శ్రీరామ దైవజ్ఞ విరచిత 
ఆ క 


మయుహూరత్త చింతాముణే 


(ప్రామాణిక ముహూర్త గ్రంథము) 


జ్యోతిష విశారద, వాస్తు సమ్రాట్‌ 
దా. ఎం. విశ్వనాథ రాజు 
భాషాప్రవీణ 
ఎం.ఏ. తెలుగు, హింది, సంస్కృతం, జ్యోతిషం (గోల్డ్‌మెడలిస్ట్‌ ) 


ప్రకాశకులు 
ల్లి ఆలో Yd 
శ్రీ సాయి వాస్తు పబ్లికేషన్స్‌ 
హైదరాబాదు - 500052 
ఫోన్‌ : 9440945403, 040-24017595 


Sri Rama Daivagna Virachita 
Muhurtha chintamani 

By Dr. M. Viswanatha Raju 
Sri Sai Vastu Publications 


First Edition - 1000 copies 
May: 2013 
Price : 130/- 


Books available at 
Dr. M. V. Raju 
H.No. 6-3-120/6, N.PA. Colony 
Near Mahesh Vidya Bhavan School 
Sivarampally, Hyderabad - 500052 
Phone : 9440945403 
040-24017595 


D.T. P: Sri Vagdevi Grafics.Hyderabad, Ph No : 9490025 154 
Printer: Deepti Techni Colour Printers 
Ph.No: 9949703224 


All Visalandra Show Rooms 

Bank Street, Hyderabad ph: 24602946 

Sri Gopal Publications, Lane Opp. Arya Samaj Mandir, 
Hyderabad - 027.Ph : 24658101 

Telugu Book House, Hyd - 027, Ph No: 9247446497 
Gandhi Book House, Gandhi Gnana Mandir, Koti, 
Hyderabad, Ph : 9490004261 


ముందు మాట 
నక్షత్రగ్రహ తారాణామధిపో విశ్వభావన: 
తేజసామపి తేజస్వీద్వాదశాత్మన్‌ నమో9 స్తు తే 
కాలము రెండు విధములు. ఒకటి సృష్టిని నాశనము చేయునది. రెండు 
సమయగణన చేయునది. సమయసూచక కాలము కూడ రెండు విధములు. 
1: మూర్తసంజ్ఞకము - స్థూలసమయము దీనిని నిత్యవ్యవహారములో నుపయోగించ 
వచ్చును. 2. “అమూర్తము- -అంత్యంత సూక్ష్మకాలము దీని అస్తిత్వమును మాత్రమే 
తెలిసికొనవచ్చును. కాని దీనినుపయోగించవలేమని సూర్యసిద్ధాంతకారుడు తెలిపెను. 
భోకానామసకత్‌ కాల: కాలో9_న్యః కలనాత్మక: 
స ద్విధా స్టూలసూక్ష్మత్వాత్‌ మూర్తశ్చామూర్త సంజ్ఞక: (సూ.సి, 1,20) 
వేదవిహితకార్యములను నిర్వహించుటలో కాలమత్యంత మహత్వపూర్ణమైనది. 
షోడశ సంస్మారముల నిర్వహణలో కాలమధిక ప్రాధాన్యత వహించుచున్నది. 
మానవ జీవనములో పుట్టుకనుండి మరణము వరకు కలుగు వివిధ సమస్యలకు 
అనుకూల ప్రతికూల సమయములను తెలుసుకొని ప్రతికూల స్థితి నుండి అనుకూల 
స్థితికి రావడానికి తగిన కాలమే అనుకూల సమయముగా అభ్యుదయ ముహూర్తముగా 
నీర్ణయించవచ్చును. జ్యోతిర్విజ్ఞానము ద్వారా తిథి,వార,నక్షత,కరణ,యోగముల 
నాధారము చేసుకొని అనుకూల సమయమును నిర్ణయించుటను ముహూర్తమని 
స్టూలముగా చెప్పవచ్చును. 
త్రిస్మంధయుతమైన జ్యోతిషశాస్త్రములో ముహూర్త విషయము సంహితా 
స్మంధములోనిదిగా భావింపబడినది. క్రమముగా ముహూర్త ప్రాధాన్యత పెరుగుతు 
దాని ఉపయోగమధికమగుట వలన స్వతంత్ర అస్పిత్వము పొందినది. 
లోకవ్యవహారములో ముహూర్త ప్రాధాన్యతను గుర్తించిన పండితులు ముహూర్త 
మార్తాండము, ముహూర్త చూడామణి, ముహూర్త కల్పద్రుమము, ముహూర్తమాల, 
ముహూర్తదీపికాది గ్రంథముల రచన చేసిరి. 
శ్రీరామ దైవజ్ఞుడు రచించిన ముహూర్త చింతామణి గ్రంథము ముహూర్త 
బోధక (గ్రంథములలో అత్యంత ప్రామాణికమై లోకములో ప్రసిద్ది పొందినది. 
రామదైవజ్ఞుని మూల నివాసస్థానము విదర్భదేశములోని గోదా సమీపములోని 
ధర్మపురి (గ్రామము. ఇతని తండ్రీ అనంత దైవజ్ఞుడు. తమగ్రామము విడిచి కాశీలో 
స్థిరపడెను.రామదైవజ్ఞుడు కాశీలో జన్మించెను. ఇతని అగ్రజుడు నీలకంఠుడు 'తాజక 
నీలకంఠి” గ్రంథమును రచించెను. శకసంవత్సరము 1522లో ఈ [గ్రంథ రచన 
కాశీలో జరిగినదని రచయిత తెలిపెను. (గంథకారుడైన రామదైవజ్ఞుడు ఈ 
గ్రంథమునకు ప్రతిమాక్షర నామక సంస్కృత వ్యాఖ్యానమును రచించెను. ఇతని సోదరుని 
కుమారుడు శ్రీ గోవిందుడు అతి విపులముగా పీయుషధారి వ్యాఖ్యానమును | 


రచించెను. దీనిలో శృతి, స్మృతి, పురాణ, వ్యాకరణ, మీమాంస, ధర్మశాస్త, జ్యోతిషశాస్త్ర 
విషయములతి వివరముగా సమన్వయ పూర్వకముగా తెలియజేసెను. పలువురు 
పండితులు ఈ గ్రంథమునాధారముగా చేసుకొని యాత్రా వివాహ యజ్ఞోపవీతాది 
సంస్మారములకు ముహూర్త నిర్ణయము చేయుట జరుగుతున్నది. 

ఈ [గ్రంథమింతకు పూర్వము తెలుగులో సంపూర్ణముగా ననువదింపబడలేదు. 
జ్యోతిషశా'స్తాభిలాషులకు, ముహూర్త విషయజ్ఞానము నాశించు విద్యార్థులకు 
పయోగపడునను తలంపుతో నీగంథమును తెలుగులోనికి అనువదించుట జరిగినది. 
అనువాదములో మూల విషయముతో పాటు మధ్యమధ్యలో ముఖ్య విషయములను 
సులభముగా తెలుసుకొనుటకు పట్టికల రూపములో ఇచ్చుట జరిగినది. 

నాచే ఇంతకు ముందు అనువదింపబడిన విశ్వకర్మప్రకాశము,నారద 
సంహిత, మయమతము,వాస్తురాజ వల్లభము, బృహత్సంహిత గ్రంథములు పలువురి 
పండితుల మన్ననలు పొందినవి. వారి (ప్రేరణ, ప్రోత్సాహము ఈ(గంథాను వాదమునకు 
కారణమైనది. శాస్త్రాభిలాషులైన పాఠకులు, జ్యోతిష విద్యార్థులు ఈ గ్రంథమును 
చదివి శాస్రజ్ఞానమును పొందగలరని యాశించుచున్నాను. ఈ (గంథాధ్యయనము 
వలన ఏ కొంత ప్రయోజనము పొందినను నాకృషి సఫలమైనదని తలంతును. 

ఈ (గంథమునకు సంస్కృతములో హిందీభాషలో అనేక వ్యాఖ్యానములు 
వెలువడినవి. వాటిని ఆధారముగా చేసుకొని ముఖ్యముగా పీయుషధారా వ్యాఖ్యానాను 
సారముగా అనువాదకార్యము నిర్వహించుట జరిగినది. అనువాదకార్యమతి 
కఠినతరమైనను శాస్తవిషయమును నలుగురికి తెలియజేయవలెనను తలంపుతో 
నీకార్యమునకు పూనుకొంటిని. పండితులు స్థాలిత్యములను తెలియజేసిన కృతజ్ఞుడను 
కాగలను. 

గచ్చత: స్థలనం క్వాపి భవత్వేవ ప్రమాదత: 
హసన్తి దుర్జనస్తత్ర సమాదధతి సజ్ఞనా: 

ఈ [గ్రంథ రచన చేయుటకు ప్రోత్సాహించిన ప్రియమిత్రులు ప్రముఖ 
జ్యోతిష వాస్తు పండితులు శ్రీపల్లావరుల శ్రీరామకృష్ణశర్మ గారికి, శ్రీ ఎమ్‌. ఎల్‌ బి 
శాస్త్రిగారికి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను.డి టి పి కార్యాన్ని సక్రమంగా 
నిర్వహించిన (ప్రియశిష్యుడు జ్యోతిషపండితుడైన శ్రీ వై. సత్యనారాయణ మూర్తికి 
ఆశీ:పూర్వక అభినందనలు తెలియ జేయుచున్నాను. 

పండితులు ఈ (గంథముద్రణలో దొర్లిన దోషములను తెలియజేసిన మలి 
ముద్రణలో సరిజేయగలవాడను. ఈగ్రంథ ముద్రణలో సహకరించి ప్రోత్సహించిన 
మిత్రులు శ్రేయోభిలాషులకు హృదయపూర్వక నమస్సులతో 

భవదీయుడు 
దా. ఎం విశ్వనాథ రాజు 


మా కులదైవమైన కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామికి భక్తి 
పూర్వక నమస్సులతో సమర్పణం. 


ఆ. గ్రంథకర్త ఇతర రచనలు“ 

1. ప్రాచీన వాస్తు శాస్త్రాలు - ఆధునిక వాస్తు పరిశీలన 

(వాస్తులో మొట్టమొదటి పరిశోధనా గ్రంథము)- రూ॥ 300/- 
2. విశ్వకర్మ ప్రకాశము - వచనము - రూ॥ 100/- 

(ఆధునిక వాస్తు సమస్యలకు సమాధాన గ్రంథము ) 
3. నారద సంహిత - మూలానువాదము - రూ॥ 170/- 
4. వాస్తురాజ వల్లభము - మూలానువాదము - రూ॥ 72/- 
5. మయమతము - వచనము - రూ॥ 90/- 
6. బృహత్సంహిత - వచనము - రూ॥ 180/- 


వ లో 
ఇన్నా AEs 


1.శుభాశుభ ప్రకరణము (1-20) హోలాష్ట్ర విచారము 

తిథిస్వాములు 1 | అశుభయోగ పరిహారము 14 
తిథిస్వామి బోధక పట్టిక భద్ర విచారము 

నందాది సంజ్ఞలు 8 | భద్రముఖ పుచ్చ విచారము 
వారములందు నిషిద్ధ తిథి నక్షత్రములు సమయశుద్ధి 15 
అధమ యోగము 4 | సింహస్థ గురుదోషము 16 
తిధులందు వర్ణిత కార్యములు మకరస్థ గురుదోషము 17 
శూన్యతిథులు 5 | లుప్త సంవత్సరదోషము 
అశుభయోగములు వారప్రవృత్తి 

శూన్య నక్షత్రములు 6 | కాలహోరలు 18 
శూన్యరాశులు మన్వాది యుగతిథులు 20 
శూన్య బోధక పట్టిక 2.నక్షత్ర ప్రకరణము (21-42) 
శూన్యలగ్నములు 7 | నక్షత్రాదిపులు 21 
శూన్య నక్షత్ర లగ్నబోధక పట్టిక నక్షత్రాధిప పట్టిక 

శూన్యతిథి నక్షత్రముల పరిహరము నక్షత సంజ్ఞాబోధక పట్టిక 
స్థిరయోగములు 8 | స్ఫుటిత వస్రఫలము 24 
అశుభ యోగపరిహారము 9 | లతాపాదపరోపణ రాజదర్శన 

రవి యోగము విక్రయాది ముహూర్తము 25 
వారక్రమములో సర్వార్ధసిద్ది యోగములు పశరక్షా ముహూర్తము 

ఉత్పాత -మృత్యు-కాణ -సిద్ధయోగ బెషధసేవన -సూచీకర్మ ముహూర్తము 
లక్షణములు 10| క్రయవిక్రయ ముహూర్తము 26 
అశుభయోగ పరిహారము హస్యశ్వ ముహూర్తము 


శుభకార్యములందు వర్ద్యయోగములు 11) భూషణ నిర్మాణ ముహూర్తము 
గ్రహణ భేదముతో శుభాశుభ విచారము ముద్రాపాతన వగస్త్రప్రక్షాళన 
సామాన్యముగా వర్ణిత కార్యములు 12| ముహూర్తము 


పక్షరంధ్ర తిథుల పరిహారము ఖడ్గాదిధారణ ఉపయోగ 
కులికాది అశుభ ముహూర్తము శయ్యా ముహూర్తము 


వారక్రమములో దూషిత ముహూర్తములు 18 | అంధాది నక్షత్ర సంజ్ఞ 28 


ధనవ్యవహార ముహూర్తము అభుక్త మూల ప్రమాణము 39 
జలాశయ ఖనన నృత్యారంభ ముహూర్తము | మూల జాతకుల పాదఫలము 

సేవా ముహూర్తము మూల నివాసఫలము 40 
హల(ప్రవహణ ముహూర్తము 30| జన్మనిషిద్ధ కాలము 41 
బీజవపన ముహూర్తము నక్షత్రతారలు 

శిరామోక్షణ విరేచన ధర్మక్రియల నక్షత్ర స్వరూపము 42 
ముహూర్తము జలాశయారామ సురటప్రతిష్టా 
ధాన్యఛేదన ముహూర్తము 31) ముహూర్తము 


సస్యరోపణ కణమర్దన ముహూర్తము 8. సంక్రాంతి ప్రకరణము (483-49) 
శాంతి మంగల -పౌష్టిక -కర్మముహూర్తము32| సంక్రాంతి నామములు 483 
హోమాహుతి ముహూర్తము కాలవశ సంక్రాంతి ఫలము 44 
హవనములో అగ్నివాస ముహూర్తము  |రాశివశ సంక్రాంతి ఫలము 

నవాన్న భక్షణ ముహూర్తము 33| సంక్రాంతి పుణ్యకాలము 45 
నౌకాఘటన ముహూర్తము అయన సంక్రమణ విశేషము 
అభిచారవీర ముహూర్తము పుణ్యకాల విశేషము 

రోగయుక్త స్నాన ముహూర్తము చల సంక్రాంతి విశేషము 46 
శిల్పవిద్యా ముహూర్తము 34| సమ-బృహత్‌-జఘన్య సంజ్ఞక 

మైత్రీ ముహూర్తము నక్షత్రములు 


పరిక్షా ముహూర్తము రవిసంక్రమణ ఫలము 47 
సామాన్య శుభకార్యములలో లగ్నశుద్ధి 85| సంక్రాంతులలో వాహనాదులు 
నక్షత్రవశమున జ్వరఫలము 36| సంక్రాంతి శుభాశుభ ఫలము 48 


శీఘ్రమరణయోగము (గహబలములలో చేయుకార్యములు49 
(ప్రేత-క్రియాది కార్యములు క్షయాది మాసలక్షణము 

కంఠ గోమయపిండ ముహూర్తము 374. గోచార ప్రకరణము (50-56) 
కాష్టస్థాపన పట్టిక జన్మగత గ్రహణ ఫలము 51 
త్రిపుష్మర-ద్విపుష్మర యోగ లక్షణములు 38|చంద్రబల విశేషము 

శవప్రకృతి వహన నిషిద్ధకాలము నవరత్నధారణ విధి 52 
శతప్రకృతి దహనకర్త శుభాశుభ సమయము | గ్రహానుకూల రత్నధారణము 53 


1/11 


తారల నామములు గురు శుక్రుల బాల్యవృద్ధత్వ 

తారాదోష పరిహారము నిరూపణము 64 
చంద్రావస్థజ్ఞానము 54 | ముండన ముహూర్తము 65 
అవస్థల నామములు అక్షరారంభ ముహూర్తము 68 
అవస్థాబోధక చక్రము ప్రతబంధ ముహూర్తము 69 
గ్రహదోష పరిహార ఓషధులు 55 | ఉపనయనమున కశుభ స్థానములు 70 
గంతవ్యరాశి ఫలకాలము 56 | ఉపనయనములో లగ్నశుద్ది 

దుష్ట తిథ్యాదుల పరిహారము (బ్రాహ్మణాదుల స్వాములు 

గ్రహముల ఫలకాలము వర్ణేశుల ప్రయోజనము 

ర్‌. సంస్కార ప్రకరణము (57-75) వ్రత ౦ధములోజన్మమాసవిచారము 71 
ఆద్యరజోదర్శన ప్రశస్తకాలము 57 | శుభకర్మలందు గురు విచారము 
ఆద్యరజోదర్శన నిషిద్ధకాలము ఉపనయన నిషిద్ధకాలము 72 
బుతిమతి స్నానముహూర్తము చంద్ర నవాంశ వైశిష్ట్యము 

ఆధాన ముహూర్తము 58 | ఉపనయనము నందు 

గర్భాధాన ముహూర్తము అనాధ్యాయములు 73 
సీమంత సంస్మార ముహూర్తము 59 | ప్రదోష లక్షణము 

గర్భమాసదేవతలు బ్రహ్మాదన సంస్కారము 74 
పుంసవన ముహూర్తము వ్రతక్రమ నక్షత్రములు 
జాతకర్మ-నామకరణ ముహూర్తము 60 | మాతారజస్వల పరిహారము 
సూతికాస్నాన ముహూర్తము ఛురికాబంధ ముహూర్తము 75 
దంతోత్పత్తి ఫలము కేశాంత సమావర్తన ముహూర్తము 
డోలారోహణ చక్రము 61|6. వివాహ ప్రకరణము (76-119) 


డోలారోహణ నిష్రమణ ముహూర్తము 
సూతికలో జలపూజా ముహూర్తము 
అన్నప్రాశన ముహూర్తము 

అన్నప్రాశమున గ్రహముల స్థానబలము 62 
భూమ్యుపవేశన ముహూర్తము 63 
బాలుని తాంబూల భక్షణ ముహూర్తము 
కర్ణవేధ ముహూర్తము 


వివాహ (ప్రయోజనము 
ప్రశ్నవలన వివాహ యోగము 
ప్రశ్నలగ్నము వలన వివాహము 
ప్రశ్నలగ్నమున వైధవ్యయోగము 
వివాహభంగ యోగము 

వైధవ్య పరిహార యోగము 
ప్రశ్నలగ్నము వలన సంతాన 


VI 


76 


77 


78 


విషయము 

కన్యావరణ ముహూర్తము 

వరవరణ ముహూర్తము 

వివాహ మాసములు 
వివాహములో జన్మమాస నిషేధము 
జ్యేష్టమాస విచారము 
స్వకులములో పుత్రకన్యల వివాహ 
నిషేధము. 

అశౌచములో వివాహముహూర్త 
నిర్ణయము. 

వివాహముతర్వాత ముండన నిషేధము82 
పాదభేదముతో మూలాది నక్షత్ర 
జాతఫల పరిహారము 

అష్టకూట నామములు 

వర్ణము 

వర్ణగుణబోధక పట్టిక 

వశ్య విచారము 

వశ్య గుణ బోధకపట్టిక 

తారా విచారము 

గుణబోధక పట్టిక 

యోని గుణబోధక పట్టిక 
గ్రహమైత్రి పట్టిక 

గణ విచారము 

గణ విభాగ పట్టిక 

రాశికూట విచారము 
రాశికూట పరిహారము 
గణభకుట పరిహారము 

నాడీ విచారము 

గుణబోధక పట్టిక 


79 


80 


81 


83 


84 


రి5 


86 


87 


88 


89 


90 


నాడీవేధ చక్రము 92 


నవాంశ బోధక పట్టిక 93 
'హోరాజ్ఞానము 

గండాంత దోషము 96 
కర్తరీ దోషము 97 
చంద్రయుతి ఫలము 

అష్టమలగ్న ఫలము 


ద్వాదశాష్టమ సంబంధ దోషము 98 
నక్షత్రముల విషఘటీ దోషము 

నక్షత్ర విషఘటీ బోధక పట్టిక 99 
పగలు పదిహేను ముహూర్తములు 100 
రాత్రి పదిహేను ముహూర్తములు 
పగలు నిందిత ముహూర్తములు 


తాజ్యముహూర్త బోధక పట్టిక 101 
వివాహమునకు నక్ష్మత్రాదులు 
పంచశలాక వేధ 

కూరవేధ పరిహారము 102 
లత్తాదోషము 103 
పాతదోషము 

క్రాంతిసామ్య మహాపాతదోషము 
ఖర్జూరదోషము 104 
ఏకార్లల దోషము 

ఉపగ్రహ దోషము 105 
పాతోపగ్రహ లత్తా దోష పరిహారము 
కులిక దోషము 106 
దగ్ధ తిథులు 

జామిత్రదోషము 

ఏకార్దలాది దోషపరిహారము 107 


దేశభేదము వలన పరిహారము 


వేధచక్రము 

పంచబాణ దోషము 
వ్యాసోక్తబాణ దోషము 
బాణదోష పరిహారము 
(గహదృష్టి విచారము 
ఉదయాస్త శుద్ధి 
అర్మసంక్రాంతి దోషము 
(గ్రహముల సంక్రాంతి దోషము 
పంగ్వంధ బధిరదోషము 
పంగ్వంధాదుల మతాంతరము 
బధిరాదుల ప్రయోజనము 
వివాహములో తెల్పిన నవాంశములు 
లగ్నభంగ యోగములు 
గ్రహముల శుభస్థానములు 
కర్తర్వాదిదోషాపవాదములు 
అబ్ల్బాదిదోష పరిహారము 
అన్యపరిహారము 

దోష సమూహ పరిహారము 


గ్రహముల వలన శ్వశురాదుల జ్ఞానము115 


సంకీర్ణజాతుల వివాహ ముహూర్తము 
గాంధర్వ వివాహ ముహూర్తము 
వివాహమునకు ముందు చేయు 
కార్యములు 

వేదికా ప్రమాణములు 

తైలాది లాపనము 

మండపాది స్థానములు 

గోధూళి ప్రశంస 

గోధూళి కాలవర్థ్యములు 


108 


109 


110 
111 


112 


1183 


114 


116 


117 


మేషాది రాశులలో రవి గతి 118 
నవాంశాయనము 
లగ్నజ్ఞానము ఇష్టజానము 119 


వివాహ వర్ణ దోషములు 

7. వధూప్రవేశ ప్రకరణము (120-121) 
వధూప్రవేశ కాలము 120 
వధూప్రవేశ ముహూర్తము 
వివాహానంతరము పతి గృహములో 
మాస ఫలము 121 
8. ద్విరాగమన ప్రకరణము (121-122) 
సమ్ముఖ శుక్రవిచారము 121 
సమ్ముఖ శుక్రదోష పరిహారము 122 
9. అగ్వ్యాధాన ప్రకరణము 
అగ్వ్యాధాన ముహూర్తము 1283 
అగ్నిహోత్ర లగ్నశుద్ది 

యాగ కర్ఫత్వ యోగము 
10.రాజాభిషేక ప్రకరణము (124-125) 


రాజాభిషేక కాలము 124 
లగ్నకశుద్ది విచారము 

ధి 
పాపగ్రహస్థితి ఫలము 125 


రాజాభిషేక లగ్న సంపత్తి జ్ఞానము 
11.యాత్రా ప్రకరణము (125-156) 
యాత్రాముహూర్తము విధానము 125 
ప్రశ్న వలన యాత్రాఫలము 
శకున ఫలము 
యాత్రాభంగ యోగము 
యాత్రలో దిక్‌జ్ఞానము 
సౌరమాస క్రమములో 


126 


యాత్రాఫలము 


యాత్రలో తిథి నక్షత్ర యోగ ఫలము 


వారశూల విచారము 

దిక్ళూల పరిహార పట్టిక 
కాలశూల జ్ఞానము 
త్యాజ్యనక్షత్ర ఘడియలు 
నక్షత్రముల జీవాదిసంజ్ఞ 
జీవపక్షాది నక్షత్రఫలము 
అకుల-కుల-కులాకుల సంజ్ఞ 
పథిరాహు చక్రము 
పథిరాహు చక్రపట్టిక 
పథిరాహు చక్రఫలము 
తిథిబోధక పట్టిక 

యాత్రలో సర్వాంక సాధనము 
మహాడల భ్రమదోషములు 
హింబర యోగము 


ఘాతచంద్రత్యాజ్య నక్షత్రపాదములు 


ఘాత తిథులు 
ఘాతవారములు 

ఘాత నక్షత్రములు 

ఘాత లగ్నములు 
ఘాతబోధక పట్టిక 
యోగినీవాస జ్ఞానము 
కాలపాశ యోగములు 
కాలపాశ పట్టిక 
పరిఘదండ యోగములు 


127 


128 


129 


130 


131 
132 


133 


134 


135 


136 


137 


138 


పరిఘదండ పరిహారము 

యాత్రలో నక్షత్ర లగ్నశుద్ధి 

యాత్రలో అయన విచారము 189 
యాత్రలో సమ్ముఖ శుక్రదోషము 
శుక్రవక్రత్వ దోషము అపవాదము 140 
ప్రతిశుక్రాపవాదము 

యాత్రలో లగ్నశుద్ది 

యాత్రలో అశుభలగ్నములు 141 
శుభలగ్నము 

దిక్కులకు స్వాములు 142 
దిగీశుల ప్రయోజనము 
లలాటియోగము 

పర్యుషిత యాత్రా యోగము 143 
సమయ బలము 

ద్వాదశభావ సంజ్ఞ 


గ్రహముల భావఫలము 144 
యోగయా[తాది బలము 
రాజ్యలాభ యోగము 146 


విజయ(ప్రద యోగము 
యోగము-యోగాధియోగము 147 
విజయదశమి సిద్ధ ముహూర్తము 
యాత్రలో శకున విచారము 148 
యాత్రలో నిషిద్ధకాలము 

ఏకదిన సీమ యాత్రా విశేషము 
యాత్రలో త్రినవమి దోషము 149 
యాత్రాకాలిక కర్తవ్యము 

యాత్రలో నక్షత్రదోషము 


Xl 


దిగ్గోహదము 
వారదోహదము 
తిథిదోహదము 
దిశాయానము 

యాత్రలో నిర్ణమస్థానము 
వర్ణానుసార యాత్రా వస్తువులు 
ప్రస్థాన ప్రమాణము 
యాత్రలో త్యాజ్యవస్తువులు 
త్యాజ్య వస్తుసేవనము వలన 
దుష్పరిణామము 

అకాలవృష్టి జన్యదోషము 
అకాలవృష్టి దోషశాంతి 
శుభశకునము 

ఇతర శకునములు 

అశుభ శకునము పరిహారము 
యాత్రలో నిషిద్ధయోగములు 


12 వాస్తు ప్రకరణము (157-168) 


స్థాన శుభాశుభ విచారము 


రాశి వశమున నిషిద్ధ స్థానములు 


నామానుకూల పట్టిక 
ఆయవశమున ద్వారజ్ఞానము 
గృహారంభములో కాలశుద్ధి 
వ్యయఅంశల జానము 

oy 
ధువాంక సాధనము 
పిండ అంశాదుల సాధనము 
ఆయాదిసాధన పట్టిక 


150 


151 


152 


153 


154 
155 
156 


157 
158 


159 
160 


161 


162 


గృహారంభములో వృషభవాస్తు చక్రము 


వృషభచక్ర పట్టిక 
గృహారంభములో మతాంతరము 
తిథివశమున ద్వార నిషేదము 


గృహారంభములో పంచాంగ శుద్ది 


దేవాలయాది నిర్మాణములో 
రాహుముఖ జ్ఞానము 
రాహుముఖ పృష్ట బోధక పట్టిక 
కూపనిర్మాణ ఫలము 
గృహవిభాగ పట్టిక 

లగ్నము వలన గృహఫలము 
చిరాయు యోగము 

గృహ హస్తాంతర యోగము 
గృహారంభ నక్షత వారఫలము 
ద్వారచక్ర మతాంతరము 


163 


164 


165 


166 


167 


168 


13.గ్భహ ప్రవేశ ప్రకరణము (169-171) 


జీర్ణగ్భహ ప్రవేశ ముహూర్తము 
వామార్మ జ్ఞానము 

గృహప్రవేశ కుంభజ్ఞానము 
కుంభఫల పట్టిక 
ఉపసంహారము 

14. గ్రంథకర్త వంశ వర్ణనము 
గ్రంథకార పరిచయము 


Xl 


169 
170 


171 


172 


నీడ పడఇడవ6వీడవీ6వ6వీ6వీడవ6వీ6వీడవ6వ6వి6బ6వ6 


రులను చ వ మ చ మా 


1. శుభాశుభ ప్రకరణము 
గౌరీశవ: కేతకపటత్ర భజ్జమాకృష్య హస్తేన దదన్ముఖాగ్రే 
విఘ్నం ముహూర్తా కలిత ద్వితీయదన్త ప్రరోహో హరతు ద్విపాస్య: 1 
తల్లియైన పార్వతి చెవులలో కర్ణభూషణముగా నున్న కేతకీపుష్పపు రేకును తన 
చేతులతో లాగి తనముఖములో నుంచుకొని కొన్ని క్షణములవరకు రెండవ దంతము 
ఉత్పత్తి జరిగినట్లుగ ప్రదర్శించిన గజాననుడు విఘ్నములను దూరము చేయుగాక. 
కియాకలాప ప్రతిపత్తిహేతుం సంక్షిప్తతారార్థ విలాసగర్భమ్‌ 
అనన్తదైవజ్ఞసుత: సరామో ముహూర్త చినామణిమాతనోతి 2 
సమస్త క్రియా కలాపములు (షోదశ సంస్మారములు, వ్యాపారము, యాత్రాది 
కర్మలు) నిర్వహించుటకు శుభసమయమును తెలిసికొనుటకు అనంత దైవజ్జుని పుత్రుడు 
రామదైవజ్ఞుడు అత్యంత సంక్షిప్తముగా, శాస్త్రముల మూలతత్త్వమును గంభీరమైన అర్ధము 
లను పరిపూర్ణము చేయుటకు ముహూర్తచింతామణి పేరుకలిగిన (గ్రంథమును 
రచించుచున్నారు. 
తిథి స్వాములు :- 
తిధీశా వహ్నికౌ గౌరీ గణేశోల_హిర్భహో రవి: 
శివో దుర్గాన్తకో విశ్వే హరి: కామ: శివ: శశీ 3 
పాడ్యమాది తిథులకు క్రమముగా అగ్ని, బ్రహ్మ, గారి, గణేశుడు, సర్పము, 
కార్తికేయుడు, సూర్యుడు, శివుడు, దుర్గ యమరాజు, విశ్వేదేవుడు, విష్ణువు, కామదేవుడు, 
శివుడు, చంద్రుడు స్వాములగుదురు. 
తిథిస్వామి బోధక పట్టిక :- 


న్‌ణలిణ నాఖనాఖలిఖనా 
“ఇ. పాడ్యమి విదియ తదియ. చవితి. పంచే 


స్వామి| అగ్ని (బ్రహ్మ | గారి |గణశ 
న 


తిథి సప్తమి | అష్టమి నవమి | దశమి 
స్వామి అ సూర్య | శివ దుర్గ యమ 


unm కా 

తిథి | ఏకాదశి | ద్వాదశి| త్రయోదశి చతుర్ధశి పూర్ణిమ 

స్వామి| విశ్వేశ్వర విష్ణు కామదేవ| శివ | చంద్రుడు 

5వ తిధికి అధిపతి pee తెల్పను. కానిఫైశ్లోకములో అమాఠాస్యపూర్ణిమ 
లలో తికి చంద్రుడు స్వామియని స్పష్టముగా తెలులలేదు. కొంతమంది ఆచార్యులు 
పూర్ణచంద్రుడగుట వలన పూర్ణిమకు స్వామి చంద్రుడని అమావాస్యకు అధిపతి అితురులని 
౩ల్పిరి. 


గ్రంథములో ప్రతి తిథి యొక్క కార్యము వివరించి ఇలుతలేదు.ఖీయూషధారా 
వ్యాఖ్యలో ఈ విషయమును స్పష్టముగా తెలిపెను. 
1. ఫాడ్యమిలో  - వివాహము, యాత్ర, ఉపనయనము, ప్రతిష్ట సీమంతము, చౌలము, 
ఠాన్లుకర్మ, గృహవ్రలేశాది, మంగళకార్యములు చేయరాదు. 


2. విదియలో - యాక్రవివాహము,భూషణము,నంగీతము,శిల్పాదికర్షలు 
చేయవలను. 

8. తదియలో - వఐిదియలో తెల్పిన కార్యములు చేయవలను. 

4. చవితిలో - విద్యుత్కర్శ, వధ, బంధనము, శస్త్ర , విష అగ్నిఘాతాది 
కార్యములు చేయవలను. 

5. ఫంచమిలో - విదియ తదియలలో తెల్పిన శుభకర్వ్షలు చేయవలెను. 

6. షష్టిలో - యాత్ర, పిత్యకర్ప, దంతకాష్టాది సంచయము చేయరాదు. 

7. నప్తమిలో - విదియ తదియ ఫంచమిలలో చేయుశుభ కర్మలు చేయవలను. 

8. అష్టమిలో - సంగ్రామము, లాస్తు శిల్పము, రాజఫ్రమోదము, లేఖనము, స్తీరత్నము, 
ఆభూవణము మున్నగునవి చేయవలను. 


9.నకమిలో - చవితి తిఖివలనే చేయవలను. 

10. దశమిలో - విదియ, తదియ, ఫంచమి, నప్తమిలో వల చేయవలను. 

1. వీకాదశిలో - వ్రత ఉపఠాసములు,ధర్నకార్యములు, దేవోత్సవములు ఉద్యాపనము 
కథాదులు చేయవలను. 

12. ద్వాదశిలో - యాత్రాదులను వదలి పుష్టికారకమైన అన్నిధర్శములు శుభ 
కార్యములు చేయవలను. 


పేడ పడ పడ పడ వడ lee eee వడ పడ పడ పడ పడ పడ పడ వడ 0 పదపద పడ పడ పడ పడ పడ పడ పడ le le వడ le పడ le వడ పడ పడ పడప 


DYE కేకే కకక. కట. కడ చక్‌ కకక కక కక కక కక, కకక 


TTT TTT mT 


mw న 
చేయవలను 

14. చతుర్దశిలో - చవితిలోని కార్యములు చేయవలను. 

5. ఫొర్టమిలో _ - విలాహము, శిల్పము, మంగళ సంగ్రామము, భాస్తుకర్ప, యజ్ఞక్రియ, 


పదవులు ఆఆఆ ముహూర్త చింతామణి Ss 


ప్రతిష్థాదులు చేయవలను. 
16. అమాఠాన్యలో - ఫిత్రుకర్ష చేయవచ్చును. అమాలాస్యలో చేసిన శుభకర్షలు నష్టమును 
కలిగించును. 


నందాది సంజ్ఞలు వా 

నన్హా చ భద్రా చ జయా చ రిక్తా పూర్ణేతి తిథ్యో౭ం శుభమధ్యశస్తా: 

సితే౭_సితే శస్తసమాధమా: స్యు: సితజ్ఞభౌమార్మిగురౌ చ సిద్దా: 4 

శుక్షపక్షములో నంద,భద్ర,జయ,రిక్త, పూర్ణ తిథులలో ప్రతిదానిలో ప్రథమ తిథి. 
(1,2,3,4,5ుఅశుభము. రెండవతిథులు(6, 7,8,9, 10) మధ్యమము, మూడవ తిథులు 
(11,12,13,14,15) శుభమును కలిగించును. కృష్ణపక్షములో నందాది ప్రథమ తిథులు 
శుభమును,ద్వితీయతిథులు మధ్యమము,తృతీయతిథులు అశుభమును కలిగించును. 
శుక్రవారము నందసంజ్ఞక తిధి, బుధవారము భద్రతిధి, సోమవారము జయ తిధి, శనివారము 
రిక్త తిథి, గురువారము పూర్ణతిథియైన సిద్ధయోగమగును. 
నందాది తిధుల పట్టిక 


వారములందు నిషిద్ధ తిథి నక్షత్రములు :- 
నందా భద్రా నస్టికాఖ్యా జయా చ రిక్తా భద్రా పూర్ణసంజ్ఞా మృతార్మాత్‌ 
యామ్యం త్వాష్ట్రం వైశ్వదేవం ధనివ్రార్యమ్లం జ్యేష్టాన్యం రవేర్ద గ్ధభం స్యాత్‌ 5 
రవివారము మొదలుకొని క్రమముగా నంద, భద్ర, నంద, జయ, రిక్త, భద్ర, 
పూర్ణ, సంజ్ఞక తిధులున్న మృత్యుసంజ్ఞక యోగమగును. రవివారము నంద, సోమవారము 
భ[ద్ర,మంగళవారము నంద,బుధవారము జయ,గురువారము రిక్త,శుక్రవారము భద్ర, 
శనివారము పూర్ణసంజ్ఞక తిథులు అశుభమగును. ఇదేవిధముగా రవివారము భరణీ 
నక్షత్రము, సోమవారము చిత్త, మంగళవారము ఉత్తరాషాఢ,బుధవారము ధనిష్ట, గురు 


desea పడ le పో పడ le le le వడ వడ వడ వో వో వడ వోడవోడవోడవోడవడ 3 పడప పడ వడ పడ పడ ee se వడ se se పడ se se le పడ పడ పడప 


Tarr TT WW WT WW WD I cal 


ccc ఒకటవ శుభాపభ ప్రకరణము “assesses 


Ne hn Nn Rn UR Re AR AR AE TT TT TT TT TT 


యి పల పరాయ త్తు ba ioe యి యక 
అధమయోగము : 

షష్టాది తిథయో మన్లాద్విలోమం ప్రతిపద్బుధే 

సప్తమ్యర్మేల ధమా: షష్టాద్యామాశ్ళ్చ రదధావనే 6 


శనినుండి విపరీత క్రమములో వారములలో షష్టి మున్నగు తిథులు క్రమముగా 
నున్న - అనగా శనివారము షష్టి శుక్రవారము సప్తమి, గురువారము అష్టమి, బుధవారము 
నవమి, మంగళవారము దశమి, సోమవారము ఏకాదశి, రవివారము ద్వాదశి యైన, 
అధేవిధముగా బుధవారము పాడ్యమి, రవివారము సప్తమి, తిథియైన అధమయోగమగును. 
షష్టి పాడ్యమి, అమావాస్య తిథులలో దంతధావనము చేయరాదు. 
తిధులందు వర్ణిత కార్యములు :- 
షస్ట్రష్టమీ భూతవిధుక్షయేషు నో సేవేత నా తైలపలేక్షురం రతమ్‌ 
నాభ్యజ్ఞునం విశ్వదశద్వికే తిథౌ ధాత్రీఫలై: స్నానమమాద్రిగోష్వసత్‌ 7 
షష్టి అష్టమి, చతుర్దశి, అమావాస్య తిథులలో క్రమముగా తైలము, మాంసము, 
క్షారము, స్తీప్రసంగము, మనుష్యులు చేయరాదు. అనగా షష్టి తిథిలో తైలమర్దనము 
(నూనె రాసుకొనుట) అష్టమితిథిలో మాంసము తినుట, చతుర్దశిలో క్షౌరము చేయించు 
కొనుట, అమావాస్యలో ప్రీతో కలియుట చేయరాదు. త్రయోదశి,దశమి, విదియ తిథులలో 
నలుగుపిండి నూనెలను ఒంటికి రాసుకొనరాదు. అమావాస్య, సప్తమి, నవమితిథులలో 
ఉసిరికాయతో స్నానము చేయరాదు. 
స్నానము నలుగుపిండి రాసుకొనుట, దంతధావనము, మైథునము జన్నమృత్యు 
విషయములలో తాత్కాలిక తిథి (ఆవనిని చేయునప్పుడున్న తిఖ)నే గ్రహంచవలినని 
స్పృతితచనము. 
సూర్యేశపజ్బాగ్నిరసాష్టనన్లా వేదాజ్ఞసప్తాశ్విగజాజ్మశెలా 
సూర్యాజ్ల సప్తోరగగోదిగీశా దగ్ధా విషాఖ్యాశ్చ హుతాశనాశ్చ 8 
సూర్యాదివారే తిథయో భవన్తి ముఘావిశాఖా శివమూలవహ్ని; 
బ్రాహ్మం కరోల_ర్మాద్యమఘబ్ఞకాశ్ళ శుభే వివర్ణ్యా గమనేత్వవశ్యమ్‌ 9 
రవివారములో ద్వాదశి, సోమవారములో ఏకాదశి, మంగళవారములో పంచమి, 
బుధవారములో తదియ, గురువారములో షష్టిశుక్రవారములో నవమితిథి ఉన్న దగ్గ 
సంజ్ఞక యోగమగును. రవివారములో చవితి, సోమవారములో షష్టి మంగళవారములో 
సప్తమి, బుధవారములో తదియ, గురువారములో అష్టమి, శుక్రవారములో నవమి, 
శనివారములో సప్తమి తిథులున్న “విషు సంజ్ఞక యోగమగును. 
రవివారము స్‌ సోమవారము షష్టి మంగళవారములో సప్తమి,బుధవారములో 


దబదబా Sen nn ne Crummy Mn rn Ie In le Ae in in Ae 


ie 
ie 
de 
de 
ie 
de 


ఏ౪ ముహూర్త చింతామణి “sss 
అష్టమి, గురువారములో నవమి, శుక్రవారములో దశమి, శనివారములో ఏకాదశి 
యున్న “హుతాశనియోగమగును. శుభకార్యములలో యాత్రలలో ఈ యోగములను 
తప్పక వదలవలెను. 
అశుభ యోగముల ప్రభావము పగలు అధికముగా నుండును. రాత్రులందు 

విశేషప్రభాతముండదు. విలాహాది ముభూర్తములలో ఈకుయోగములను తప్పక వదల 
వలెను.మిగిలిన కార్యములలో పగలు దోషమును కలిగించును. మృత్యుయోగము 12 గంటలు 
విశేషించి వదలవలిను. మిగిలిన పాఫయోగములు మధ్యాహ్నము తర్వాత శుభమును 
కలిగించును. 
శూన్యతిథులు :- 

భాద్రే చన్రదృశౌ నభస్యనలనేత్రే మాధవే ద్వాదశీ 

పౌషే వేదశరా ఇషే దశశివా మార్గే౭_ ద్రినాగా మధా 

గోష్టా చోభయపక్షగాశ్చ తిథయ: శూన్యా బుధై: కీర్తితా 

ఊర్జాషాఢ తపస్యశుక్రతపసాం కృష్ణే శరాజ్ఞాబ్ధయ: 10 

శక్రా: పజ్బుసితే శక్రాద్యగ్నివిశ్వరసా: క్రమాత్‌ 10 1/2 

భాద్రపదమాసములో పాడ్యమి విదియలు, శ్రావణమాసములో విదియ తదియలు, 

వైశాఖమాసములో ద్వాదశి, పుష్యమాసములో చవితి పంచమిలు, ఆశ్వయుజమాసములో 
దశమి ఏకాదశులు, మార్గశీర్షమాసములో సప్తమి అష్టములు, చైత్రమాసములో అష్టమి 
నవమి తిథులు రెండు పక్షములలో శూన్యసంజ్ఞకములని తెలుపబడినవి. కేవలము 
కృష్ణపక్షములో కార్తీకమాస పంచమి,ఆషాఢషష్టి, ఫాల్గుణ చవితి, జ్యేష్ట చతుర్దశి, మాఘ 
పంచమి తిథులు శూన్య సంజ్ఞకములగును. ఇదేవిధముగా కేవలము శుక్షపక్షములో 
కార్తీక చతుర్దశి, ఆషాఢసప్తమి, ఫాల్దుణతదియ, జ్యేష్ట త్రయోదశి, మాఘషష్టి శూన్య సంజ్ఞకము 
లగును. 


అశుభయోగములు :- 
తథా నింద్యం శుభౌ సార్బం ద్వాదశ్యాం వైశ్వమాదిమే 11 
అనూరాధా ద్వితీయాయాం పజ్బమ్యాం పిత్యభం తథా 
త్ర్యుత్తరాశ్చ తృతీయాయామేకాదశ్యాం చ రోహిణీ 12 
స్వాతీ చిత్రే త్రయోదశ్యాం సప్తమ్యాం హస్త - రాక్షసే 
నవమ్యాం కృత్తికాష్టాభ్యాం పూభా షష్ట్యాం చ రోహిణీ 13 


మాసములలో శూన్యతిథులవలె ద్వాదశిలో ఆశ్లేష, పాడ్యమిలో ఉత్తరాషాఢ, 
విదియలో అనూరాధ, పంచమిలో మఘ, తదియలో ఉత్తరాత్రయం, ఏకాదశిలో రోహిణి, 
త్రయోదశిలో స్వాతి చిత్త సప్తమిలో హస్త మూల, నవమిలో కృత్తిక, అష్టమిలో పూర్వాభాద్ర, 


sesleslesle ese sla sla sla sla sla sla sleslesleslesleslesleslesle గ్ర slasleslesle sl slo slo slo sles sles sles sles sll sll sl sl sles sle 


Agana Rn Ce CA RR Re CRE Rn A CR CR Rn RE eR eta ga ge in in Cie TW WU 


GOR CRD లయ యయ యయ యము లల, TTT aE 


స్తం 
షష్షితిధిలో రోహిణి నక్షత్రములు శుభకార్యములలో నిందితములగును. 


I ఒక0వ శుభాశుభ ప్రకరణము “se 


శూన్య నక్షత్రములు :- 
కదాస్రఖే త్వాష్ట్రవాయూ విశ్వేజ్యా భగవాసవౌ 
వైశ్వశుతీ పాశిపౌష్టే అజపాదగ్నిపిత్రభే 14 
చిత్రాద్వీశౌ శివాశ్వర్యా (శుతిమూలే యమేనభే 
చైత్రాదిమాసే శూన్యాఖ్యాస్తారా విత్తవినాశదా: 15 


చైత్రమాసములో రోహిణి, అశ్విని, వైశాఖమాసములో చిత్త - స్వాతి, జ్యేష్టలో 
ఉత్తరాషాఢ - పుష్యమి, ఆషాఢలో పుబ్బ - ధనిష్ట శ్రావణములో ఉత్తరాషాఢ - 
శ్రవణము, భాద్రపదములో శతభిషము - రేవతి,ఆశ్వయుజములో పూర్వాభాద్ర, 
కార్తీకములో కృత్తిక - మఘ, మార్లశీర్షములో చిత్త - విశాఖ,పుష్యమాసములో ఆర్ట-అశ్విని 
- హస్త, మఘలో శ్రవణము - మూల, ఫాల్గుణములో భరణి - జ్యేష్ట శూన్యసంజ్ఞక 
నక్షత్రములగును. వీటిలో శుభకార్యములు చేసిన ధననాశము కలుగును. 
శూన్యరాశులు :- 
ఘటో ర్లుషో గౌర్మిథునం మేషకన్యాలి - తౌలిన: 
ధను: కరో మృగ: సింహశ్ళెత్రాదౌ శూన్యరాశయ: 16 
చైత్రాదిమాసములలో క్రమముగా చెత్రములో కుంభము, వైశాఖములో మీనము, 
జ్యేష్టములో వృషభము, ఆషాఢములో మిథునము, శ్రావణములో మేషము, భాద్రపదములో 
కన్య, ఆశ్వయుజములో వృశ్చికము, కార్తీకములో తుల, మార్గశిరములో ధనుస్సు, 
పుష్యములో కర్మాటకము, మాఘములో మకరము, ఫాల్గుణములో సింహరాశులు 
శూన్యసంజ్ఞకము లగును. 


శూన్యబోధక పట్టిక 


శూన్య తిథులు శూన్య నక్షత్రములు | శూన్యరాశులు 
9,8 9,8 


రోహిణి, అశ్విని 
చిత్త, స్వాతి 
ఉ॥షా, పుష్యమి 
పుబ్బ, ధనిష్ట 
ఉ॥షా శ్రవణము 
భాద్రపదము , శతభిషం, రేవతి 
ఆశ్వయుజము 

కార్తీకము 


బ్రీడవీడవీడవీడవి6వ6వీ6బీ6వ6వీడబీ6వ6వ6వీడీ6వీ6వీ6 ముహూర్త చింతామణి Sees slo seslesle sles se sles 


Camu 


శూన్యలగ్నములు :- 

పక్షాదితస్వోజ తిథౌ ఘటైణా మృగేననక్రౌ మిథునాజ్లనే చ 

చాపేన్లుభే కర్మహరీ హయాన్వా గోన్యా చ నేష్టే తిథిశూన్యలగ్నే 17 

పాడ్యమిలో తుల-మకరములు, తదియలో సింహ-మకరములు, పంచమిలో 
మిథున -కన్యలు,సప్తమిలో ధనుస్సు-కర్మాటకములు,నవమిలో కర్మాటకము-- సింహములు, 
ఏకాదశిలో ధనుస్సు-మీనములు, తయోదశిలో వృషభ-మీనలగ్నములు శూన్య 
సంజ్ఞకములగును. ఇవి శుభమునీయవు. వీటిలో శుభకార్యములు చేయరాదు. 
శూన్యనక్షత్ర లగ్నభోధక పట్టిక 


ఉత్తరాషాధ 


వూ ఉత్తర . ఉ.భాద్ర। సింహము, మకరము 


ర్‌ 
కో 
ర్‌ 


మిథునము, కన్య 


ధన, కర్యాబకమ 
కర్మాబకము, సిందామూ 


వం 
ఏకాదశి 
మః 
వభ, మనమ 


ఆగం 


శూన్యతిథి నక్షత్రముల పరిహారము :- 
తిథియో మాసశూన్యాశ్చ శూన్యలగ్నాని యాన్యపి 
4336 


gales se slesle slo slo le le sle వీడ dle sleslesleslesleseseslesle 7 Sesesleslesle 


IED WT UW TE Ye I UT a nf rum 


be కలవ శుభాశుభ ప్రకరణము asl 

మధ్యదేశే వివర్వాని న దూష్యాణీతరేషు తు 

పజ్వన్థకానలగ్నాని మాసశూన్యాశ్చ రాశయ: 

గౌడమాలవయోస్వాజ్యా అన్యదేశే న గర్జిత్రా: 19 

మాసశూన్య తిథులు, తిథులలో శూన్యలగ్నముల దోషము మధ్యదేశములో 

మాత్రమేకలుగును. అందువలన మధ్యదేశవాసులు వీటిని వదిలిపెట్టవలెను. ఇతరదేశములో 
వీటి దోషములేదు. పంగువు,అంధ, కాన సంజ్ఞక లగ్నములు, మాసశూన్యరాశుల పరి 
త్యాగమును గౌడ, మాలవదేశవాసులు చేయవలెను. అన్యదేశములలో నిందితములు 
కావు. 


వర్ణయేత్సర్వకార్యేషు హస్తార్క పబ్బమీతిథౌ 


భౌమాశ్వినీం చ సప్తమ్యాం షష్ట్యా చై నవం చ 20 
బుధానురాధాష్టమ్యాం దశమ్యాం భృగురేవతీమ్‌ 
నవమ్యాం గురుపుష్యం చైకాదశ్యాం శనిరోహిణీమ్‌ 21 


(రవివారము హస్త నక్షత్రమైన సిద్ధయోగమగును. కాని పంచమి తిథియోగముతో 
కుయోగమైనది)రవివారము హస్తానక్షత్రము పంచమి తిథియెన వదలవలెను. ఇదేవిధముగా 
మంగళవారము అశ్వినీ నక్షత్ర సప్తమతిథిని, సోమవారము మృగశీరా నక్షత్ర షష్టితిథిని 
బుధవారము అనూరాధ నక్షత్ర అష్టమ తిథిని, శుక్రవారము రేవతీనక్షత్ర దశమితిథిని, 
గరువారము పుష్యమి నక్షత్ర నవమితిథిని, శనివారము రోహిణీ నక్షత్ర ఏకాదశీ తిథిని 
శుభకార్యములలో వదలవలెను. 

గృహట్రవేశే యాత్రాయాం వివాహేచ యథా క్రమమ్‌ 
భౌమాశ్వినీం శనౌ బ్రహ్మం గురౌ పుష్యం వివర్జయేత్‌ 22 
మంగళవారము అశ్విని నక్షత్రమైన గృహప్రవేశము చేయరాదు. ఇదేవిధముగా 
యాత్రా విషయములో శనివారము రోహిణీ నక్షత్రమును, వైవాహిక కార్యక్రమములో 
గురువారము పుష్యమీ నక్షత్రమును వదలవలెను. 
స్థిరయోగములు :- 

ఆనన్నాఖ్య: కాలదణ్జశ్చ ధూమో ధాతాసౌమ్యో ధ్వాంక్షకేతూ క్రమేణ 

శ్రీవాత్సాఖ్యో వజకం ముద్గరశ్చ ఛత్రం మిత్రం మానసం పద్మలుమ్బా 23 

ఉత్పాత మృత్యూకిల కాణ-సిద్సీ శుభో౭_మృతాఖ్యో ముసలం గదశ్చ 

మాతజ్లరక్షశ్చర సుస్థిరాఖ్య - ప్రవర్ధమానా: ఫలదా: స్వనామ్నా 24 
1. ఆనందము 2. కాలదండము ౩3. ధూమము 4. ధాత 5. సౌమ్యము 6. ధ్వాంక్షము 
7. కేతు రి. శ్రీవత్సము 9. వజ్రము 10. ముద్దరము 11.ఛత్రము 12.మిత్రము 18. 
మానసము 14. పద్మము 15. లుంబము 16. హాయ 17 య. 18. కాణము 


leslie sles రర చలు చలు చల చ మరపు 


CTT TTT Tm 


19. సిద్ధి 20. శుభము 21. అమృతము 22. ముసలము 23. గద 24. మాతంగము 
25. రక్ష 26. చరము 27. సుస్థిరము 28. ప్రవర్ధమానము - ఇవి 28 యోగములు 
వీటి ఫలము వీటినామము ననుసరించి యుండును. వీటిలో 2,3,6,7,9,10, 15,16, 
17,18,22,23,25 ఈ పదమూడు యోగములు అశుభములు. మిగిలిన పదిహేను 
యోగములు శుభమునిచ్చును. 
దాస్రాదర్కే మృగాదిన్లా సార్చాద్భౌమే కారాద్బుధే 
మైత్రాద్గురౌ భృగౌ వైశ్వాద్గణ్యా మన్దే చ వారుణాత్‌ 25 
రవివారము అశ్వినీ నక్షత్రము నుండి , సోమవారము మృగశిర నుండి, మంగళ 
వారము ఆశ్లేష నుండి, బుధవారము హస్తనుండి గురువారము అనూరాధ నుండి, 
శుక్రవారము ఉత్తరాషాఢ నుండి, శనివారము శతభిషము నుండి (వర్తమాన నక్షత్రము 
వరకు) గణన చేయవలెను. వర్తమాన నక్షత్రము వరకు వచ్చు సంఖ్య కలిగిన ఆనందాది 
యోగము స్థిరయోగమగును. 
ఉదాహరణకు - 1983 శ్రావణ శుక్లపంచమి శనివారము వాన్హానక్టత్రమైన శనివార 
మగుట వలన శతభిషము నుండి హస్త నక్షత్రము వరకు లెక్కించిన (7వ సంఖ్య వచ్చును. 
ఆసంఖ్య కలిగిన [7వ నక్షత్రము మృత్యునామక యోగమగును. 
అశుభయోగ పరిహారము :- 
ధ్వాంక్షే వజ్రే ముద్గరే చేషునాడ్యో వర్ణా వేదా; పద్మలుమ్మ్చే గదే౭_శ్వా; 
ధూమే కాణే మౌసలే భూర్‌ద్వయం ద్వే రక్షోమృత్యూత్పాతకాలాశ్చ సర్వే 26 
అవసరమైనపుడు ధ్వాంక్ష్మ ముద్దర వజయోగములకు ఐదేసి ఘదియలు,పద్మ, 
లంబములకు,నాలుగుఘడియలు, గదకు ఏడుఘడియలు,ధూమయోగమునకు ఒకఘడియ, 
కాణ, ముసలములకు రెండేసి ఘడియలు వదలి మిగిలిన భాగములో కార్యములు 
చేయవలెను. రక్ష మృత్యు ఉత్పాత కాలయోగములలో అన్నిఘడియలను వదలవలెను. 
రవియోగము :- 
సూర్యభాద్వేద -గో - తర్క - దిగ్విశ్వ - నఖ - సమ్మితే 
చన్రేర్‌క్షే రవియోగా: స్యుర్ణోష సంఘ వినాశకా: 27 
సూర్యుడున్న నక్షత్రమునుండి నాలుగు, తొమ్మిది,ఆరు, పది,పదమూడు, ఇరవదవ 
నక్షత్రములపై చంద్రుడున్న దోషసమూహమునకు నష్టము కలిగించు రవియోగమగును. 
రవి ఆశ్లేషా నక్షత్రములోనున్న చంద్రుడు ఉత్తర, అనూరాధ, చిత్త, జ్యేష్ట, ఉత్తరాషాఢ, 
అశ్విని నక్షత్రములలో నున్నపుడు రవియోగమగును. 
వారక్రమములో సర్వార్థసిద్ధ సిద యోగములు :- 
వా | వ్ర న. జ 
ప్ర క 


ees sles రర రా 


బ్రీడవీడవీడవీడవీడవీడవీడబీడవీడవీడవడవడ8వీడవీడఏీడఏీడఏీడ ముహూర చింతామణి Beles slesleslesle le sleslesle 


వజ 3౬౨33౬3౬3౬523 ఒకటవ శుభాశుభ ప్రకరణము వీకిజీకనేదకకనిద ద నిద నవ దన దవడ రనిదనదవద 


భౌమె౭_ శ్వహిర్చుధ్వ్య కృశానుసార్చం జ్లేబ్రాహ్మమై త్రార్మకృశానుచా నమ్‌ 28 

జీవే న్య మైత్రాశ్వ్యదితీజ్యధిష్టం శుక్రేః న్యమైత్రాశ్వదితిశ్చవోభమ్‌ 

శనౌ (శ్రుతి బ్రాహ్మసమీరభాని సర్వార్థసిద్ధ్య కథితాని పూర్వ; 29 

రవివారములో హస్త, మూల, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, పుష్యమి, అశ్విని 
నక్షత్రములు, సోమవారములో (శశ్రవణము,రోహిణి,మృగశిర, పుష్యమి, అనూరాధ 
నక్షత్రములు, మంగళవారములో అశ్విని,ఉత్తరాభా ద్ర, కృత్తిక, ఆశ్లేష నక్షత్రములు, 
బుధవారములో రోహిణి, అనూరాధ, హస్త, కృత్తిక, మృగశిర నక్షత్రములు, గురువారములో 
రేవతి, అనూరాధ, అశ్విని,పునర్వసు,పుష్యమి నక్షత్రములు, శుక్రవారములో రేవతి, 
అనూరాధ, అశ్విని,పునర్వసు శ్రవణ నక్షత్రములు, శనివారములో శ్రవణ,రోహిణి, స్వాతి 
నక్షత్రములున్న అన్ని విధములైన శుభములనిచ్చు సర్వార్ధసిద్ది యోగమగును. ఇది 
పుర్వాచార్యులమతము. 
ఉత్సాత- మృత్యు-కాణ-సిద్ధయోగ లక్షణములు :- 

ద్వీశాశ్షోయాద్వాసవాత్పొష్టభాచ్చ బ్రాహ్మాత్పుష్యాదర్యమర్‌క్షాచ్చతుర్చై: 

స్యాదుత్సాతో మృత్యుకాణా చ సిద్ధిర్వారేల_ ర్మాద్యే తత్ఫలం నామతుల్యమ్‌ 30 

సూర్యాది వారములలో క్రమముగా విశాఖ,పూర్వాషాఢ, ధనిష్ట రేవతి, రోహిణి, 
పుష్యమి, ఉత్తర నక్షత్రముల నుండి నాలుగేసి నక్షత్రముల క్రమముతో ఉత్సాతము 
మృత్యువు కాణ సిద్ధయోగములగును. వీటిఫలము వీటినామము ననుసరించి యుండును. 
అనగా రవివారము విశాఖ నక్షత్రమైన ఉత్సాతము, అనూరాధయైన మృత్యువు, జ్యేష్టయైన 
కాణము, మూలయిన సిద్ధయోగమగును. సోమవారము పూర్వాషాఢయైన ఉత్సాతము, 
ఉత్తరాషాఢయైన మృత్యువు, శ్రవణమైన కాణము,ధనిష్టయైన సిద్ధయోగమగును. 
ఇదేవిధముగా మంగళ వారము ధనిష్టతో, బుధవారము రేవతితో,గురువారము రోహిణితో, 
శుక్రవారము పుష్యమితో శనివారము ఉత్తరతో (ప్రారంభించి నాలుగేసి నక్షత్రములు 
క్రమముగా ఉత్పాత, మృత్యు, కాణ, సిద్ధయోగము లగును. 


అశుభయోగ పరిహారము :- 
కుయోగాస్తిథి వారోత్యాస్తిథి భోత్తా భవారజా: 
హూణబజ్ఞ ఖశేప్వే వ 'వర్వాస్రితయజాస్తథా 31 


లలా 10 వీడని ఉవి6వీ వీడని వి ఉనని 6వ వి ఉవడవి 6వ డవ 6వ ని 6వ 6వ 6వ6 


(యల తనా యల. చక కు చల TDN ID దల తర చక చరా చాక రకా చాలు చాచా చు చనన TT చలు చల చకా రల తు చలి చల ల చకా చాల రర చ చరా చకా చ. 


క పదపద తదను అఆ ముహూర్త చింతామణి ese 
తి వారములతో ఉత్పన్నము, తిథి నక్షతములతో తిథివార నక్షత్రములలో 
ఉత్పన్నమగు అశుభ యోగముల పరిత్యాగము కేవలము పూర్వదేశములు హూణ 
(మణిపూర్‌,నాగాలాండు) వంగ(బెంగాల్‌) ఖశ (నేపాలు, భూటాన్‌, సిక్నిమ్‌) దేశములలో 
చేయవలెను. 
శుభ కార్యములందు వర్వ్యయోగములు వా 
సర్వస్మిన్విధు పాపయుక్తనులవావర్ధే నిశా హ్నోర్టటీ 
త్యంశం వై కునవాంశకం గ్రహణత: పూర్వం దినానాం త్రయమ్‌ 
ఉత్సాతగ్రహతో9_ద్యహాంశ్ళ శుభదోత్సాతైశ్చ దుష్టం దినం 
షణ్మాసం గ్రహభిన్నభం త్యజ శుభే యౌద్ధం తథోత్సాతభమ్‌ 32 
చంద్రుడు పాపగ్రహములతో కూడిన లగ్నము నవాంశము, దినార్థము, 
రాత్ర్యర్థములో 20-20పలములు (మధ్యాహ్నమునకు పూర్వము 10 పలములు (నాలుగు 
నిమిషాలు) మధ్యాహ్నము తర్వాత 10 పలములు, మధ్యరాత్రికి పూర్వము 10 పలములు, 
తర్వాత 10 పలములు) పాపగ్రహముల నవమాంశము,గ్రహణమునకు ముందు మూడు 
దినములు, అంతరిక్షము,దివ్య,భౌమ ఉత్సాతముల దినము నుండి ఖగ్రాసగ్రహణ దినము 
నుండి ఏడురోజులు ఉత్సాతములు జరిగిన దినము, (గహములబే భేదించబడిన దినము 
నుండి 6 మాసముల వరకు, ఉత్సాతము జరిగిన నక్షత్రములో ఆరుమాసముల వరకు 
శుభకార్యమును చేయరాదు. 
ప్రకృతిలో ప్రతికూలత ఏర్పడినపుడు ఉత్పాతములు కలుగును. ఈ ఉత్పాతములు 
మూడు విధములు 
దివ్య ఉత్సాతము - కేతు తోకచుక్కల దర్శనము 
అంతరిక్ష ఉత్పాతము - అకస్మాత్తుగా గంధర్వ నగరము, ఇంద్రధనుస్సు కనతడుట 
భామ ఉత్సాతము - భూకంపాదులు 
ఈ ఉత్ప్సాతములు కలుగు దినములో వనక్షత్రముండునో దానిని శుభకర్మలలో 
వదలవలెను. ఈ ఉత్సాతముల వివరణ బృహాత్సంపాతలో వరాహమిహురుడు ౩ల్పను. 
(గ్రహణ భేదముతో శుభాశుభ విచారము :- 
నేష్టం (గ్రహర్‌క్షం సకలార్ధ పాదగ్రాసే క్రమాత్తర్మగుణేన్దుమాసాన్‌ 
పూర్వం పరస్తాదుభయో స్రిఘస్రా (గస్తేత స్తగే వాభ్యుదితే9_ర్థఖబ్జే 83 
సూర్యచంద్ర గ్రహణములు జరుగు నక్షత్రములో సర్వగ్రాస గ్రహణమైన 
ఆరునెలలు, అర్థ(గ్రాస గ్రహణమైన మూడుమాసములు, చతుర్ధాంశ గ్రహణమైన 
ఒకమాసము శుభ కార్యములను చేయరాదు. గ్రహణము పట్టినపుడు గ్రహణమగుటకు 


gesesleslesesleslesleslesesleslesleslesleslesleslesleslesleslesle 11 Sesleslesleslesesleslesleslesleslesleslesleslesle le sle 


CTT TW WT DT UT oT aT a TT WT WT WU TW TT aU ra 


త 
మైన ముందు వెనుకలందు మూడేసి దినములు అశుభమగును. 
సామాన్యముగా వర్ణిత కార్యములు :- 
జన్మర్‌క్షమాసతిథయో వ్యతీపాతీపాత భద్రావైధృత్యమాపిత్రుదినాని తిథిక్షయర్ధి 
న్యూనాధిమాసకులికప్రహరార్థపాత విష్ముమృ వజఘటికాత్రయమేవ వర్ద్వ్యమ్‌ 834 
పరిఘార్థం పజ్బాశూలే షట్‌ చ గణ్బాతిగణ్ణయో: 
వ్యాఘాతే నవ నాడ్యశ్చ వర్దా; సర్వేషు కర్మషు తర్‌ 
తమ జన్మ నక్షత్రము, జన్మమాసము, జన్మతిథి, వ్యతీపాతయోగము, భద్ర, వైధృతి 
యోగము, అమావాస్యతిథి, మాతాపితల శ్రాద్ధ దినము, తిథిక్షయము, తిథివృద్ధి, 
క్షయమాసము, అధికమాసము, గులిక, ప్రహరార్థము, పాతములను శుభకార్యములందు 
వదిలి పెట్టవలెను. విష్కంభ వజ్రయోగములలో మూడేసి ఘడియలను వదలవలెను. 
పరిఘయోగములో సగము, శూలయోగములో ర్‌ఘడియలు, అతిగండములో 
6 ఘడియలు, వ్యాఘాతములో 9 ఘడియలు అన్నిశుభకార్యములలో వదలవలెను. 
పక్షరంధ్ర తిథుల పరిహారము :- 
వేదాజ్ఞాష్ట్రనవార్మేన్ద పక్ష రక తిథౌ త్యజేత్‌ 
వస్వజ్మమను తత్వాశా: శరా నాడీ: పరా: శుభా: 86 
చతుర్ధి, షష్టి అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి తిథులు పక్షరంధ్ర సంజ్ఞకములు. 
ఇవి శుభకార్యములలో వర్ణింపబడినవి. కాని అవసరమైనపుడు వీటిలో క్రమముగా 
8,9,14, 25,10,5 ఘడియలను ప్రారంభములో వదిలి మిగిలిన వాటిని శుభమైనవిగా 
తలంచవలెను. అనగా చతుర్ధిలో 8 ఘడియలు, షష్టిలో 9 ఘడియలు, అష్టమిలో 14 
ఘడియలు నవమిలో 25 ఘడియలు, ద్వాదశిలో 10 ఘడియలు, చతుర్దశిలో 5 ఘడియలు 
అశుభములు. మిగిలినవి శుభములగును. 
కులికాది అశుభ ముహూర్తములు :- 
కులిక: కాలవేలాచ యమ ఘబ్ఞ్బశ్చ కబ్బక: 
వారాద్విగ్నే క్రమాన్యన్లే బుధే జీవే కుజే క్షణ: 87 
కోరినదినము నుండి శని, బుధ, గురు, మంగళవారముల వరకు దిన సంఖ్యను 
ద్విగుణము చేసిన దానికి సమానమైన ముహూర్తములో క్రమముగా కులిక, కాలవేల, 
యమఘంట, కంటక యోగములగును. అనగా కోరినదినము నుండి శనివారము 
వరకు గణనచేసి, వచ్చిన దినసంఖ్యను రెట్టింపు చేసిన కులికనామక ముహూర్తము, 
బుధవారము వరకు వచ్చు సంఖ్యను రెట్టింపు చేసిన కాలవేలము, గురువారము వరకు 
వచ్చునంఖ్యను రెట్టింపు చేసిన కంకట నామక ముహూర్తమగును. 


geseslesleseslesleslesleseslesleslesleslesleslesleslesleslesle 10 Seeseslesleslesesleslesleslesleslesleslesleslesle sles 


TT wT TTT vw CTT TY TY TT WT WOT TY aT maf 


elec ముహూర చింతామణి ele eee sles 


PU TT I an TTT WT TTT WW 
3 


అభీష్టలారము బుధలారలమైన శనిలార పర్యంతము సంఖ్య 4 బుధలార పర్యంతము 
2, మంగళవార పర్యంతము దిననంఖ్య 7 అగును. 
4 ౫ 2 = 5 - లనిమిదవ ముహూర్తము - కులినము 
[౫ 2 = 2 - రండవ ముహూర్తము - కాలలేలము 
2 ౫ 2 = 4 - నాల్గవ ముహూర్తము - యమభఘంటము 
7 ౫ 2 = (4 - పద్నాలుగు ముహూర్తము - కంటకము 
ఈ కులికాది ముహూర్తములలో యాత్రచేసిన మృత్యువు, వివాహము చేసిన 
విధవరాలు, వ్రతబంధములో వేదశాస్త్ర శూన్యత్వము కలుగును. 
వార క్రమములో దూషిత ముహూర్తములు :- 
సూర్యే షట్‌-స్వర-నాగ-దిజ్‌- మనుమితాశ్చనేల_బ్ధిషట్‌ కుజ్జురా 
జ్కా ర్మావిశ్వపురన్దరా: క్షితిసుతే ద్యబ్ధగ్ని తర్మా దిశ: 
సౌమ్యే ద్వబ్ధి-గజాబ్కాదిజ్‌ -మనుమితా-జీవే ద్వి-షడ్‌-భాస్మరా: 
శక్రాఖ్యాస్తిథయ: కలాశ్చ భృగుజే వేదేషు తర్క గ్రహా: 88 
దిగ్‌ భాస్మరా మనుమితాశ్చ శనౌ శశి ద్వి 
నాగా దిశో భవ దివాకర సమ్మి తాశ్చ 
దుష్టక్షణ: కులిక కణ్జక కాలవేలా: 
స్యుశ్చార్థయామ అుటహంరకతః కలాంశా: 39 
రవివారములో 6,7,8,10,14, సోమవారములో 4,6,8,9,12,13,14 
మంగళవారములో 2,3,4,6, బుధవారములో 2,4,8,9, 10,14, గురువారములో 2,6, 12, 
14,15,16 శుక్రవారములో 4,5,6,9, 10,12, 14,శనివారములో 1,2,8,10,11,12 
సంజ్ఞకలిగిన ముహూర్తములు అశుభమును కలిగించును. వీటికి దుష్ట కులిక, కాలవేల, 
అర్ధయామ, యమఘంట సంజ్ఞలగును. 
ప్రతిరోజు భిన్నభిన్నముహూర్తములో దుష్ట, కులిక, కంటకాది ముహూర్తములు 
వచ్చును. రవివారము ఆరవముహూర్తము కంఠకము, ఏడవది అర్ధయామము, ఎనిమిదవది 
కాలవేల,పదవది యమఘంటము,పద్నాలుగవది కులిక ముహూర్తమగును. ఇదేవిధముగా 
అన్ని వారములకు అశుభముహూర్తములను గ్రహించవలెను. 
హోలాష్ట విచారము :- 
విపాశేరావతీ తీరే శుతుద్రాశ్ళ త్రిపుష్కరే 
వివాహాదిశుభే నేష్టం హోలికా ప్రాగ్టినాష్టకమ్‌ 40 
విపాశ, ఐరావతి, సత్లజ్‌ నదుల మధ్య త్రిపుష్కర క్షేత్రములో హోళీకి ముందు 
ఎనిమిదిదినముల వరకు వివాహాది శుభకార్యములు చేయరాదు. ఈ హోలాష్టక దోషము 


gesesleslesleslesleslesleseslesleslesesleslesleslesleslesle 10 Slesleseslesleslesleslesleslesleslesleslesleslesleslesle le sle 


వనన న న న న An చ చ AM CRU RE Ra ARN CRG ETT TTT Wm 


అశుభయోగ పరిహారము :- 
మృత్యు-క్రకచ-దగ్గాదీనిన్నౌ శస్తే శుభాళ్యగు: 
కేచిద్యామోత్తర జ్బాన్యే యాత్రాయామేవ నిన్టితాన్‌ 41 
మృత్యు, క్రకచ,దగ్ధ మున్నగు అశుభయోగములు చంద్రుడు శుభుడైన శుభమైన 
విగా చెప్పబడెను. కొందరి ఆచార్యుల మతముననుసరించి పైన తెల్పిన యోగములకు 
ఒకప్రహర అశుభమై తర్వాత శుభమగును. కొందరిమతము ననుసరించి యాత్రలో 
మాత్రమే నిందితమగును. 
అయోగే సుయోగోం_ పి చేత్‌ స్యాత్తదానీమయోగం నిహత్రైష ష సిద్ధిం తనోతి 
పరే లగ్నశుద్భా కుయోగదినాశం దినార్హోత్తర విష్టిపూర్వం చ శస్తమ్‌ 42 
అశుభయోగములతో పాటు శుభయోగమున్న శుభయోగము అశుభయోగము 
లను నష్టపరచి సిద్ధిని కలిగించును. కొందరి ఆచార్యుల మతముననుసరించి లగ్నశుద్ది 
యున్న అశుభయోగముల ఫలముండదు. విష్టి మున్నగు యోగముల దోషము దినము 
ఉత్తరార్థములో శుభమునిచ్చును. 
భద్రవిచారము :- 
శుక్లే పూర్వార్థ౭ _ష్టమీ -పళ్బుదశ్యోర్భ(ద్రైెకాదశ్యాం చతర్భ్యాం పరార్ధే 
కృష్ణే న్యార్ధే స్యాతృతీయా దశస్యో: పూర్వేభాగే సప్తమీ శమ్ముతిథ్యో: 483 
శుక్షపక్షములో అష్టమి, పూర్ణిమ తిథి పూర్వార్థములో, చతుర్ధి, ఏకాదశి తిథులలో 
ఉత్తరార్థము భద్ర(విష్టికరణమగును. కష్ట స్టపక్షములో తదియ, దశమిలలో ఉత్తరార్థము, 
సప్తమి "వతుర్దశిల పూర్వార్థములో భద్రకరణమగును. 
తిథిలో సగము కరణమగును. ఒకతిథిలో రెండు కరణము లుండును.ఏడు 
చరకరణములు నాలుగు స్థిరకరణములుండును. కృష్ణపక్ష చతుర్దశి ఉన్తరార్థము నుండి 
స్థిరకరణములుండును. చతుర్దశి ఉత్తరార్థములో శకుని, అకూలాస్త స పూర్యార్రములో 
చతుప్సదము,ఉత్తరార్థములో నాగ, శుక్షవక్ష పాడ్యమి ఫూర్వార్ణములో కింన్తుథ్న 
కరణముండును. పాడ్యమి ఉత్తరార్థము నుండి చర కరణములారంభమగును. పాడ్యమి 
ఉత్తరార్థములో బవ,విదియ ఫూర్వార్ధములో బాలక, ఉత్తరార్థములో కొలత, తదియ 
ఫూర్వార్ధములో తైతిల, ఉత్తరార్థములో గర, చవితి పూర్వార్ధము లో వణిజ, ఉత్తరార్థములో 
విష్టి (భద్రు కరణమగును. ఇవి చరకరణములు. 
భద్రపుముఖ పుచ్చ విభాగము :- 
పజ్బ ద్వద్రి కృతాష్టరామరస భూయామాదిఘట్య: శరా: 
విష విష్టరాస్య మస ద్గజేన్గురసరామా ధ్రశ్వ బాణా టీము 


gesleslesleseslesleslesleseslesleslesleslesleslesleslesleslesle 14: మా నానన 


TUTTI wat CTT TTY TW TT TW a al 


వ ముహూర్త చింతామణి ase 
యామెష్వన్యఘ త్రయం శుభకరం పృచ్చం తథావాసరే 
విష్టిస్తిథ్యపరార్థజా శుభకరీ రాత్రౌ తు పూర్వార్థజా 44 

భద్ర తిథులలో (శుక్లపక్షములో4, 8, 11, 15,కృష్ణపక్షములో3,7, 10,14) క్రమముగా 
5,2,7,4,8,3,6,1 ప్రహరలలో మొదటి ఐదేసి ఘడియలు భద్రముఖమగును. అవి 

అశుభములని చెప్పబడెను. ఉక్త (తెలుపబడిన) తిథులలో క్రమముగా 8,1,6,3,7, 7,5,4 

ప్రహరల చివరి మూడేసి ఘడియలు పుచ్చ (తోక)ుమగును. ఇవి శుభకారకములు. 

పగలు భద్ర ఉత్తరార్థము, రాత్రిలో భద్రపూర్వార్థము శుభకారకమగును. తిథులలో 
ఎనిమిదవ భాగము ప్రహరయగును. 


ముఖపుచ్చ జ్ఞాన పట్టిక 


శుప|శు.ప| శు.ప| శు.పకృ.ప | కృప కృప కృ.ప 
బల 
అ UE ERT 
eeత [6 [ooo lo [s [5 [5 | అణు 
న ల ను 


నానా. చవితి మ క కహా. ర్‌ ల భద్రముఖ 
మగును. 8 ప్రహర చివర మూడు ఘడియలు భద్ర పుచ్చమగును. ముఖము అశుభము. 
పుచ్చము శుభమగును. ఇదేవిధముగా మిగిలిన తిథులను గ్రహించవలెను. 
కుమృ కర్మద్వయే మర్తే స్వర్గే బేల. జాత్రయేం_లిగే 
స్రీధనుర్ణూకనక్రేల ధో భద్రా తతైవ తతృలమ్‌ 45 
కుంభము,మీనము, కర్మాటకము సింహరాశులలో చంద్రుడున్న భద్ర భూ 
లోకములో, మేష వృషభ మిథున వృళ్చిక రాశులలో చంద్రుడున్న భద్ర స్వర్గలోకములో, 
కన్య ధను తుల మకర రాశులలో నున్నపుడు భద్ర పాతాళ లోకములో నుండును. 
సమయ శుద్ధి వా 
వాప్యారామ తడాగకూప భవనారమృ ప్రతిష్టే వ్రతా 
రమ్మోత్సర్ల వధూప్రవేశనమహాదానానిసోమాష్టకే 
గోదానాగ్రయణ ప్రపాప్రథమకోపాకర్మ వేదవ్రతం 
నీలోద్వాహమథాతిపన్న శిశుసంస్మాథాన్‌ సురస్థాపనమ్‌ 46 
దీక్షామౌజ్డి వివాహ ముణ్జనమపూర్వం దేవతీర్ధేక్షణం 
సంన్యాసాగ్నిపరిగ్రహౌ నృపతి సనర్మా భిషేకౌ "గమమ్‌ 


NAR nN Re tn న AR ETT Tw 


geseslesleseslesleslesleseslesleslesesleslesleslesleslesle 16 Slesleseslesleslesleslesleslesleslesleslesleslesleslesle le sle 


9 ఒకటవ శుభాశుభ ప్రకరణము SS 
చాతుర్మాస్య సమావృతీ శ్రవణయోర్వెధం పరీక్షాం త్యజెద్‌ 
వృద్ధత్వాస్త శిశుత్వ ఇజ్యసితయోర్వ్యూనాధిమాసే తథా 47 
జలాశయము, ఉద్యానవనము, బావి, కూపము, శిలాన్యాసము, భవన నిర్మాణము, 
వ్రతారంభము, ఉద్యాపనము, వధూ ప్రవేశము,మహాదానము,సోమయోగము, అష్టకా 
శ్రాద్ధము, గోదానము, నవాన్న యజ్ఞము, (కొత్తఅన్నము మొదటిసారి తినటము) చలిపందిరి, 
శ్రావణీకర్మ, ఉపనిషదాది మూడు విధములైన వేదవ్రతము, నీలోద్వాహము, సమయమై 
పోయినతర్వాత క్రియామాన శిశువులకు జాతకర్మాది సంస్కారము, దేవప్రతిష్ట దీక్షా 
గ్రహణము, ఉపనయనము, వివాహము, ముండనము, ప్రథమముగా తీర్ధదర్శ్భనము, 
సన్యాసము, అగ్నిహోత్రము, రాజదర్శనము, రాజ్యాభిషేకము, విశిష్టయాత్ర, చాతుర్మాస్య 
యజ్ఞము,సమావర్తనము(అద్యయనము పూర్తిచేయుట, (బ్రహ్మచర్య పరిత్యాగము) 
కర్ణభేదనము, విశిష్ట పరీక్షాకార్యములు; గురు శుక్రుల వృద్దావస్థ, బాల్యావస్థ అస్తంగతము 
లలో క్షయ మాస, అధికమాసములలో చేయరాదు. 
సింహస్థ గురు దోషము :- 
అస్తేవర్ద్యం సింహన క్రస్థజీవే వర్జ్యం కేచిద్వక్రగే చాతిచారే 
గుర్వాదిత్యే విశ్వఘ(స్రేల_పి పక్షే ప్రోచుస్తద్వద్దన్త రత్నాదిభూషామ్‌ 48 
గురుడస్తమించిన సింహ మకరరాశులలో నున్న పూర్వోక్తకార్యముల నన్నింటిని 
వదలవలెను. కొందరి విద్వాంసుల మతము ననుసరించి గురుడు వక్రి అతిచారుడైన 
పైన తెల్పిన కార్యములను చేయరాదు. గురుసూర్యులు ఒకరాశిలో నున్న పదమూడు 
రోజుల పక్షమైన పైన తెల్పిన కార్యములు చేయరాదు. ఈ విధముగా తెలిపిన యోగములలో 
ఏనుగుదంతము, రత్నభూషణములను ధరించరాదు. 
సింహే గురౌ సింహలవే వివాహో నేష్టోం_ థ గోదోత్తరతశ్చ యావత్‌ 
భాగీరథీయామ్యతటం హి దోషో నాన్యత్రదేశే తపనేం పి మేషే 49 
గురుడు సింహరాశిలో నున్న లేక సింహనవాంశలో నున్నపుడు కూడ 
దోషకారకుడగును. 18. 20'నుండి16'. 40'లలో సింహనవాంశయగును. ఇది అధిక 
దోషమును కలిగించును. గోదావరికి ఉత్తరతీరము గంగకు దక్షిణతీరముల మధ్య 
ప్రవేశములోని వారికి సింహములోనున్న గురుడు దోషమును కలిగించును. ఇతర 
దేశములలో దోషముండదు. సూర్యుడు మేషరాశిలో నున్నచో సింహములో నున్న గురునికి 
దోషములేదు. 


మఘాదిపబ్బపాదేషు గురు: సర్వత్ర నిన్టిత: 
గజ్లాగోదాన్తరం హిత్వా శేషా[జ్జిషు న దోషకృత్‌ 50 
సింహరాశిలో మఘ ప్రథమ చరణము నుండి ఐదు చరణముల వరకు గురుడున్న 


హజరు TTD TT UD TT TT TD UD I I iad WT TTT WT WT TT WW a af 


వ ముహూర్త చింతామణి sss 
అన్నిదేశములలో అశుభమగును. మిగిలిన చరణములలో (పుబ్బ 3, ఉత్తర 1చరణము) 
గురుడున్న గంగా గోదావరి మధ్యప్రదేశములను వదలి మిగిలిన ప్రదేశములలో దోషము 
కలుగదు. 
సింహస్థ గురు దోషము :- 
మేషేల_ర్కే సన్‌వ్రతోద్వాహో గజ్లాగోదాన్తరే9_పి చ 
సర్వ: సింహగురుర్వర్థ్వ: కలిబ్లే గౌడగుర్దరే ర్‌1 
సూర్యుడు మేషరాశిలో నున్న గంగ గోదావరి నదుల మధ్యదేశములలో కూడ 
(సింహములో గురుడున్న వ్రతబంధ, వివాహాది కార్యములు చేయవచ్చును. కలింగము, 
గౌడ(బెంగాల్‌) గుర్ణర(గుజరాతు) (ప్రాంతములో పూర్వరూపముతో సింహస్థ గురుడు 
నిషిద్ధమగును. అనగా గురుడు సింహరాశిలో నున్నంత వరకు వివాహాది శుభ కార్యములు 
చేయరాదు. 
మకరస్థ గురు దోషము :- 
రేవాపూర్వే గబ్బకీపశ్చిమే చ శోణస్యోదగ్గక్షిణే నీచ ఇజ్య: 
వర్దో నాయం కౌజ్బణే మాగధే చ గౌడే సింధౌ వర్జనీయ: శుభేషు 52 
రేవా(నర్శద)నది పూర్వభాగము గండకినది పశ్చిమము, సోన నది ఉత్తరము, 
దక్షిణ దేశములలో నీచస్థుడైన (మకరరాశిలో నున్న గురుడు) గురుడు దోషమునీయడు. 
ఈగురుని కొంకణము,మగధ (బీహారు) గౌడ(బెంగాలు) సింధుదేశములలో శుభ కార్యము 
లలో వర్ణింపవలెను. 
లుప్త సంవత్సర దోషము :- 
గోజాన్య కుమేతరభే9_తి చారగో నో పూర్వరాశిం గురురేతి వక్రిత: 
తదా విలుప్తాబ్ద ఇహాతినిన్టిత: శుభేషు రేవా-సురనిమ్మగాన్తరే ర్‌తి 
మేష వృషభ, కుంభ, మీన రాశులను వదలి మిగిలిన రాశులలో గురుడు 
అతిచారుడై (వర్తమానరాశిని వదలి) ముందురాశికి వెళ్ళినపుడు, వక్రియై తిరిగి గత 
రాశిలోనికి రానపుడు గతరాశి సంబంధ సంవత్సరము లుప్తసంవత్సరమగును. లుప్త 
సంవత్సరము నర్మద,గంగానదుల మధ్యదేశములలో శుభకార్యములో అత్యంత నిందిత 
మగును. అనగా గంగా నర్మడా నదుల మధ్యప్రదేశములు వదలి మిగిలిన ప్రదేశములలో 
దోషముండదు. మేష, వృషభ, కుంభ, మీనరాశులలో అతిచారి, లేక లుప్తసంవత్సర 
దోషముండదు. 
వారప్రవృత్తి :- 
పాదోనరేభాపర పూర్వయౌజనై: పలైర్యుతో నాస్తిథయో దినార్ధత: 
ఊనాధికాస్తద్వివరోద్భవై: పలైరూర్ధ్వం తథా౭_ధో దినపప్రవేశనమ్‌ 54 


geslesleseslesesleseslesleseslesleslesesleslesleslesleslesle 177 Sesesleslesleseslesleslesleslesleslesleslesleslesleslesle 


వ న న న In An AW IR An An An Rn An ANCA మ య మా టూ DUTT TTT wa 


కలకలుడ! maura రులు Nn Na hn Rn Rn Rn Rn Rn Rng 


రేఖాదేశపు (శూన్యదేశాంతరము, ప్రాచీనకాలములో ఉజ్జయిని నగరములోని 
సూర్యోదయము ననుసరించి గ్రహగణిత సాధన చేసెడివారు ఇప్పుడు 'శూన్యదేశాంతరమును 
గ్రీన్‌విచ్‌గా నిర్ణయించిరి) పూర్వము లేక పశ్చిమములో ఎంతదూరములో వారప్రవేశ 
మభీష్టమో దానిలో నాల్గవవంతు దేశాంతర యోజనను తగ్గించి మిగిలిన దానికి 15 
ఘడియలు కలిపిన లేక తగ్గించిన కలుగు ఫలప్రాప్తి, దినార్ధముకన్న తక్కువైన రెండింటి 
అంతరముతో సమానమైన కాలములో సూర్యోదయము తర్వాత వార ప్రవృత్తి యగును. 
ఒకవేళ దినార్ధము కన్న అధికమైన రెండింటి తేడాతో సమానమైన కాలము సూర్యోదయము 
కన్న ముందు వారప్రవృత్తియగును. 
ఉదాహరణకు - 1983 సం. శ్రావణ శుక్ల ఫూర్ణమ మంగళవారము దినమానము (పగలు 
కొలతు ౩2.10 సూర్యోదయ కాలము 5.36, ఉజ్జయిని నుండి కాశికి దేశాంత యోజనములు 
63 


be ఒకటవ శుభాశుభ ప్రకరణము వ 


63 = 4 = 5.45 ఫలములు 
63 - 15.45 = 47.5 ఫలములు 
కాశి ఉజ్జయినికి ఫూర్వముతో నున్నది. అందువలన (5ఘుడియలలో తగ్గించిన 
15.00.00 - 00.47.15 = 14.12.45 ఘడియలు 
దినార్ధము ౩32.20 + 2 = 16.5 
16.5 - 14.12.45 = 1.52.15 ఘడియలు.లారఫ్రలేశ కాలముకన్న దినార్భము అధిక 
మగుట వలన కాశీలో జరుగు సూర్యోదయమునకు 1.52.15 ఘడియల తర్వాత లారప్రవ్యత్తి 
జరుగును.అనగా ఉజ్జయిని కన్న 1.52.15 ఘడియల ముందు కాశీలో సూర్యోదయమగును. 
లారప్రన్యత్తి అనగా రేఖాదేశములలో లార ప్రవేశకాలము.భిన్నభిన్న ప్రదేశము లలో 
భిన్నభిన్న కాలములలో సూర్యోదయమగును.సూర్యోదయముతోనే లారఫ్రవ్యత్తి జరుగును. 
అన్నిదేశములలో వారవ్రవృత్తి కాలము వేరులేరుగా నుండును. స్థాండర్గు ట్రెమువల 
రేఖాదేశము (శూన్యదేశాంతరమునే వారవ్రవృత్తి కాలముగా గుర్తించవలిను. ఫైన తెల్పిన 
ఉదాహరణ ననుసరించి కాశీలో [52.5 ఘడియల కాలము తర్వాత రేఖాదేశము 
(ఉజ్జయినిలో ారప్రలేశముగును. 
కాలహోరలు :- 
వారదేర్ణటికా ద్విఘ్నా: స్వాక్షహృచ్చేష వర్ణితా: 
సైకాస్తష్టా నగై: కాలహోరేశా దినపాత్‌ క్రమాత్‌ ర్‌ర్‌ 
వారప్రవేశ కాలములో ఇష్టసమయము వరకు గడచిన ఘడియలను రెండుచే 
గుణించిన గుణఫలమును ఐదుచే భాగించిన వచ్చు శేషమును గుణఫలములో తగ్గించి, 
శేషములో ఒకటి కలిపి 7తో భాగించిన శేషకాలహోరేశుడగును. వారస్వామి నుండి 


gesesleslesleslesleslesleseslesleslesleslesleslesleslesleslesle 18 వోడవిడపిడవ6వ6పి6విడవ6వ6వీ6వి6పడవ6వీ6వ6 పడవ 6వ6వి6ఏ6 


CTT TT TT DT CT TT UT CT WT oT awa CTT TW WY TT WT WT TY ay maf 


ఆ ముహూర్త చింతామణి assess sss 
ఉదాహరణకు - 1983 శ్రావణ శుక్ల మంగళవారము ఫగలు (4.80 గంటలకు హోరీ 
శుని గుర్తించవలను. 

కాశిలో సూర్యోదయకాలము 5.36,లారప్రవ్యత్తి కాలము 1.52.15 ఘడియలు 


0. 44.54 నిమిషాలు 

సూర్యోదయము 5.86+0.44.54 = 6.20.54 గంటలకు వారవ్రవృత్తి కాలము. 

14.30-6.20.54 = 8. 9.06 ఘడియలలోనికి మార్చిన 20.22.45. 

2చే గుణించిన 40.45.30 

5 చే భాగించిన 40.45.30 + 5 = శేషము 0.45.30 

40.45.30 - 45.30 = 40.00.00 

401 = 4౯7 = శేషము 6 

అందువలన మంగళవారమునకు ఆరవ దినాధిఫతి సూర్యుడు కాంతిపహూూరేశు 
డగును. 

వారే ప్రోక్తం కాలహోరాసు తస్య ధిష్ట్వే ప్రోక్తం స్వామితిథ్యంశకే£_ స్య 

కుర్యాద్దిక్ళూలాది చిన్యం క్షణేషు నైవోల్లంఘ్య: పారిఘశ్చాపి దండ: 56 

ఏదినములో ఏకార్యము ప్రశస్తమని తలంచెదమో ఆకార్యమును ఆదినములోని 
హోరాకాలములో చేయవలెను. ఏకార్యమునకు ఏనక్షత్రము తెలుపబడెనో ఆనక్షత్రము 
లోని పదిహేనుముహూర్తములలో ఏసమయము మంచిదో ఆసమయమున చేయవలెను. 
కానిముహూర్తములలో దిక్ళూల వారశూల నక్షత్ర శూలలను తెలిసికొనవలెను. పరిఘ 
దండాది యోగముల ఉల్లంఘనము చేయరాదు. 

కొన్ని సమయములలో అవసరమైన పనులు చేయుటకు ముహూర్తములు దొరకవు. 
ఆసమయములో ఆదినములోనున్న (గహములహోరలో అభీష్టకార్యమును చేయవలెను. 
గురు శుక్రవారములు శుభదినములైనపుడు మంగళవారము రోజున అకస్మాత్తుగా 
కార్యముచేయవలసి వచ్చిన, మంగళవారములో గురు శుక్రహోరలలో ఆకార్యమును 
చేయవచ్చును. మంగళవారములో ప్రథమహోర మంగళగ్రహహోర యగును. ఒకగంట 
తర్వాత సూర్యహోర యగును. తర్వాత గంటలో శుక్రహోర యగును. తర్వాత బుధ 
హోర,చంద్రహోర, శని హోర,గురుహోర యగును. మంగళవారము సూర్యోదయము 
6గంటలకైన 6 నుండి 7గంటల వరకు మంగళహోర, 7 నుండి 8 గం,వరకు రవిహోర,8 
నుండి 9గం.వరకు శుక్ర హోర, 9 నుండి 10 గం. వరకు బుధహోర, 10 నుండి 11 


వీడని డబీడవ డవ 6వ sle sles sla sles Crum GOR CHa RRO RR Ra Ca) Cin UAe CR 


TTT TT NT 
గురుహూర యగును. అందువలన మంగళవారములో గురు,శుక్రహోరలలో శుభ 
కార్యములను చేయవచ్చును. 
మన్వాదియుగ తిథులు :- 
మన్వాద్యాప్తి తిథీ మధా తిథిరవీ ఊర్జే శుచౌ దిక్తిథీ 
జ్యేష్టేల_న్వే చ తిథిస్విషే నవ తపస్యశ్వా: సహసే స్య శివా: 
భాద్రేః_గ్నిశ్చ సితే త్వమాష్టనభస: కృష్ణే యుగాద్యా: స్పిత్రే 
గో౭_గ్నీ బాహులరాధయోర్మదనదర్హా భాద్రమాఘాసితే ర్‌7 
చైత్రశుక్ల తదియ, పూర్ణిమ, కార్తీక శుక్ల్షద్వాదశి-పూర్ణిమ, ఆషాఢశుక్ష దశమి- 
ర్లిమ, జ్యేష్టశుక్ష మరియు పాల్గుణశుక్ల పౌర్ణమి, ఆశ్వయుజ శుక్ల నవమి, మాఘశు 
క్ల సప్తమి, పుష్యశుక్ష ఏకాదశి, భాద్రపదశుక్ల తదియ, (శ్రావణశుక్ల అష్టమి, అమావాస్య 
- ఈ 14 తిథులు మన్వాది సంజ్ఞకములు. (ఈతిథులలో క్రమముగా 14మన్వంతరములు 
ఆరంభ మగును.) కార్తీకశుక్ష నవమి, వైశాఖశుక్షతదియ, భాద్రపదకృష్ణ త్రయోదశి, 
మాఘకృష్ణ అమావాస్య ఈ నాలుగు యుగాది తిథులగును. వీటిలో క్రమముగా కృత, 
త్రేత, ద్వాపర, కలియుగములారంభమగును. 
ఫైన తెల్పిన [4తిథులలో క్రమముగా 1.స్వయమంభుత 2. స్వారోచిష ౩. జౌత్తమ 4. 
తామన 5. రైవత 6. చాక్షుష 7.లైతస్వత 8. సావర్ణి 9. దక్షసావర్ణి 10. బ్రహ్వ్నసావర్ణి 
ధర్నసావర్ణి 2. రుద్రసావర్ణి 1. దేవసావర్ణి 14. ఇంద్రసావర్ణి - మన్వంతరములారంభమగును. 
ఈ మన్వాదియుగ తిథులలో చేసిన జప, యజ్ఞ దానములు విశేషఫలదామకముగును. 
మొదటి శుభాశుభ ప్రకరణము సమాప్తము 


౯ షన. అ 


. 


eee డవ వడవడవడవిడ ౧0 alesse sella sla sl sll le sles 


CTT TU TU WT WT TT af 


x 


వేవేవేలేలేలేల ఆఆఆ ముహూర్త చింతామణి SE 


wT en Nn లు హే 


2. నక్షత్ర ప్రకరణము 


ణీ 


నక్షత్రాధిపులు :- 

నాసత్యాన్తకవహ్ని ధాత్రుశశభృద్రు ద్రాదితీజ్యోరగా 

బుక్షేశా: పితరో భగో£_ర్యమరవీ త్వష్టా సమీర: క్రమాత్‌ 

శక్రాగ్నీ ఖలు మిత్ర ఇన నిర్భతిక్షీరాణి విశ్వేవిధి 

ర్లోనిన్లో వసుతోయపాల_జ చరణాల_హిర్చుధ్యు పూషాభిధా: 1 

అశ్విని ఆది నక్షత్రములకు క్రమముగా అశ్వినీకుమార,యమరాజు, అగ్ని, బ్రహ్మ, 
చంద్ర, శివ, అదితి, బృహస్పతి, సర్ప, పితర, భగ, అర్యమ, సూర్య, వాయు, ఇంద్ర, 
అగ్ని మిత్ర, ఇంద్ర, నిర్భతి, (రాక్షసుడు), జల, విశ్వేదేవ, బ్రహ్మ, విష్ణు, వసు, వరుణ, అజపాత్‌, 
అహిర్భుద్వ్య, పూష స్వాములగుదురు. 
నక్షత్రాధిప చక్రము 


మ్య్‌ 
క క న 
క. కడా. భాస్కరశ్చ ధ్రువం స్థిరమ్‌ 
తత్ర స్థిరం బీజగేహశాన్యారామాది సిద్ధయే 2 
ఉత్తరాత్రయం, (ఉత్తర, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ) రోహిణీ నక్షత్రములు, రవివారము 
ధ్రువసంజ్ఞకములగును. వీటిలో విత్తనములు చల్లుట, గృహనిర్మాణము, శాంతికర్మ, 
(యజ్ఞఅనుష్టానము) వాటికాది నిర్మాణములు చేయవలెను. (మృదుసంజ్ఞక నక్షత్రములలో 
చేయుకర్మలు ధ్రువ సంజ్ఞక నక్షత్రములలో చేయవచ్చును) 
స్వాత్యాదిత్యే శ్రుతే(స్తీణి చన్టశ్చాపి చరం చలమ్‌ 
తస్మిన్‌ గజాదికారోహో వాటికాగమనాదికమ్‌ తి 
స్వాతి, పునర్వసు, శ్రవణ, ధనిష్ట, శతభిష నక్షత్రములు సోమవారము చర లేక 
చలసంజ్ఞయగును. వీటిలో గుర్రము మున్నగు వాహనములపై ఎక్కుట, ఉద్యానవనములో 


mmm 91 Sedesesleseseseslesleseseslesleslesleslesleslesleslesle 
ద ద ద దా 


TT WT WT TT ar CTT TUT WW TW TT OT UT aT ama 


39౨౬3౬33౬3౬3౬ రెండవ నక్షత్ర ప్రకరణము ssa 
తిరుగుట, ఉద్యానవనము చూచుటకు యాత్ర చేసిన శుభమగును. (లఘు సంజ్ఞక నక్షత్రము 
లలో చేయు కార్యములు చరనక్షత్రములలో చేయవచ్చును.) 
పూర్వాత్రయం యామ్యమఘే ఉగ్రం క్రూరం కుజస్తథా 
తస్మిన్‌ ఘాతాగ్ని శార్యాని విషశస్తాది సిద్ధతి 4 
పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, భరణి, మఘ నక్షత్రములు మంగళవారము 
ఉ(గ మరియు క్రూరసంజ్ఞకమగును. దీనిలో ఘాతకర్మ (మోసముతో చంపుట) అగ్నికర్మ, 
శఠత(దుష్టమైనపని) విప్రయోగము, శస్తకర్మ, (శస్త్ర నిర్మాణము,ప్రయోగము) శుభము 
నిచ్చును. (దారుణసంజ్ఞక నక్షత్రములలో చేయుకర్శలు ఈ నక్షత్రములలో చేయవచ్చును) 
విశాఖాగ్నేయభే సౌమ్యో మిశ్రం సాధారణం సృృతమ్‌ 
తత్రాగ్ని కార్యం మిశ్రం చ వృషోత్సర్లాది సిద్ధతి ర్‌ 
విశాఖ, కృత్తిక నక్షత్రములు, బుధవారము మిశ్రసంజ్ఞక మరియు సాధారణ 
సంజ్ఞకము లగును. వీటిలో అగ్నికార్యము, మిశ్రమకార్యము(అనేక కార్యములు ఒకసారి 
చేయుట) అభీష్టకర్మలు (కోరిన పనులు) వృషోత్సర్ణము, (ఎద్దును అచ్చువేసి వదులుట) 
ఉ(గకార్యములు చేయవచ్చును. 
హస్తాశ్వి - పుష్యాభిజిత: క్షిప్రం లఘు గురుస్తథా 
తస్మిన్‌ పణ్యరతిజ్ఞాణం భూషాశిల్ప కలాదికమ్‌ 6 
హస్త, అశ్విని, పుష్యమి, అభిజిత్తు నక్షత్రములు గురువారము క్షిప్ర లేక లఘు 
సంజ్ఞకమగును. వీటిలో వ్యాపారము, ప్రీసహవాసము, ఆభూషణ నిర్మాణము, ధారణము, 
శిల్పము, గీతవాద్య నృత్య సంబంధ కళల అభ్యాసము చేసిన శుభ(ప్రదమగును. 
మృగాన్య చిత్రా మిత్రర్‌క్ష మృదు మైత్రం భృగుస్తథా 
తత్ర గీతామ్బరక్రీడా మిత్రకార్యం విభూషణమ్‌ 7 
మృగశిర,రేవతి, చిత్త, అనూరాధ నక్షత్రములు శుక్రవారము మృదు లేక మైత్ర 
సంజ్ఞకమగును. వీటిలో సంగీతాభ్యాసము,నవవస్రధారణము, క్రీడల అభ్యాసము, మిత్ర 
సంబంధ కార్యము చేయవచ్చును. 
మూలేన్లా ర్రాహిభం సౌరీస్తీర్ణం దారుణసంజ్ఞకమ్‌ 
తత్రాభిచారఘాతోగ్ర భేదా: పశుదమాదికమ్‌ 8 
మూల, జ్యేష్ట ఆర్ధ, ఆశ్లేష నక్షత్రములు శనివారము త్రీక్ల లేక దారుణ సంజ్ఞక 
ములగును. వీటిలో మంత్ర ప్రయోగము ద్వారా ఘాతము,మోసముతో కొట్టుట. కఠోరకర్శ, 
కలహము, పశువులకు శిక్షణము, బంధనాది కార్యములు శుభమును కలిగించును. 
మూలాహిమిశ్రోగ్రమధోముఖం భవేదూర్జ్వాస్యమార్టేజ్యహరి త్రయం ధ్రువమ్‌ 
తిర్యబ్ముఖం మైత్రకరానిలాదితి జ్యేష్టాశ్విభానీ దృశకృత్యమేషు సత్‌ 9 
మూల, ఆశ్లేష, మి శ్రసంజ్ఞక(విశాఖ, కృత్తిక) ఉగ్రసంజ్ఞక (పుబ్బ, పూర్వాషాఢ, 
పూర్వాభాద్ర, భరణి,మఘ) అధోముఖ సంజ్ఞక నక్షత్రములు. ఆర్ధ,పుష్య మి, శవణము, 


gesesleslesleslesleslesleseslesleslesleslesleslesleslesleslesle 99 Sesesleslesleslesesleslesleslesleslesleslesleslesle le sle 


CTT TW WT WT TY I TT WT oT aw al CTT TY TY TT WT WT TY aT am af 


మ న. నక్షత్రములగును. మైత్రసంజ్ఞక (మృగశిర, _ చిత్త అనూరాధ) 
హస్త స్వాతి పునర్వసు జ్యేష్ట అశ్విని నక్షత్రములు, తిర్యజ్యుఖ సంజ్ఞకనక్ష్మృత్రము 
అగును. నక్షత్రముల స్వరూపముననుసరించి కార్యములు చేసినశుభము కలుగును. 
ఊర్ధ్వముఖ నక్షత్రములో గృహనిర్మాణము, దేవాలయాది నిర్మాణము, వృక్షారోపణము, 
అధోముఖ నక్షత్రములలో కూపము, తటాకములను త్రవ్వుట, తిర్యజ్ముఖ నక్షత్రములలో 
రహదారి వంతెనల నిర్మాణము, వాహనముల ప్రయాణము శుభమును కలిగించును. 
నక్షత్ర సంజ్ఞాబోధక పట్టిక 

వారము 
రవివారము 
మంగళవారము 
వారము 


అధొముఖ మూల, ఆశ్లెష, విశాఖ, కృత్తిక, పుబ్బ 
నక్షత్రములు | పూర్వాషాఢ,పూర్వాభాద్ర, భరణి, మఘ 
ఊర్హ్వముఖ ఆర్థ, పుష్యమి, శ్రవణ, ధనిష్ట, ఉత్తర, ఉత్తరాషాఢ 
నక్షత్రములు | ఉత్తరాభాద్ర, రోహిణి 
తిర్యజ్ముఖ అనూరాధ, మృగశిర,రేవతి, చిత్త, హస్త, స్వాతి 
నక్షత్రములు పునర్వసు, జ్యేష్ట అశ్విని 
పౌష్టధ్రువా శ్వికరపబ్బుకవాస వేజ్యా 
దిత్యే ప్రవాల - రద - శజ్ఞ - సువర్ణ - వ(స్త్రమ్‌ 
ధార్యం విరిక్త - శని - చంద్ర - కుజే9_హ్ని రక్తం 
భౌమే ధ్రువాదితియుగే సుభగా న దధ్యాత్‌ 10 
రేవతి, ధ్రువసంజ్ఞక (ఉత్తరాత్రయం రోహిణి) అశ్విని,హస్త, చిత్త, స్వాతి, విశాఖ, 
అనూరాధ, ధనిష్ట పుష్యమి,పునర్వసు నక్షత్రములలో రిక్త (4,9,14) తిథులు, చంద్ర 
కుజ శనివారములను వదలి మిగిలిన తిథివారములలో పగడము ఏనుగుదంతము 
శంఖము, బంగారు ఆభరణములు ధరించవలెను. ఎరుపు వస్త్రమును మంగళవారము 
ధరించవలెను. ధ్రువసంజ్ఞక నక్షత్రములు, పునర్వసు, పుష్యమి నక్షత్రములలో సౌభాగ్య శాలి 


geseslesleseslesleslesleseslesleslesleslesleslesleslesleslesle 2౧౨ Sesesleslesleslesesleslesleslesleslesleslesleslesle le sle 


Ture నవ A CIR AM RMU GRC Re OR Inn NR IR IR ID న న CIR AM RUAN రా 


sess రండవ నక్షత్రప్రకరణము కీకిజీకజీడజీడ కకక ese see Se see 
న Gs 
యెన స్త్రి నూ సభూషణములను ధరించరాదు. 


స్త్రీలకు శతభిషనక్షత్రములో స్నానము,ధ్రులాది ఫుష్యనక్షత్రములలో నూతన వస్త 
ధారణము, అభూళణముల ధారణము నిషేధించబడినది. రోహిణి పునర్వను ఉత్తరాత్రయము 
నక్షత్రములలో నవవస్రములు భూళణములు ధరించిన స్త్రీ ఫతిహీను రాలగును. 
స్ఫుటితవస్ర ఫలము :- 
వస్తాణాం నవభాగకేషు చ చతుష్మోణే[ మరా రాక్షసా 
మధ్య(త్యంశగతా నరాస్తు సదశే పాశే చ మధ్యాంశయో: 
దగ్జే వా స్ఫుటితే9_ మృరే నవతరే పజ్బాదిలిప్తే నస 
ద్రక్షోంం శే నృసురాంశయో: శుభమసత్సర్వాంశకే ప్రాంతత: 11 
క్రొత్తవస్రము ఆకస్మాత్తుగా అగ్నిలో కాలిన, చిరిగిన, బురదతో మలినమైన దాని 
శుభాశుభ ఫలమీవిధముగా నుండును. 
నవీనవస్తమును తొమ్మిదిభాగములుగా విభజించిన నాలుగువైపుల ఉన్న భాగము 
లలో దేవతలను మధ్యనున్న మూడుభాగములలో రాక్షసులను, దేవతల మధ్య 
మనుష్యులను స్థాపన చేయవలెను. రాక్షసులభాగములో కాలిన చిరిగిన మలినమైన 
అశుభభ లము దేవమనుష్యభాగములలో కాలిన,చిరిగిన,మలినమైన శుభము 
కలుగును. అన్నిభాగములలో చివరలందు పైన తెల్సిన విధముగా జరిగిన అశుభమగును. 


వస్త్ర నవవిభాగ పట్టిక 


కటు. మనుష్యులు దేవతలు 


'రాక్షనులస్థానములో కాలిన, చిరిగిన,మలినమైన వస్త్రము అశుభమును కలిగించును. 
దేవ మనుఖ్యుల భాగములలోరైన శుభము, వస్త్రము చివరలందు జరిగిన అశుభమగును. 
ఫైచిత్రములో స్పష్టము చేయబడినది. వస్త్రము కాలినపుడు చిరిగినపుడు వివిధ ఆకృతులను 
పొందును.వాటి స్వరూపానుసారము ఫలితములను కశ్యపాదులు సంహితలలో తెలిపెను. 

విప్రాజ్ఞయా తథోద్వాహే రాజ్ఞా ప్రీత్యా ర్పితణ్బ యత్‌ 
నినో౭_పి ధిష్ట్రే వారాదౌ వస్త్రం ధార్యం జగుర్చుధా: 12 
బ్రాహ్మణుల ఆజ్ఞతో, వివాహ సమయములో, రాజు ప్రసన్నతా పూర్వకముగా 
నిచ్చినపుడు నిందిత నక్షత్ర దినయోగములలో నవీన వస్త్రధారణ చేయవచ్చును. ఇది 
విద్వాంసులమతము 


alas le sl sl slo slo slo le slo slo slo slo se sl slo sle sla sleslesle 04 వేడిన విడ le sll sl sl sles slo sll sl slo sle ale sll sla 


CTT TT TW WT TT TT OT aT Ua CTT TTT DTT mT 


క ఆఆఆ ఆఆఆ ఆఆ ఆఆఆ ముహూర్త చింతామణి క ss sess 636౫6 


bun కలు ర 


లతాపాదపరోపణ రాజదర్శన విక్రయాది ముహూర్తము:- = = 
రాధా మూల మృదు (ధ్రువర్‌క్ష వరుణక్షిపైర్లతాపాదపా 
రోపో9_ థో నృపదర్శనం ధ్రువమృదుక్షిప్రశవోవాసవై: 
తీక్లోగ్రామ్చుపభేషు మద్యముదితం క్షిప్రాన్యవహ్నీన్లభా 
దిత్యేన్హామ్బుపవాసవేషు హి గవాం శస్త: క్రయోవిక్రయ: 18 
విశాఖ, మూల, మృదుసంజ్ఞక (మృగశిర, రేవతి, చిత్త, అనూరాధ) (ధ్రువసంజ్ఞక 
(ఉత్తరాత్రయం,రోహిణి) శతభిషం, క్షిపసంజ్ఞక (హస్త, అశ్విని,పుష్యమి, అభిజిత్తు) నక్షత్రము 
లలో లత,పౌధ,వృక్షాదులను నాటుట, ధ్రువ (ఉత్తరాత్రయం, రోహిణిశతభిషం, క్షిపసంజ్ఞక 
(హస్త, అశ్విని, పుష్యమి, అభిజిత్‌) నక్షత్రములలో లత, వృక్షములరోపణము ధ్రువ (ఉత్తరా 
త్రయం,రోహిణి మృగశిర,రేవతి చిత్త, అనురాధ, హస్త, అశ్విని,పుష్యమి, అభిజిత్తు శ్రవణ, 
ధనిష్ట నక్షత్రములలో రాజదర్శనము, తీక్టసంజ్ఞక (మూల, జ్యేష్ట ఆర్ధ, ఆశ్లేష) ఉగ్ర 
సంజ్ఞక (పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర భరణి, మఘ) శతభిష నక్షత్రములలో మద్య 
నిర్మాణము విక్రయము,క్షిప్ర (హస్త, అశ్విని అభిజిత్తు, పుష్యమి) రేవతి, విశాఖ,పునర్వసు, 
జ్యేష్ట శతభిషం, ధనిష్ట నక్షత్రములలో ఆవు ఎద్దుల విక్రయము శుభమునిచ్చును. 
పశురక్షా ముహూర్తము :- 
లగ్నే శుభే చాష్ట్రమ శుద్ధిసంయుతే రక్షా పశూనాం నిజయోనిభే చరే 
రిక్తాష్టమీ దర్శకుజశ్రవోధ్రువ - త్వాష్టేషు యానం స్థితివేశనం న సత్‌ 14 
శుభలగ్నములో (2,3,4,6,7,9,12) లగ్నమునుండి అష్టమభావము శుద్ధమైనపుడు, 
చరసంజ్ఞక (స్వాతి, పునర్వసు, శ్రవణ, ధనిష్ట, శతభిషం) నక్షత్రములు, తమతమయోని 
నక్షత్రములలో పశుపాలనము పశురక్షణ చేయవలెను. 
రిక్తతిథి(4,9,14) అష్టమి, అమావాస్య తిథులలో మంగళ రవివారములలో 
(శ్రవణ, ఉత్తరాయణం, రోహిణి, చిత్త నక్షత్రములలో పశువులను ఒకస్థానము నుండి వేరొక 
స్థానమునకు తెచ్చుట, తీసికొనిపోవుట,పశువులశాలలో నుంచుట శుభకారక మగును. 
జెషధసేవన - సూచీకర్మ ముహూర్తము :- 
భైషజ్యం సల్లఘు మృదు చరే మూలభే ద్యజ్ఞలగ్నే 
శుక్రోస్టిజ్యే విది చ దివసే చాపి తేషాం రవేశ్చ 
శుద్ధే రిష్ఫద్యూన మృతిగృహే సత్తిథౌ నో జనేర్భే 
సూచీకర్మాప్యదితి - వసుభ - త్వాష్ట్ర - మిత్రాశ్వి - పుష్యే 15 
లఘు (హస్త అశ్విని పుష్యమి అభిజిత్తు) మృదు (మృగశిర రేవతి చిత్త అనూరాధ) 
చర(స్వాతి, పునర్వసు, శ్రవణ, ధనిష్ట శతభిషు మూల నక్షత్రములలో ద్విస్వభావ (8,6,9, 12) 
లగ్నములలో శుక్ర చంద్ర గురు బుధులు ద్విస్వభావ రాశులలో నున్న ఈ గ్రహముల 


దినములలో అనగా రవ్వాది వారములో(రవి,సోమ,బుధ,గురు, శుక్రవారములు) 


నన నా న ననా 95 న న SIS వ 


నై 
న 
ie 

వే 


నా nn 
జన్మరాశి నక్షత్రమును వదిలి బెషధసేవనము చేసిన శుభకారకమగును. పునర్వసు, 
ధనిస్ట్రచిత్త, అనూరాధ, అశ్విని, పుష్యమి నక్షత్రములలో సూచీకర్మ (కుట్టుట)శుభమునిచ్చును. 
క్రయవిక్రయ ముహూర్తము :- 
క్రయ - విక్రయో నేష్టో విక్రయర్‌క్షే క్రయోం పి న 
పౌష్టామృపాశ్వినీవాతర శ్రవశ్చి త్రా: క్రయే శుభా: 16 
క్రయము (కొనుట) చేయుటకు తెల్పిన నక్షత్రములలో వస్తువిక్రయము చేయుట, 
విక్రయము (అమ్ముట) చేయు నక్షత్రములో క్రయము చేయుట శుభమునీయదు. వస్తువులు 
కొనుటకు రేవతి, శతభిషం, అశ్విని, స్వాతి, శ్రవణము, చిత్త నక్షత్రములు శుభమునిచ్చును. 
విక్రయ ముహూర్తము :- 
పూర్వాద్వీశ కృశాను సారరయమభే కేన ద్వికోణే శుభైః 
షట్‌ త్రాయేష్వశుభైర్వినా ఘటతనుం సన్విక్రయ: సత్తిథౌ 
రిక్తాభౌమ ఘటాన్వినా చ విపణిర్మిత్ర ధ్రువక్షిప్రభై 
ర్లగ్నే చగసితే వ్యయాష్టరహితై: పాపైః: శుభైర్ద్యాయఖే 17 
పుబ్బ, పూర్వాషాఢ,పూర్వాభాద్ర, విశాఖ, కృత్తిక, ఆశ్లేష భరణి నక్షత్రములలో 
కేంద్ర (1,410) ద్వితీయ కోణము (5,9)లలో శుభగ్రహములున్నపుడు 6,3,11 
భావము లలో అశుభ(గహములున్నపుడు కుంభలగ్నమును వదలి మిగిలిన లగ్నములలో 
శుభ తిథులలో విక్రయము చేసిన శుభము కలుగును. 
రిక్త(4,9,14)తిథులు, మంగళవారము కుంభలగ్నములను వదలి శేష తిథివార 
లగ్నములలో మిత్ర (మృగశిర,రేవతి, చిత్త, అనూరాధ) ధ్రువ (ఉత్తరాత్రయము, రోహిణి) 
క్షిప్ర (హస్త, అశ్విని, పుష్య, అభిజిత్‌)నక్షత్రములలో, లగ్నములో చంద్రుడు శుక్రుడున్నపుడు, 
ద్వాదశ అష్టమభావములు పాపగ్రహరహితములైనపుడు ద్వితీయ ఏకాదశ దశమ 
భావములు శుభగ్రహములతో నున్న దుకాణప్రారంభమునకు శుభముహూర్తమగును. 
హస్త్యశ్వ ముహూర్తము :- 
క్షిప్రాన్యవస్విన్దు మరుజ్జలేశాది త్యేష్పరిక్తారదినే ప్రశస్తమ్‌ 
స్యాద్వాకికృత్యం త్వథ హస్తికార్యం కుర్యాన్ఫదు క్షిప్రప్రచరేషు విద్వాన్‌ 18 
క్షిపసంజ్ఞక (హస్త,అశ్విని, పుష్యమి, అభిజిత్తు) రేవతి, ధనిష్ట, మృగశిర, స్వాతి, 
శతభిషం, పునర్వసునక్షత్రములలో రిక్తతిథులు మంగళవారములను వదలి మిగిలిన తిథి 
వారములలో గుర్రములకు సంబంధించిన కార్యము చేయవలెను. ఇదేవిధముగా మృదు 
(మృగశిర,రేవతి, చిత్త, అనూరాధ) క్షిప్ర (హస్త, అశ్విని, పుష్యమి, అభిజిత్తు) చర(స్వాతి, 
పునర్వసు, శ్రవణ, ధనిష్ట శతభిషం) నక్షత్రములలో విద్వాంసులైన పురుషులు గజసంబంధ 


Sesesleslesleslesleslesleseslesleslesleslesleslesleslesleslesle 96 Sesesleslesleslesesleslesleslesleslesleslesleslesle le sle 


CTT TT TUT DT OT TT OT UT OT UT oT Ha al CT TU TW WY TT WT WT HT aT maf 


పడ ప్తదపదతదన ఏక ముహూర్త చింతామణి See 
కార్యమును చేయవలెను. 
భూషణ నిర్మాణ ముహూర్తము :- 
స్యాత్‌భూషాఘటనం త్రిపుష్మర చర క్షిప్రధ్రువే రత్నయుక్‌ 
తత్తీక్షోగ్ర విహీనభే రవి కుజే మేషాదిసింహే తనౌ 
తన్ముక్తాసహితం చరద్రువమృదుక్షిప్రే శుభే సత్తనౌ 
తీక్షోగ్రాశ్విమృగే ద్విదైవదహనే శస్త్రం శుభం ఘట్టితమ్‌ 19 
త్రిపుష్మర యోగములో చర - క్షిప్ర - ధ్రుత సంజ్ఞక నక్షత్రములలో భూషణముల 
నిర్మాణము శుభమునిచ్చును. త్రీక్ల ఉ(గసంజ్ఞక నక్షత్రములను వదలి మిగిలిన నక్షత్రము 
లలో, రవి మంగళవారములలో మేష వృశ్చిక సింహలగ్నములలో రత్నముతో కూడిన 
భూషణముల నిర్మాణము శుభమునిచ్చును. చర, ధ్రువ, మృదు క్షిపసంజ్ఞక నక్షత్రములలో 
శుభవారములో శుభలగ్నములో ముత్యాల ఆభరణముల నిర్మాణము శుభమునిచ్చును. 
త్రీక్ల ఉగ్రసంజ్ఞక నక్షత్రములలో అశ్విని,మృగశిర, విశాఖ, కృత్తిక, నక్షత్రములలో శస్త్ర 
నిర్మాణము శుభము నిచ్చును. 
ముద్రాపాతన - వస్తప్రక్షాళణన ముహూర్తము :- 
ముద్రాణాం పాతనం సద్ధవమృదుచరభక్షి ప్రభైర్వీన్దుసౌరే 
ఘసే పూర్ణాజయాఖ్యే నచ గురుభృగుజాస్తే విలగ్నే శుభై: స్యాత్‌ 
వ(స్రాణాం క్షాలనం సద్వసుహయదినకృత్పజ్బుకాదిత్యపుప్యే 
నో తికాపర్వప షష్టీపితృ దినరవిజజ్జేషు కార్యం కదాపి 20 
ధ్రువ (ఉత్తరాత్రయం, రోహిణి) మృదు(మృగశిర, రేవతి,చిత్త, అనూరాధ) క్షిప్ర 
(హస్త, అశ్విని,పుష్యమి) నక్షత్రములలో సోమ శనివారములను వదలి మిగిలిన 
వారములలో పూర్ణ(5, 10, 15) జయ (8,8,13) తిథులలో గురు శుక్రలుదయమైనపుడు 
లగ్నములో శుభ(గహములున్నపుడు నాణముల ముద్రణచేసిన శుభము కలుగును. 
ధనిష్ట హస్త,హస్త నుంది ఐదునక్షత్రములు (హస్త, చిత్త,స్వాతి, విశాఖ, అనూరాధ) 
పునర్వసు, పుష్యమి నక్షత్రములలో వస్త్రముల ప్రక్షాళనము (ఉతుకుట)శుభము నిచ్చును. రిక్త 
(4,9,14) అమావాస్య షష్టితిథులలో మాతాపితల శ్రాద్ధదినములలో శని బుధవారము 
లలో ఎప్పుడుకూడ వస్త్రముల ప్రక్షాళన చేయకూడదు. 
ఖడ్గాది ధారణ ఉపయోగ శయ్యా ముహూర్తము :- 
సన్గార్యా: కున్తవర్మేష్వసనశర కృపాణాసి పుత్రో విరికో 
శుక్రేజ్యార్మేత హ్ని మైత్రద్రువ అఘుసహితాదిత్యశా క్ర ద్విదైవే 
స్తు ర్లగ్నేలి పి స్థిరాఖ్యే శశిని చ శుభదుష్టేశు ఖై; కేన్దగై:స్యా 
ద్సోగ: శయ్యాసనాదేర్హువ మృదులఘు హర్యన్తకాదిత్యఇష్ట: 21 


geseslesleseslesleslesleseslesleslesleslesleslesleslesleslesle 277 Sesesleslesleslesesleslesleslesleslesleslesleslesle le sle 


DDD DD ADR RRM RUN CTTW TT WW TW I a al 


I రండవ నక్షత్ర ప్రకరణము ఏ3 
రిక్తతిథులను విడిచి మిగిలిన తిథులలో శుక్ర గురు రవివారములలో మైత్ర - 
ధ్రువ - లఘు సంజ్ఞకనక్షత్రములలో,పునర్వసు జ్యేష్ట విశాఖ నక్షత్రములలో,స్థిర (2,5,8,11) 
లగ్నములలో,చంద్రుడు శుభగహములతో చూడబడినపుడు, కేంద్రములో (1,4,7,10) 
శుభ గ్రహములున్నపుడు భాల,కవచము, ధనుస్సు, బాణము,కత్తుల నిర్మాణముచేయవలెను. 
(ధువ-మృదు-లఘు న।త్రములలో శ్రవణ,భరణి, పునర్వసు నక్షత్రములలో శయ్యాదుల 
ఉపయోగమనుకూలమగును. 
అంధాది నక్షత్ర సంజ్ఞ :- 
అన్థక్షం వసుపుష్యధాతృజలభద్వీశార్యమా న్యాభిధం 
మన్నాక్షం రవి విశ్వమిత్రజలపాశ్లేషాశ్వి చాగన్దం భవేత్‌ 
మధ్యాక్షం శివపిత్రజైక చరణ త్వాష్టైన్టవిధ్యన్తక 
స్వక్షం స్వాత్యదితిశ్రవోదహన బాహిర్చుధ్య్యరక్షో భగమ్‌ 22 
ధనిష్ట పుష్యమి, పూర్వాషాఢ, విశాఖ, ఉత్తర, రేవతి నక్షత్రములు 'అంధాక్ష' 
సంజ్ఞ; హస్త, ఉత్తరాషాఢ, అనూరాధ, శతభిషం, ఆశ్లేష, అశ్విని, మృగశిర నక్షత్రములు 
'మందాక్షు సంజ్ఞ; ఆర్ధ, మఘ, పూర్వాభాద్ర, చిత్త, జ్యేష్ట అభిజిత్తు, భరణి నక్షత్రములు 
'మధ్యాక్ష సంజ్ఞ స్వాతి, పునర్వసు, శ్రవణ, కృత్తిక, ఉత్తరాభాద్ర, మూల, పుబ్బ నక్షత్రములు 
'సులోచనసంజ్ఞ కలిగినవగును. 
వినాష్టార్థస్య లాబో౭-న్టే శీఘ్రం మనే ప్రయత్నతః: 
స్యాద్దూరే (శవణ మధ్యే (శ్రుత్యాప్తీ న సులోచనే 283 
అంధాక్ష సంజ్ఞక నక్షత్రములలో పోయిన వస్తువు వెంటనే దొరుకును. మందాక్ష 
సంజ్ఞక నక్షత్రములలో పోయిన వస్తువు ప్రయత్నముతో దొరుకును. మధ్యసంజ్ఞక 
నక్షత్రములలో పోయిన వస్తువు దూరముగానున్నదని తెలియును. సులోచన సంజ్ఞక 
నక్షత్రములలో నష్టవస్తువు విషయము తెలియదు. దొరకదు. 
ధనవ్యవహార ముహూర్తము :- 
తీక్ల మి శ్రద్రువోగైర్యద్‌ ద్రవ్యం దత్తం నివేశితమ్‌ 
ప్రయుక్తం చ వినిష్టం చ విష్ట్యాం పాతే చ నాప్యతే 24 
తీక్ట మిశ్ర ద్రువ,ఉ గ్రసంజ్ఞక(మూల, జ్యేష్ట, ఆర్ధ, ఆశ్లేష వి శాఖ,కృత్తిక, ఉత్తరాత్రయం, 
రోహిణి, పుబ్బ, పూర్వాభాద్ర, పూర్వాషాఢ, భరణి, మఘ) నక్షత్రములలో భద్ర వ్యతీపాతలలో 
ధనము ఎవరికైన ఇచ్చిన, ఎవరిదగ్గరనైన ఉంచిన వ్యాపారములో నుపయోగించిన, 
నష్టమైన మరల తిరిగిరాదు. 


gesesleslesesleseslesleseslesleslesleslesleslesleslesleslesle 2౧8 Sesesleslesleslesesleslesleslesleslesleslesleslesle sles 


CTT TT WT OT CT UT UT CF WT oT awa] CTT TY TT WT WT HT aT maf 


పడ ప్తదపద తదను దనదన టా దనదనకకక్‌ ముహూర్త చింతామణి Ie 
జలాశయ ఖనన నృత్యారంభముహూర్తము:- = 
మిత్రార్మ ధ్రువాసవామ్చుప మఘాతోయాన్య పుష్యేన్దుభి: 
పాపైర్సీనబలైస్తనా సురగరౌ జ్ఞేవా భృగౌ ఖే విధౌ 
ఆహ్యే సర్వజలాశయస్య ఖననం వ్యమ్ఫోమ మై: సేనభై 
స్తెర్షృత్యం హిబుకే శుభైస్తనుగ్భహే జ్లేల_బై జ్ఞరాశౌ శుభమ్‌ 25 
అనూరాధ,హస్త, ఉత్తరాత్రయం, రోహిణి, ధనిష్ట, శతభిషం, మఘ, పూర్వాషాఢ 
రేవతి,పుష్యమి, మృగశిర నక్షత్రములలో, పాపగ్రహములు బలహీనమైనపుడు, లగ్నములో 
గురువు బుధుడు దశమభావములో శుక్రుడున్నపుడు, చంద్రుడు జలచరరాశు (కర్మాటకము, 
మకర కుంభ మీన)లలో నున్నప్పుడు అన్ని విధములైన జలాశయముల నిర్మాణము 
చేసిన శుభము కలుగును. 
పైన తెల్పిననక్షతములలో మఘ పూర్వాషాఢలను వదలి మిగిలిన నక్షత్రములలో 
జ్యేష్టలో, చతుర్ధభావములో శుభగ్రహములు, లగ్నములో బుధుడు, బుధరాశులైన కన్యా 
మిథునములలో చంద్రుడున్నపుడు నృత్యారంభము శుభకారకమగును. 
సేవాముహూర్తము వా 
క్షిప్ర మైత్రే విత్సితార్మేజ్యవారే సౌమ్యే లగ్నే£_ర్కే కుజే వా ఖలాభే 
యోనేర్మైత్రాం రాశిపోశ్చాపి మైత్రాం సేవా కార్యా స్వామిన: సేవకేన 26 
క్షిప్ర మిత్ర సంజ్ఞక (హస్త, అళ్చిని, పుష్యమి, మృగశిర, అనూరాధ, చిత్త, రేవతి) 
నక్షత్రములలో బుధ,శుక్ర,రవి,గురువారములు శుభగ్రహలగ్నములలో నున్నపుడు, పాప 
(గ్రహములు దశమ ఏకాదశస్థానములకు వెళ్ళినపుడు సేవకుడు తనస్వామి కార్యమును 
ప్రారంభించవలెను. స్వామిసే సేవకుల స్థిర సంబంధము కొరకు ఇద్దరికి యోనిమైత్రి గ్రహ 
మైత్రుల విచారణ తప్పక చేయవలెను. 
స్వాత్యాదిత్య మృదు ద్విదైవగురుభే కర్ణత్రయాశ్వే చరే 
లగ్నే ధర్మసుతాష్ట శుద్ధిసహితే ద్రవ్యప్రయోగ: శుభ; 
నారే గ్రాహ్యమృణం తు సంక్రమదినే వృద్దౌ కరే9_ర్మేత హ్నియత్‌ 
తద్వంశేషు భవేదృణం న చ బుధే దేయం కదాచిద్ధనమ్‌ 27 
స్వాతి,పునర్వసు, విశాఖ మృదు సంజ్ఞక (మృగశిర, రేవతి, చిత్త, అనూరాధ)పుష్యమి, 
(శవణ, ధనిష్ట శతభిషం, అశ్విని నక్షత్రములలో చరలగ్నములో నవమ,పంచమ, అష్టమ 
భావములు శుద్ధముగా నున్నపుడు ద్రవ్యప్రయోగము (ధనము ఇచ్చుట, తీసుకొనుట) 
శుభము నిచ్చును. మంగళవారము, సంక్రాంతి దినము, వృద్ధియోగము, రవివారము 
హస్త నక్షత్రములో బుణమును తీసికొనరాదు. ఉక్తయోగములో తీసికొన్న ధన(ప్రభావము 
సంతానముపై పడును. (పుత్ర పౌత్రులు కూడ తీర్చలేరు) బుధవారము ధనమును ఇవ్వరాదు. 


gesesleslesleslesleslesleseslesleslesleslesleslesleslesleslesle 2౦ Sesesleslesleslesesleslesleslesleslesleslesleslesle sles 


CTT TT TW WT OT CT TST UT OT UT oT a al CTT WY TY TT WT WT TY ay maf 


క రెండవ నక్షత్ర ప్రకరణము 3st sls se 


మూలద్వీశమఘాచరగ్రువ మృదుక్షిపైర్వినార్మం శనిం 
పాపైర్సీన బలైర్విదౌ జలలవే శుక్రే విధౌ మాంసలే 
లగ్నే దేవగురౌ హలప్రవహణం శస్తం న సింహే ఘటే 
కర్మాజైణఘటే తనౌ క్షయకరం రిక్తాసు షష్టాం తథా 28 
మూల,విశాఖ, మఘ, స్వాతి,పునర్వసు,శ్రవణ, ధనిష్ట శతభిషం, మృగశిర, రేవతి 
చిత్త హస్త, అశ్విని, పుష్యమి,అభిజిత్తు నక్షత్రములలో శని రవివారములను వదలి 
మిగిలిన దినములలో పాపగ్రములు బలహీనమైనపుడు, చంద్రుడు జలచర రాశుల 
నవాంశలో నున్నపుడు శుక్రచంద్రులు బలవంతులైనపుడు, లగ్నములో గురుడున్నపుడు 
హలప్రవరణ (పొలము దున్నుట) శుభమునిచ్చును. సింహ కుంభ కర్మాటక మేష మకర 
తులా లగ్నములలో,రిక్త(4,9, 14) షష్టి తిథులలో నాగలితో దున్నుట అశుభదాయకమగును. 
బీజా వపన ముహూర్తము :- 
ఏతేషు శ్రుతివారుణాదితి విశాభోడూని భౌమం వినా 
బీజోప్తిర్గదితా శుభా త్వగుభతోం_ష్టాగ్నీన్లు రామేన్షవ: 
రామేన్స్వగ్ని యుగాన్యసచ్చుభకరాణ్యుప్తా హలే£_. ర్కో జ్లితాద్‌ 
భాద్రామాష్టనవాష్టభాని మునిభి: ప్రోక్తాన్యసత్సన్తి చ 29 
హలప్రవహణములో తెల్పిన నక్షత్రములు,వారములలో శ్రవణం, శతభిషం 
పునర్వసు విశాఖ నక్షత్రములు, మంగళవారము వదలి మిగిలిన నక్షత్రములు వారములు 
విత్తనములు చల్లుటకు శుభకారకములగును. రాహువున్న నక్షత్రము నుండి ఎనిమిది 
నక్షత్రముల వరకు అశుభము. తర్వాత మూడునక్షత్రములు శుభము,తర్వాత ఒక నక్షత్రము 
శుభము,తర్వాత మూడు శుభము, ఒకటి అశుభము, మూడు శుభము, నాలుగు నక్షత్రములు 
అశుభమగును. రాహుచక్రానుసారము శుభనక్షత్రములలో హలప్రవహణము చేయవలెను. 
శిరామోక్షణ - విరేచన - ధర్మక్రియల ముహూర్తము :- 
త్వాష్టాన్మిత్రకభా దయే౩మ్చు పలఘుక్రోత్రే శిరామోక్షణం 
భౌమార్మేజ్యదినే, విరేకవమనాద్యం స్యాద్బుధార్కీ వినా 
మిత్ర క్షిప్రచరధ్రువే రవిశుభాహే లగ్నవర్గే విదో 
జీవస్యాపి తనౌ గురౌ నిగదితా ధర్మక్రియా తద్బలే 30 
చిత్త అనూరాధ, రోహిణి నక్షత్రముల నుండి రెండేసి నక్షత్రములు అనగా చిత్త 
- స్వాతి, అనూరాధ-జ్వేష్ట రోహిణి- -మృగళిరలు, శతభిషము, లఘు(హస్త, అశ్విని, పుష్యమి) 
శ్రవణ నక్షత్రములలో, రవి మంగళ గురువారములలో శిరామోక్షణము (శిరల నుండి 
రక్తము తీయుకార్యము) హితకరమగును. బుధ శనివారములను వదలి మిగిలిన దినము 


geseslesleseslesleslesleseslesleslesesleslesleslesleslesle 90) Slesleseslesleslesleslesleslesleslesleslesleslesleslesle sles 


ర చ చ Nn Cn CRM fn న Un UR An AUR URE Ra AUR UNIO LTT TUT WW mE 


కేబిబఅ నడత దనక ముహూర్త చింతామణి lI Se 
లలో ఉక్త నక్షత్రములలో విరేచనము (ఎనెమా)వమనక్రియ శరీరశోధక (క్రియలు 
చేసిన లాభము కలుగును. అనూరాధ క్షిప్ర, చర, ధ్రువసంజ్ఞక (హస్త, అశ్విని, పుష్యమి 
స్వాతి, పునర్వసు, శ్రవణ, ధనిష్ట శతభిష ఉత్తరాత్రయము, రోహిణి) నక్షత్రములలో రవివారము 
శుభదినములలో (సోమవారము బుధ గురు శుక్రవారములు) బుధ గురు షడ్వర్గులలో, 
గురువు లగ్నములో బలవంతుడైనపుడు ధార్మికకార్యములు శుభదాయకమగును. 
ధాన్యభేదన ముహూర్తము :- 
తీక్షా జపాదకరవహ్నివసుశ్రు తీన్దు 
స్వాతీ మఘోత్తరజలాన్తక తక్ష ప పుష్యే 
మన్నారరిక్తరహితే దివసే౭_తి శస్తా 
ధాన్యచ్చిదా నిగదితా స్థితభే విలగ్నే 81 
తీక్ల సంజ్ఞక (మూల, జ్యేష్ట, ఆర్ధ, ఆశ్లేష) పూర్వాభాద్ర,హస్త, కృత్తిక, ధనిష్ట, శ్రవణ 
మృగశిర,స్వాతి, మఘ, ఉత్తరాత్రయము,పూర్వాషాఢ, భరణి, చిత్త, పుష్యమి నక్షత్రములలో 
శని మంగళవారములు రిక్త (4,9, 14) తిథులను వదలి మిగిలిన దిన,తిథులలో స్థిరసంజ్ఞక 
(2,5,8,1 లగ్నములలో ధాన్యఛేదన (పంటకోయుట)ము శుభదాయకమగును. 
సస్యరోపన కణమర్దన ముహూర్తము :- 
భాగ్యార్యమ (శుతిమఘే ఘు విధాతృమూల 
మైత్రాన్యభేషు కథితం కణమర్దనం సత్‌ 
ద్విశాజపాన్నిర్భతిధాతృశతార్యమర్‌క్షే 
సస్యస్య రోపణమిహార్మికుజౌ వినా సత్‌ 82 
పుబ్బ, ఉత్తర, శ్రవణ, జ్యేష్ట రోహిణి, మూల, అనూరాధ, రేవతి నక్షత్రములలో 
కుప్పనూర్చిన శుభము కలుగును. విశాఖ,పూర్వాభాద్ర, మూల, రోహిణి, శతభిషం, 
ఉత్తర నక్షత్రములలో శని మంగళవారములను వదలి మిగిలిన రోజులలో సస్యరోపణము 
(విత్తనములను నాటుట) శుభమునిచ్చును. 
ధాన్యస్థాపన ముహూర్తము :- 
మిశ్రోగ్రరౌద్ర భుజగేన్హ విభిన్నభేషు 
కర్మాజతౌలిరహితే చ తనౌ సుభాహే 
ధాన్యస్థితి: శుభకరీ గదితా ధ్రువేజ్య 
ద్విశేన్ధ దస్రచరభేషు చ ధాన్యవృద్ధి: 833 
మిశ్రసంజ్ఞక (విశాఖ కృత్తిక) ఉగ్రసంజ్ఞక (పుబ్బ,పూర్వాషాఢ, పూర్వాభాద్ర, 
భరణి,మఘ) ఆగర్థ, ఆశ్లేష, జ్యేష్ట నక్షత్రములను వదలి మిగిలిన నక్షత్రములలో, కర్మాటక 
మేషతులా లగ్నములను వదలి మిగిలిన లగ్నములలో శుభదినములలో అన్నస్థాపనము 


gesesleslesesleseslesleseslesleslesleslesleslesleslesleslesle 3] Sesdeseseseslesesleslesleslesleslesleslesleslesle sles 


CTT TT TW WT OT CT UT UT OT WT oT aw al CTT TUT TW TT WT WT UT aT maf 


I రెండవ నక్షత్రప్రకరణము 2st 
(ధాన్యము నిలువ ఉంచుట) శుభకరమగును. ధ్రువసంజ్ఞక (ఉత్తరాత్రయం, రోహిణి) 
పుష్యమి విశాఖ, జ్యేష్ట అశ్విని, చరసంజ్ఞక (స్వాతి, పునర్వసు, శ్రవణ, ధనిష్ట శతభిషం) 
నక్షత్రములలో అన్నవ్యవహారము (తీసికొనుట ఇచ్చుట) వృద్ధికారకమగును. 
శాంతి మంగల -పౌష్టిక-కర్మ ముహూర్తము :- 
క్షిప్రధ్రువాన్య చరమైత్రమఘాసు శస్తం 
స్యాచ్చాన్తి కంచ సహమజ్ఞలపాౌష్టికాభ్యామ్‌ 
ఖేం_ర్కే విధౌ సుఖగతే తనుగే గురౌనో 
మౌధ్యాది దుష్టసమయే శుభదం నిమిత్తే 34 
హస్త, అశ్విని, పుష్యమి, అభిజిత్తు, ఉత్తరాత్రయం, రోహిణి,రేవతి, స్వాతి, పునర్వసు 
ధనిష్ట, శతభిషం, అనూరాధ, మఘ నక్షత్రములలో, లగ్నమునుండి దశమభావములో 
సూర్యుడు, చతుర్ధభావములో చంద్రుడు లగ్నములో గురుడున్నప్పుడు గ్రహశాంతి, 
మంగళపాష్టిక కర్మలు చేసిన శుభము కలుగును. గురు శుక్రులు బాల -వృద్ద అస్తంగతులై 
నపుడు పైకార్యము చేయరాదు. కాని అశుభ శకునశాంతిని నిర్వహించిన శుభప్రదమగును. 
హోమాహుతి ముహూర్తము :- 
సూర్యభాత్‌ త్రిత్రిభే చాగ్డే సూర్యవిచ్చుక్రపబ్గవ: 
చన్హారేజ్యాగుశిఖినో నేష్టా హోమాహుతి:ఖలే తిర 
సూర్యనక్షతము నుండి వర్తమాన చంద్ర నక్షత్రము వరకు, మూడేసి నక్షత్రములలో 
క్రమముగా సూర్య, బుధ, శుక్ర, శని, చంద్ర, మంగళ, గురు, రాహు, కేతు ముఖములో 
ఆహుతి కలుగును. పాపగ్రహముఖములో కలుగు ఆహుతి అశుభమగును. 
శుభఫలము కలుగుటకు హవన ముభూర్తమావశ్యకమగును. హావనములో నిచ్చు 
ఆహుతి అగ్నిదేవుని ద్వారా అభీష్ట దేవతలకు చేరును.అగ్నిదేవుని నివాసము భిన్న భిన్న 
గ్రహముల ముఖములో నుండును.శుధగ్రహ ముఖములలో అగ్నినివాసము చేసిన శుభఫలము, 
పాఠగ్రహముల ముఖములో అగ్నిానము చేసిన అశుభఫలము కలుగును. 
శుభాశుభ ఫలచక్రము 
సూర్య నక్షత్రము నుండి నిత్య నక్షత్రము వరకు 


హవనములో అగ్నివాస విచారము :- 
సైకా తిథిర్వారయుతా కృతాప్తా శేషే గుణే౭_భ్రే భువి వహ్నివాస: 
సౌఖ్యాయ హోమే శశియుగ్ముశేషే ప్రాణార్థనాశా దివి భూతలే చ 36 


geseslesleseslesleslesleseslesleslesleslesleslesleslesleslesle 39 Sesesleslesleslesesleslesleslesleslesleslesleslesle sles 


TTT DT WT TW WT oT Ha a] CTT TY TY TT WT WT TT aT maf 


పడ పదపదతదన ఏవ ముహూర్త చింతామణి వ ు6 
—వర్తమానతిథికి ఒకటి కలిపి రవివారము నుండి వర్తమాన దినము వరకు సంఖ్యను 
కలిపి యోగఫలమును నాలుగుతో భాగించిన శేషము 3,0 వచ్చిన అగ్నివాసము భూమిపై 
యగును. ఆదినమున హవనమువలన శుభముకలుగును. ఒకటిశేషము వచ్చిన అగ్నివాసము 
స్వర్ణములోనగును. ఆదినమున హవనము చేసిన ప్రాణనాశము, రెండు శేషము వచ్చిన 
అగ్నివాసము పాతాళములో నగును. ఈ హవనము వలన ధననాశము కలుగును. 
శుక్షప్రూర్ణిమకు రవివారమునకు హవనము కొరకు అగ్నిలాసము చూడవలనన్న తిథి సంఖ్య 
5 +1+ (6 లారసంఖ్య -1 16+ [= (7 
17 ను 4చే భాగించిన శేషము | వచ్చును. 1 వచ్చిన అగ్నిలాసము ఫాతాళమగుట వలన 
భావనము చేసిన ధననాశము కలుగును. 
నవాన్న భక్షణ ముహూర్తము :- 
నవాన్నం స్యాచ్చరక్షిప్రమృదుభే సత్తనౌ శుభమ్‌ 
వినా నన్లా - విషఘటీ - మధు - పౌషార్మి భూమిజాన్‌ 37 
చర, క్షిప్ర మృదుసంజ్ఞక (స్వాతి, పునర్వసు, శ్రవణ, ధనిష్ట శతభిషం, మృగశిర, రేవతి, 
అనూరాధ హస్త, అశ్విని, పుష్యమి) నక్షత్రములలో శుభలగ్నములలో నండ (1,6,11) 
తిథులను వదలి మిగిలిన తిథులలో శని మంగళవారములను వదలి మిగిలిన దినములలో 
కొత్తబియ్యమును తినిన శుభము కలుగును. 
నౌకాఘటన ముహూర్తము :- 
యామ్యత్రయ విశాఖఖేన్ద సార్చ పిత్రేశ భిన్నభే 
భుగ్వీజ్యార్క దినే నౌకాఘటనం సత్తనౌ శుభమ్‌ 838 
భరణి, కృత్తిక, రోహిణి, విశాఖ, జ్యేష్ట ఆశ్లేష మఘ, ఆర్ర నక్షత్రములను వదలి 
మిగిలిన నక్షత్రములలో శుక్ర గురు రవివారములలో శుభలగ్నములలో నౌకానిర్మాణము 
చేసిన శుభముకలుగును. 
వీరఅభిచార ముహూర్తము : - 
మూలారా భరణీ ప్రిత్యమృగే సౌమ్యే ఘటే తనౌ 
సుఖే శుక్రేత ష్టమే శుద్ధే సిద్ధిర్వీరాభి చారయో: 89 
మూల, ఆర్ధ, భరణి, మఘ, మృగశిర నక్షత్రములలో కుంభలగ్నములో బుధుడు, 
చతుర్ధ్థభావములో శుక్రుడున్నపుడు అష్టమశుద్ధి కలిగినపుడు వీర (బేతాళ యోగినీ) సిద్ధి 
అభిచార (తాంత్రిక ప్రయోగుసిద్ధి జరుగును. 
రోగముక్త స్నానముహూర్తము :- 
వ్యన్యాదితి ధ్రువమఘానిల సార్చదిష్ట్వే 
రిక్తే తిధౌ చరతనౌ వికవీన్లువారే 


geseslesleseslesleslesleseslesleslesleslesleslesleslesleslesle ఏ Sesesleslesleslesesleslesleslesleslesleslesleslesle sles 


TTT TT UD TT DT TW UD I I iad CTT TW TY TT WT WT HT ay maf 


౫3౨౨౬3౬33౬3౬3 దవ 3౬3౬౬ రెండవ నక్షత్ర ప్రకరణము salsa sete 
స్నానం రుజా విరహితస్య జనస్య శస్తం 
హీనే విధౌ ఖలఖగైర్భవ కేన్టకోణే 40 
రేవతి,పునర్వసు, ఉత్తరాత్రయం, రోహిణి, మఘ, స్వాతి, ఆశ్లేష నక్షత్రములను 
వదలి మిగిలిన 18 నక్షత్రములలో రిక్త(4,9, 14) తిథులలో చరలగ్నములో,శుక్ర సోమ 
వారములను వదలి మిగిలిన వారములలో చంద్రుడు నిర్భలుడైనపుడు, పాపగ్రహములు, 
పదకొండవ, కేంద్ర (147.10) కోణ (5,9) భావములలో నున్నపుడు రోగముక్తుడైన 
వ్యక్తి స్నానము చేసిన శుభము కలుగును. 
శిల్పవిద్యా ముహూర్తము :- 
మృదు-ధ్రువ క్షిప్ర చరే జే గురౌ వా ఖలగ్నగే 
విథౌ జ్ఞజీవవర్గస్టే శిల్పవిద్యా ప్రశస్యతే 41 
మృదు, ధ్రువ క్షిప్ర చరసంజ్ఞక (మృగశిర, రేవతి, చిత్త, అనూరాధ, ఉత్తరాత్రయం 
రోహిణి,ప హస్త,అశ్విని, పుష్యమి, అభిజిత్తు, స్వాతి, పునర్వసు, శ్రవణ, ధనిష్ట శతభిషునక్షత్రము 
లలో బుధుడు మరియు గురువు దశమ,లగ్నములలో నున్నపుడు చంద్రుడు బుధ గురు 
షడ్వర్గులలో నున్నపుడు శిల్పవిద్యారంభము చేసిన శుభము కలుగును. 
మైత్రీముహూర్తము :- 
సురేజ్య మిత్ర భాగ్యేషు చాష్టాభ్యాం తైతిలే హరౌ 
శుక్ర దుష్ట తనౌ సౌమ్యవారే సన్ధానమిష్యతే 42 
పుష్యమి,అనూరాధ,పుబ్బ నక్షత్రములలో అష్టమి ద్వాదశితిథులలో తైతిల 
కరణములో శుక్రదృష్టి కలిగిన లగ్నములలో శుభ(గహములున్న దినములో సే స్నహము 
చేసిన శుభము కలుగును. 
అన్నిముహూర్తములలో తిథి లార నక్షత్రములకు ప్రాధాన్యముండును. కరణము నకు 
థముహూర్తములో ప్రాధాన్యత నీయలేదు.కాని ఇక్కడ తైతిల కరణమును తెలిపి దానికి 
ముహూర్తములో ఫ్రాధాన్యతనిచ్చెను.క్యష్ణపక్షములో తైతిలకరణము విదియ నతమి తిథుల 
ఫూర్వార్ధములో, పంచమి ద్వాదశిల ఉత్తరార్థములో నుండును.ఇదేవిధము శుక్ల పక్షములో 
తదియ దశమిల ఫూర్వార్ధములో, షష్టి త్రయోదశుల ఉత్తరార్థములోనగును. అష్టమిలో 
తైతిలతిథి ఉండును. క్యష్ణతక్షములో ద్వాదశి ఉత్తరార్భములో మాత్రమే త్రైతిల 
కరణముండును.దీనిననుసరించి స్నేహముచేయుటకు కృష్ణవక్షద్వాదశి తిథి సర్వోత్తమముగా 
భావించవలెను. 
పరీక్షా ముహూర్తము :- 
త్యక్వాష్టభూతశని విష్టి కుజాజ్టనుర్భ 
మాసా మృతౌ రవివిధూ అపి భానినాద్యా: 
ద్వ్యజ్లే చరే తనులవే శశిజీవతారా 


geseslesleseslesleslesleseslesleslesesleslesleslesleslesle 34 Slesleseslesleslesleslesleslesleslesleslesleslesleslesle le sle 


SDRAM RD AD ADAM RD UR RD RRR UR RRR ETT Tw 


Jeeta se ele ale esl ale దవడ పడ పోడ వడ పడ వదన దవడ వదన దవడ le slo slo le slo sla sles 


OTT TTT TW ww wm ముహూర్త చింతామణి కకక ఈ ౫8 కా మూ. యే 


....__శుద్దా కరాదితి హర్‌న్టకపే పరీక్షా. 48 

అష్టమి, చతుర్దశులు,శని మంగళవారములు భద్రకరణము,జన్మనక్షత్రము, జన్మ 
మాసము, నాడీసంజ్ఞక నక్షత్రములనువదలి మిగిలిన తిథివారనక్షత్రములలో, సూర్య 
చంద్రులు అష్టమభావములోలేనపుడు,ద్విస్వభావ లగ్నములలో, చరలగ్న నవాంశము 
లో,చంద్ర గురుగహములు తారలశుద్ధి యున్నపుడు హస్త, పునర్వసు, శ్రవణ, జ్యేష్ట 
శతభిష నక్షత్రములలో పరీక్ష (రత్సృసువర్ణముల దొంగతనములను తెలిసి కొనుటకు 
తప్తశలాకాది పరీక్షును చేయవలెను. 

ప్రాబీనకాలములో దివ్యతరీక్ష చేయు ఆచారముండడిది. ఈ అరీక్ష ఘోరమైన 
పాతకములు జరిగినపుడు చేయబడేది.ఇది మూడువిధములు,కాగుతున్న నూనె, మండితున్న 
అగ్నితప్రశలాక కాలుతున్న ఇనుఫకడ్డిల ద్వార అనుమానము కలిగిన వ్యక్తితో స్పర్శను 
కలిగించిన కాలిన దోషిగ, కాలకున్న నిర్జోషిగ భావించెడిలారు. 

జన్ననక్షత్రము, 'జన్నసంజ్ఞతము' జన్ననక్షత్రము నుండి పదవ నక్షత్రము 'కర్చ సంజ్ఞకము; 
వదహారత నక్షత్రము'సంఘాతము ఇరువది ఐదవ నక్షత్రము “మానసము వద్దెనిమిదత 
నక్షత్రము'సముదాయము' - పదమూడలది 'వినాశము'-ఈ ఆరు నాడీ సంజ్ఞక నక్షత్రములు, 
సాధారణ జనులకు తెలువబడినవి.బీటితోపాటుజాతి,దేశ అభిషేక నక్షత్రములు మూడు కలిపి 
మొత్తము తొమ్మిదినాడీ సంజ్ఞకములు రాజులకొరకగును. ఈ నాడీ సంజ్ఞక నక్షత్రములను 
వదిలి అరిక్షచేయతలెను. 
జాతినంజ్ఞక నక్షత్రములను బీఫికాకారుడు తెలిమజేసైను. 


బ్రాహ్మణులకు - పుబ్బ పూర్వాషాఢ ఫూర్వాభాద్ర కృత్తిక 
క్షత్రియులకు -  ఉత్తరాత్రయము వుష్యమి 

వైశ్యులకు -  ఫునర్వను హస్త అభిజిత్తు అశ్విని 
శూద్రులకు - మృగశిర జ్యేష్ట చిత్త ధనిష్ట 
వ్యవసాయదారులకు - రేవతి అనూరాధ మఘ శతభిషం 
ఉగ్రజాతులకు - కూల ఆర్ధ స్వాతి శతభిషం 
చండాలురకు - ఆశ్లేష విశాఖ శ్రవణ భరణి. 


దేశనక్షత్రము అభీష్టదేశ నామాక్షరముతో గ్రహించవలెను. 
ఉదాహరణకు - మద్రిదేశము - మొదటి అక్షరము మ - మఘునక్షత్రమగును. వీనక్షవ్రము 
లో రాజ్యాభిపేకము జరిగెనో ఆనక్షత్రము రాజ్యాభిపేక నక్షత్రమగును. 
సామాన్య శుభకార్యములలో లగ్నశుద్ది :- 
థి 
వ్యయాష్టశుద్దోపచయే లగ్నగే శుభదృగ్యుతే 
చగే త్రిషడ్డశాయ సే సర్వారమృ: ప్రసిధ్యతి 44 
తమజన్మరాశి,లేక జన్మలగ్నము నుండి ఉపచయభావ(3, 6, 10, 11) గతరాళిలో 


elects 35 alee leslese వడ వదన డవ le le slesle e le sles 


TTT TT WT WT TW WT mT TTT TW TTT TW TW TW a af 


sess రండవ నక్షత్రప్రకరణము కీకిజీకజీడజీక కకక se se వక పద Se see 
లగ్నమైన,లగ్నము నుండి ద్వాదశ అష్టమభావములు శుద్ధి కలిగిన (గ్రహములు లేకున్న 
లగ్నముపై శుభగ్రహదృష్టి యున్న చంద్రుడు 3,6,10,11 భావములలో నున్నపుడు 
అన్నివిధములైన కార్యములకు శుభము కలుగును. 
నక్షతవశమున జ్వర ఫలము :- 

స్వాతీ[న్ట పూర్వా శివ సార్చ ఖే మృతిర్హ్వరే౭_న్యమైత్రే స్థిరతా భవేద్రుజ: 

యామ్యశ్రవోవారుణతక్ష భే శివాఘస్రాహి పక్షో ద్వధిపార్మవాసవే 45 

మూలాగ్ని దాగే నవ పిత్రభే నభా బు ధ్వ్యార్యమే జ్యాదితిధాతృభే నగా: 

మాసోల_బ్దవైశ్వేల_ థ యమాహిమూలభే మిశ్రేశపిత్రే ఫణిదంశనే మృతి: 46 

స్వాతి, జ్యేష్ట ప పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర,ఆర్ధ ఆశ్లేష నక్షత్రములలో జ్వరము 
వచ్చిన మృత్యువు కలుగును. రేవతి, అనూరాధ నక్షత్రములలో జ్వరము వచ్చిన తొందరగా 
పోదు. భరణి, శ్రవణ, చిత్త శతభిష నక్షత్రములలో జ్వరమువచ్చిన పదకొండు రోజులుండును. 
విశాఖ, హస్త, ధనిష్ట నక్షత్రములలో పదిహేనురోజులుండును. మూల కృత్తిక అశ్విని 
నక్షత్రములలో తొమ్మిదిరోజులుండును. మఘ నక్షత్రములో జ్వరము వచ్చిన ఇరువది 
దినముల వరకుండును. ఉత్తరాభాద్ర, ఉత్తర, పుష్యమి, పునర్వసు రోహిణి నక్షత్రములలో 
ఏడుదినములు రోగముండును. మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రములలో జ్వరము వచ్చిన 
ఒకమాసము వరకుండును. భరణి, ఆశ్లేష మూల, విశాఖ, కృత్తిక, ఆర్ధ, మఘ నక్షత్రములలో 
సర్పము కరచిన మృత్యువు కలుగును. 

నర్పదంశ నమయమున, గోచారవశమున చంద్రుడు బలముగా లేకున్న మృత్యువు 
వెంటనే కలుగును. చంద్రబలమధికమాగానున్న వ్యక్తికి మృత్యువు కలుగదు. 
శీఘ్ర మరణయోగము :- 

రౌద్రాహి శో క్రామ్బృపయామ్యపూర్వాద్విదైవ వస్వన్విషుపాపవారే 
రిక్తాహరిస్కంధదినే చ రోగే శీఘ్రం భవేద్రోగిజనస్య మృత్యు: 47 

ఆర్ధ, ఆశ్లేష, జ్యేష్ట, శతభిష, భరణి, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, విశాఖ, 
ధనిష్ట, కృత్తిక నక్షత్రములలో పాపగ్రహదినములలో (రవి మంగళ శని) 4,9,14,12,6 
తిథులలో రోగము (ప్రారంభమైన వానికి వెంటనే మృత్యువు కలుగును. 
(ప్రేత-క్రియాది కార్యములు :- 

క్షిప్రాహి మూలేన్గు హరీశవాయుభే (పేత క్రియా స్యాజ్ఞషకుమృగే విధౌ 

ప్రేతస్య దాహం యమదిగ్గమం త్యజేచ్చయ్యావితానం గృహగోపనాది చ 48 

క్షిప్రసంజ్ఞక (హస్త, అశ్విని, పుష్యమి, అభిజిత్తు)నక్షత్రములు, ఆశ్లేష, మూల 
మృగశిర, శ్రవణ, ఆర్ధ, స్వాతి నక్షత్రములలో (ప్రేత క్రియ దహనసంస్మారము, పిండదానము 
చేయవలెను. మీన కుంభరాశులలో చంద్రుడున్న ్రేతదాహము, దక్షిణదిశకు యాత్ర, 


geslesleslesleseslesesleslesesleslesleseslesleslesleslesle 36 Sleslesesleslesleseslesleslesleslesleslesleslesleslesleslesle 


CTT DTT WY TT TT UT WT TT UT af CTT TV TW WY TT UT at 


gealesleslesle se ale sle slo slo slo slo slo le slo slo sls 


Cv 


1 ముహూర చింతామణి వ వ వడ ee le slo sle slo slo sll 


CTT TTT Tm 


మంచము నేయుట, గృహమును కప్పుట మున్నగు కార్యములు చేయరాదు. 
కంఠగోమయపిండ ముహూర్తము :- 

సూర్యర్‌క్షాద్ర సభైరధ: స్థలగతై: పాకో రసై: సంయుత: 

శీర్షే యుగ్మమితై: శవసదయదహనం మధ్యే యుగ: సర్పఖీ: 

ప్రాణాశాదిషు వేదభై: స్వసుహృదాం స్యాత్సజ్ఞమో రోగభీ: 

క్వాథాదే: కరణం సుఖం చ గదితం కాష్టాదిసంస్థాపనే 49 

సూర్యుడున్న నక్షత్రమునుండి ఆరునక్షత్రములు కాష్టస్థాపన చక్రము క్రింది 

భాగములో నుండును. ఈ నక్షత్రములలో నిలువచేయు ఇంధనముతో రసయుక్త భోజనము 
తయరగును. రెండు నక్షత్రములు శిరస్సుపై నుండును. వీటిలో సంగ్రహించిన కాష్ట్రాదులు 
అశుభమునిచ్చును. ఇవి శవదహనములోనుపయోగపడును. తర్వాత నాలుగు నక్షత్రములు 
మధ్యభాగములో నుండును. వీటిలో సంగ్రహించిన కాష్ట్రముల వలన సర్పభయము 
కలుగును. పూర్వాదిదిశలలో నాలుగేసి నక్షత్రములుండును. వీటిలో నిలువ చేసిన ఇంధనము 
వలన క్రమముగా మిత్రసమాగమము (అతిథి సత్మారము) రోగభయము, కషాయ 
నిర్మాణము, సుఖలాభము కలుగును. అనగా పూర్వదిశలో నున్న నాలుగు నక్షత్రము 
లలో నిలువ ఉంచు ఇంధనము వలన అతిథిసత్మారము, దక్షిణదిశ నక్షత్రముల వలన 
రోగభయము, పశ్చిమదిశ నక్షత్రముల వలన జెషధనిర్మాణము, ఉత్తరదిశలోనున్న నక్షత్రముల 


వలన సుఖప్రాప్తి కలుగును. కాష్టస్థాపన చక్రము 


శీర్షము (అశుభము) 


2 నక్షత్రములు 
శవదహనము 


ఉత్తరము(శుభము) 
4వ నక్షత్రములు ముఖము 
పశ్చిమము (శుభము) | మధ్యము(అశుభము) (పూర్వము (శుభము) 
4 నక్షత్రములు సుఖము |4 నక్షత్రములు సర్ప్వభయము | 4 నక్షత్రములు 


అథోభాగము (శుభము) 
6 నక్షత్రములు స్వాధు 
భోజనము 


క DTT WT TW Ws Rn Nn AR fn An AAR AO An Aa An An Rn CA CRM RR RMR 


geseslesleseslesleslesleseslesleslesesleslesleslesleslesle ఏ7 Sleslesesleslesleslesleslesleslesleslesleslesleslesle sles 


పేడపోడ వడ 3౬3౬3౬3౬33౬3౬ రండవ నక్షత్ర ప్రకరణము Sse see ese ste 123 
త్రిపుష్మర - ద్విపుష్మర యోగ లక్షణము :- 
భద్రా తిథి రవి జభూతనయార్మవారే ద్వీశార్యమాజచరణాదితి వహ్నివైశ్వే 
త్రైపుష్కరో భవతి మృత్యువినాశవృద్దా త్రైగుణ్యదో ద్విగుణకృద్వసుతక్ష చాగే 50 
శని మంగళ, రవివారములలో భద్రాతీథుల (2,7,12)తో పాటు విశాఖ, ఉత్తర, 
పూర్వాభాద్ర, పునర్వసు, కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రములున్న మృత్యువు, హాని మరియు 
వృద్ధిలో త్రిగుణితఫలమునిచ్చు త్రిపుష్మర యోగమగును. ఇదేవిధముగా ఉక్త తిథి 
వారములలో ధనిష్ట, చిత్త, మృగశిర,నక్షత్రములలో మృత్యువు, హాని, వృద్ధిలో ద్విగుణిత 
ఫలమునిచ్చు ద్విపుష్మర నామక యోగమగును. 
శవప్రకృతి దహన నిషిద్ధకాలము వా 
శుక్రారార్మిషు దర్శభూతమదనే నన్లాసు తీక్షోగ్రభే 
పౌష్టే వారుణభే త్రిపుష్మరదినే న్యూనాధిమాసే9_ యనే 
యామ్యేల_బ్బాత్సరతశ్ళ పాతపరిఘే దేవేజ్య శుక్రాస్తకే 
భద్రావైధృతయో: శవ ప్రతికృతేర్ణాహో న పక్షేసితే ర్‌1 
శుక్ర, శని,మంగళవారములలో అమావాస్య, చతుర్దశి, త్రయోదశి, నంద సంజ్ఞక 
(,6,11) తిథులలో, తీక్లసంజ్ఞక (మూల, జ్యేష్ట, ఆర్ధ, ఆశ్లేష) ఉగ్రసంజ్ఞక (పుబ్బ పూర్వాషాఢ 
పూర్వాభాద్ర, భరణి, మఘం)రేవతి, శతభిష నక్షత్రములలో త్రిపుషృరయోగములో, 
క్షయాది మాసములలో, ఒకవర్షము తర్వాత దక్షిణాయనములో పాత,పరిఘ, వైధృతి 
భద్రయోగములో గురు, శుక్రుల అస్తమయమగునపుడు, శుక్షపక్షములో శవపుబొమ్మను 
దహనము చేయరాదు. 
కొన్ని సమయములలో వ్యక్తి మృత్యునమాచారము తెలియును. కాని శవము దొరకదు. 
అటువంటి పరిస్థితి ఏదైన దుర్హటన, యుద్ధము, అజ్ఞాతప్రలాస సమయములలో జరుగును. 
ఆనమయములో శవవుబొమ్నను దహనము చేయువిధానమున్నది. శవవ్రతి కృతి దహనము 
కాలభేదముతో మూడువిధములుగా జరుగును.[అశాచము లోపల, 2. శరిపోయిన తర్వాత 
ఒకనంవత్సరము లోపల 3.ఒకసంవత్సరము తర్వాత. అశాచములో శవపుబొమ్మను 
దహనము చేయవలినన్న దినశుద్ధిని చూడవలను.అశాచానంతరము ఒకసంవత్సరమ 
లోళల,లేక తర్వాత దభానము చేయవలినన్న ముభూర్తవిచారము చేయవలిను. 
శవప్రతికృతి దహనకర్త శుభాశుభ సమయము :- 
జన్మప్రత్యరితారయో రతి సుఖాన్యే౭_ట్లే చ కర్తుర్న సన్‌ 
మధ్యో మైత్రభగాదితి ధ్రువవిశాభాద్వజ్‌గ్రి భే జ్ఞేల_పి చ 
శ్రేష్టం ర్మేజ్య విధోర్షినే శ్రుతికరస్వాత్యశ్విపు పే తథా 
త్వాశౌచాత్సరతో విచార్యమభిలం మధ్యే యథాసమృవమ్‌ ర్‌2 


sesesdeseslesleslesleslesleslesleseslesleslesleslesleslesle ఏర Sleslesleslesesleslesleslesleseslesleslesleslesleslesle sles 


TTT WT TW WT TW WT PT TT a DT TTT wT wat 


deisel వడ ee lee ముహూర చింతామణి వ ele le ese le sl le slo slo sles 


CTT TU TW WT TY GU aE af ం DAD ADD ADAM RDM AMD ROUND RM RD UR 


బొమ్మను దహనము చేయు సమయములో దహనము చేయువ్యక్తికి జన్మ ప్రత్యక్‌ 
తారలైన,చంద్రుడు అష్టమ, చతుర్థ, ద్వాదశభావములలోనున్న దహనకర్తకు అశుభ 
మగును. అనూరాధ,పుబ్బ, పునర్వసు, ఉత్తరాత్రయము, రోహిణి, విశాఖ, మృగశిర, చిత్త, 
ధనిష్ట నక్షత్రములలో బుధవారము బొమ్మను దహనముచేసిన మధ్యమమగును. రవి, 
గురు,సోమవారములు శ్రవణ, హస్త, స్వాతి, అశ్విని, పుష్యమినక్షత్రములలో బొమ్మను 
దహనము చేసిన శ్రేష్టమగును. 
శుభాశుభ సమయముల సంపూర్ణ విచారణ అశాచకాలము తర్వాత చేయవలెను. 
అశొచకాలము మధ్యలో బొమ్మను దహనము చేయవలనన్న యథాసంభవము శుభా శుభ 
విచారణము చేయవలను. 
అభుక్త మూల ప్రమాణము :- 
అభుక్తమూలం ఘటికాచతుష్టయం జ్యేష్టాన్యమూలాదిభవం హి నారద: 
వసిష్ట ఏకద్విఘటీమితం జగౌ బృహస్పతిస్త్వేక ఘటీప్రమాకమ్‌ 58 
జ్యేష్ట నక్షత్రములో చివరి రెందు ఘడియలు, మూలకు మొదటి రెండు ఘడియలు 
మొత్తము నాలుగు ఘడియలు అభుక్త మూల ప్రమాణముగా నారదుడు తెలిపెను. 
వశిష్టుడు జ్యేష్ట అంతిమ ఘడియ మూల ఆరంభములో రెండు ఘడియలు మొత్తము 
మూడు ఘడియలు, బృహస్పతి జ్యేష్ట అంతిమ అర్ధఘదియ, మూల ప్రథమ అర్థఘడియ 
మొత్తము ఒకఘడియ కాలము అభుక్తమూలమని తెలిపెను. 
అథోచురన్యే ప్రథమాష్ట ఘట్యో మూలస్య శాక్రాన్తిమపబ్బు నాడ్య: 
జాతం శిశుం తత్ర పరిత్యజేద్వా ముఖం పితాస్యాష్టసమా న పశ్యేత్‌ 54 
కొంతమంది ఆచార్యుల మతానుసారము మూల నక్షత్రపు మొదటి ఎనిమిది 
ఘడియలు, జ్యేష్టచివరి ఐదుఘడియలు, మొత్తము పదమూడు ఘడియలు అభుక్త మూల 
మగును. అభుక్తమూలములో నుత్సన్నమగు శిశువును వదలి పెట్టవలెను. లేనియెడల 
ఆశిశువు ముఖము ఎనిమిది సంవత్సరముల వరకు తండ్రిచూడరాదు. 
మూలజాతకుల పాదఫలము :- 
ఆద్యే పితా నాశముపైతి మూలపాదే ద్వితీయే జననీ తృతీయే 
ధనం చతుర్జో౭_స్య శుభేత థ శాన్యా సర్వత్ర సత్స్యాదహిభే విలోమమ్‌ ర్‌ర్‌ 
మూల ప్రథమపాదములో శిశువు జన్మించిన తండ్రికి నాశము, ద్వితీయ పాదమైన 
తల్లికి నాశము, తృతీయమైన ధననాశము, నాల్గవపాదము శుభము కలిగించును. 
మూల నక్షత్రశాంతి చేసిన అన్నిపాదములలోని దోషము పోయి శుభము కలుగును. 
ఆశ్లేష నక్షతఫలము మూలనక్షత్రమునకు విపరీతముగా నుండును. ఆశ్లేష చతుర్ధపాదములో 
జన్మించిన తండ్రికి నాశము,మూడవపాదములో జన్మించిన తల్లికి నాశము, రెండవ 
పాదములో జన్మించిన ధననాశము, మొదటిపాదములో జన్మించిన శుభము కలుగును. 


geseslesleseslesleslesleseslesleslesesleslesleslesleslesle 39 Slesleseslesleslesleslesleslesleslesleslesleslesleslesle less 


RR UR RUA LRRD RR UR RD RRR Ra RR U RR URC AADURRURIURE ARONA UN RLU RA NARA UNA ARERR NARI RARRIURE 


Je ౪౪౪ రెండవ నక్షత్రప్రకరణము sss sss sls sss 


మూల నక్షత్ర వ్రథమఫాదములో రాత్రి శిశువు జన్నించిన తండ్రికి నాశము 
కలుగదు.ద్వితీయచరణము తగలైన తల్లికి దోషము కలుగదు. 
నారదమతానుసారము - 
గండమూల నక్షత్రములలో (జ్యేష్ట మూల, ఆర్ధ, మఘ, అశ్విని, రేవతి జన్మించిన 
శిశువుకు మూలశాంతి తప్పక చేయవలెను. 
మూలనివాస ఫలము :- 
స్వర్గే శుచి ప్రొష్ట పదేషమాఘే భూమౌ నభ: కార్తికచైత్ర పౌషే 
మూలం హ్యధస్తాత్తు తపస్యమార్గవైశాఖ శుక్రేశుభం చ తత్ర 56 
అషాఢ, భాద్రపద, ఆశ్వయుజ,మాఘ మాసములలో 'మూలి నివాసము స్వర్గములో, 
శ్రావణ, కార్తిక,చైత్ర,పుష్వమాసములలో భూమిపై, ఫాల్గుణ, మార్గశీర్ష, వైశాఖ, జ్యేష్ట 
మాసములలో పాతాళములో నగును. మూల ఉన్నచోట అశుభఫలమగును. 
మూలనక్షత్రమును గూర్చి అనేక విధములుగా వివరణ కనపడుతున్నది. ప్రతి 
మాక్షరములో మూల వృక్షవిచారము స్పష్టముగా చేయబడినది. నక్షత్రమును 60 ఘడియలుగా 
తలంచి వృక్ష నిర్మాణము చేయవలను. మూల నక్షత్రము మొదట 7 ఘడియలు వ్యక్షమూలము, 
తర్వాత 8 ఘడియలు స్తంభము, తర్వాత [0 ఘడియలు చర్మము, తర్వాత ॥ ఘడియలు 
శాఖలు, తర్వాతి 12 ఘడియలు ఫవ్రములు, తర్వాతి 5 ఘడియలు పుష్పములు, తర్వాతి 4 
ఘడియలు ఫలములు, చివరి మూడు ఘడియలు శిఖలగును. క్యక్షప్రు శాఖలో జన్మకముగు 
స్థితి ననుసరించి దానిఫలితమును తెలిసికొనవలెను. 
మూలములో జన్నమైన పూర్వప్రరుషులకు నాశము, స్తంభములో రైన వంశవిచ్చేదము, 
తర్వాత చర్చములోరైన తల్లికి కష్టము, శాఖలోవైన మామకు కష్టము, వవ్రములలోరైన 
రాజ్యలాభము, పుప్పములోరైన మంత్రివదలాభము, ఫలములోరైన అపారధనలాభము, 
శిఖలోరైన అల్పాయువు కలుగును. 
మూలవృక్ష చక్రము 
Tea NRE 
oe [le ule |e mr |e 


మూల మాతృ |మాతుల | రాజ్య | మంత్రి ల క్షీ 
నాశము | నాశము | క్లేశము కష్టము | లాభము | పదలాభము లాభము 
మూల వృక్షము వల 'మూలపురుకు వర్ణన కూడ కనపడును. 


పడవ వడ విడవ దవడ se sess lesle see le slesleseslesleslese 4౧ Sasleseslesleslesle se slo slo slo sl slo slo slo slo sll slo sl sles 


RUN RR URAL UNI RUHR UR [రుల RRO Ra DDR URED RMU R RA Tarra 


పదద లు ముహూర్త చింతామణి వేడక 


వ గ ర రా రా మ ర ర ర ర ర రా యా వా హం రా రా రా లా గా రా గా టా 


మూల పురుష చక్రము 


మూలపురష శిరము స్కంధ బాహువు | అర హృద నాభి గుహ్యము మోకాలు| కాలు 
అంగములు 
నక్షత్రఘడియలు 5 | 


TG 
ఫలము రాజ్య | పిత్రు బలము | హస్తా (రాజు | బ్రహ్మ| అతి | అతిబుద్ది మృత్యు 
ర 
ఫైచక్రములు 60 ఘడియల నక్షత్ర ప్రమాణముతో చేయబడినవి. కాని నక్షత్రమానము 
60 ఘడియమలకు లక్కువ తక్కువగానుండును.అందువలన జన్ననక్షత్ర ప్రమాణమును 
అనుపాతము ద్వారా విభజించవలెను. 
జన్మనిషిద్ధకాలము వా 
గణ్డాన్తే న్రభశూల పాతపరిఘవ్యాఘాత గణ్డావమే 
సంక్రాన్సి వ్యతిపాతవైధృతి సినీవాలీ కుహూదర్శకే 
వజే కృష్ణ చతుర్దశీషు యమఘచ్జే దగ్ధయోగే మృతౌ 
విష్టా సోదరభే జనిర్న పితృభే శస్తా శుభా శాన్తిత: ర్‌7 
తిథి,నక్షత్ర లగ్న గండాంతములలో, జ్యేష్ట నక్షత్రములో శూల-పాత-పరిఘ- 
వ్యాఘాత-గండ యోగములలో, తిథి క్షయములో సంక్రాంతి కాలము (సూర్యుడు రాశిలో 
ప్రవేశించు కాలము) వ్యతీపాతయోగము, వైధృతియోగములలో బినీవాలీ కుహు ధర్మ 
సంజ్ఞక మూడు అమావాస్యలలో, వజ్రయోగములో, కృష్ణపక్ష చతుర్దశిలో, యమఘంట, 
దగ్ధ మృత్యుయోగములలో, భద్రలో తనసోదరుడు, సోదరిజన్మ నక్షత్రములలో, మాతాపితల 
జన్మనక్షత్రములలో జన్మము శుభమునీయదు. శాంతి చేసిన శుభము కలుగును. 
అమాలాస్యకు మూడు భేదములుండును. 1.సినీలాలీ 2.కుహు ౩. దర్శ 
అమాలాస్యలో చంద్రకళ శేషము మిగిలిన 'సైినీలాలీ యగును. అమాఠాస్యలోచంద్ర కళ 
నష్టమైన కుహూ యగును.సూర్యచంద్రులిద్దరు ఒకరినొకరు చూస్తు అమాఠాన్యలో నున్న 
దర్శ యగును. 
కుయోగములో దోళశాంతిని మూడు విధములుగా తెలిపెను. 
. బెషధ స్నానము 2. దానము 3.జతము (సంబంధిత మంత్ర జపము) 
నక్షత్ర తారలు :- 
త్రిత్యజ్గ పజ్బాగ్ని కువేదవహ్నయ: శరేషు నేత్రాశ్వి శరేన్దు భూకృతా: 
వేదాగ్ని రుద్రాశ్వియమాగ్ని వహ్నయో౭_ బ్ధయ: శతం ద్విద్విరదా భతారకా: 58 
అశ్వినికి 3, భరణికి 3, కృత్తికకు 6, రోహిణికి 5, మృగశిరకు 6, ఆర్టకు 1; 


gesesleslesesleseslesleseslesleslesleslesleslesleslesleslesle 41 Sedesesleseslesesleslesleslesleslesleslesleslesle le sle 


ORR UREA CR RRA [ల సరయిన రుయనరుల లుల [యులకు RAOUL AURA RRR RAV Rn ARORA RRR RUNES 


క్రీదతద దక వరవర రక కద 3౬6 ౬3366 రెండవ నక్షత్ర ప్రకరణము కీకిజీకజీకశీక కక నక వక పటట నర వక సరద కద 363౬36 


మక! న Sem In Ne Re In ie Ae In gn NE RO 


ఫునర్వసుకు 4, పుష్యమికి 5, అశ్లేషకు 6, మఘకు 5, పుబ్బకు 2, ఉత్తరకు 2, హస్తకు 
5, చిత్తకు 1, స్వాతికి 1, విశాఖకు 4, అనూరాధకు 4, జ్వేష్టకు ౩, మూలకు 11, 
పూర్వాషాఢకు 2, ఉత్తరాషాఢకు 2, అభిజిత్తుకు 3, శ్రవణమునకు 3, ధనిష్టకు,4. 
శతభిషమునకు 100, పూర్వాభాద్రకు 2, ఉత్తరాభాద్రకు 2, రేవతికి ౩2 తారలున్నవి. 
నక్షత్ర స్వరూపము :- 

అశ్వాది రూపం తురగాస్య యోనిక్ట్షురోల_న ఏణాస్యమణిర్భహం చ 

పృషత్మచక్రే భవనం చ మజ్బు: శయ్యా కరో మౌక్తిక విద్రుమం చ 59 

తోరణం బలినిభం చ కుణ్బలం సింహ పుచ్చగజదన్తమజ్బుకా: 

త్యప్రి చ త్రిచరణాభమర్దలౌ వృత్తమఆణ్బయమ లాభమర్దలా: 60 
అశ్వన్యాది నక్షత్రముల ఆకారము ఈ విధముగా నుండును. 

అశ్విని -అశ్వముఖము, భరణి-యోని, కృత్తిక -కత్తి, రోహిణి -బండి, 
మృగశిర-మృగశిరము,ఆర్ధ-మణి, పునర్వసు -గృహము,పుష్యమి-బాణము, ఆశ్లేష-చక్రము, 
మఘ-గృహము, పుబ్బ-మంచము, ఉత్తర-మంచము, హస్త-అరచేయి, చిత్త-ముత్యము, 
స్వాతి-పగడము, విశాఖ-తోరణము, అనూరాధ -బియ్యము, జ్యేష్ట-కుండలము, 
మూల-సింహపుతోక, పూర్వాషాఢ -ఏనుగుదంతము, ఉత్తరాషాఢ -మంచము, 
అభిజిత్తు-త్రికోణము, శ్రవణము-త్రిచరణము, ధనిష్ట-మృదంగము, శతభిషము -వృత్తము 
పూర్వాభాద్ర-మంచము, ఉత్తరాభాద్ర-యుగము(రెండు సమాన తారలు) రేవతి- మృదంగ 
ఆకృతిలో నుండును. 

నక్షత్రములు తారలు భౌతిక రూవముతో చూచిన ఒకేవిధముగా నుండును. కాని 
వీటిలో అంతరమున్నది. తార ఒక జ్యోతిర్ష్మయ పిండము, నక్షత్రము ఒకటికన్న అక్కున 
జ్యోతిర్మయ ఫిండముల సమూహము. ఆకాశములో కాంతి మండలము ను 27 
తుల్యభాగములలో విభజించి ప్రత్యేక ఖండములో వచ్చిన తారల సమూభళాము ఒక 
నక్షత్రముగా లిలువబడెను. ప్రతి నక్షత్ర సమూహాములో ఒకతారను కేంద్రముగా భావించి 
లేధాది కార్యము చేయబడును. దానినే యోగతారయని యందురు. 
జలాశయారామ సురప్రతిష్టా ముహూర్తము :- 

జలాశయారామ సురప్రతిష్టా సౌమ్యాయనే జీవశశాబజ్మ్బశుక్రే 

దృశ్యే మృదుక్షిప్ర చరధ్రువే స్యాత్సక్షే సితే స్వర్‌క్షతిథిక్షణే వా 61 

రిక్తారవర్ణ్యే దివసే9_తిశస్తా శశాజ్క పాపైస్త్రిభవాజ్ల సంసై: 

వ్యన్నా వ్యాష్టగై: సత్థచరైర్భగేన్దే సూర్యోఘటే కోయువతౌ చ విష్ణో: 62 

శివో నృయుగ్నే ద్వితనౌ చ దేవ్య: క్షుద్రాశ్చరే సర్వఇమే స్థితర్‌క్షే 

పుణ్యే గ్రహా విఘ్నపయక్ష సర్పం భూతాదయో?౭ న్యె శ్రవణే జినశ్చ 68 


వ్రీడవీడవ6వీ6వీడబీ6వ6వ6వీడవీడబ6వ6వీ6ఏ6వడవ6వీడవ6వడవ6వో6వడ 49 Sesesleslesleslesesleslesleslesleslesleslesleslesle sles 


RR URE CRD URL RI UR CRRA ALLARD RRR RRR UR RnR HRI URD.. ADR UR LR A URL RVR URED RUA a ARORA RRR RUNES 


పలల ఆఆఆ ముహూర్త చింతామణి “ss 
జలాశయ, (వాపి,కూప,తటాకము) నిర్మాణము, ఉద్యానవనము, ఉపవనము, 
మున్నగువాని నిర్మాణము,దేవాలయములలో ప్రతిమల ప్రాణప్రతిష్ట, సూర్యుడు ఉత్తరా 
యణములోనున్నపుడు,గురు,చంద్ర, శుక్రులు ఉదయమైనపుడు, మృదు, క్షిప, చర ,ఢృవసంజ్ఞక 
నక్షత్రములలో (మృగశిర,రేవతి, చిత్త, అనూరాధ, హస్త, అశ్విని, పుష్యమి, అభిజిత్తు, స్వాతి, 
పునర్వసు, శ్రవణ, ధనిష్ట శతభిష, ఉత్తరాత్రయం,రోహిణి) శుక్ల పక్షములో, తమ నక్షత్ర 
తిథి ముహూర్తములలో (ఏనక్ష్మత్రము లేక తిథికి ఏస్వామి యగునో ఆస్వాములస్థాపన 
ఆతిథి,నక్షత్రములలో) రిక్త(4,9, 14) తిథులలో మంగళవారము వదలి మిగిలిన వారము 
లలో,చంద్రుడు పాపగ్రహములు మూడవ ఆరవ,పదకొండవ భావములలో నున్నపుడు, 
ద్వాదశ అష్టమభావములను వదిలి మిగిలిన భావములలో శుభగ్రహము లున్నపుడు 
చేసిన శుభము కలుగును. 
సింహలగ్నములో సూర్యుని, కుంభములో బ్రహ్మను,కన్యలో విష్ణువును మిథునములో 
శివుని, ద్విన్వభావ (3,6,9,12 లగ్నములలో దుర్గ,లక్ష్మీ ప్రభృతి దేవతలను, క్షుద్ర దేవతలను 
64 యోగినులు, 16 మాతృకలు చర (,4,7,10) లగ్నములలో, మిగిలిన అందరు దేవతలను 
స్థిర 25,810 లగ్నములలో ప్రతిష్ట చేయవలను. 
గ్రహములనస్థాపన పుష్యమి నక్షత్రములో, గణేశ యక్ష, సర్ప, భూతాదుల స్థాఫన 
శ్రవణ నక్షత్రములో చేయవలను. 
రెండవ నక్షత్రప్రకరణాధ్యాయము సమాప్తము 
౦ వాకు 
8. సంక్రాంతి ప్రకరణము 
సంక్రాంతి నామములు :- 
ఘోరా ర్మ సజ్యమణ ముగ్ర రవౌ హి శూద్రాన్‌ 
ధ్వాంక్షీ విశో లఘువిధౌ చ చరర్‌క్ష భౌమే 
చౌరాన్మహోదరయుతా నృపతీన్‌ జ్ఞమైత్రే 


మందాకినీ స్థిరగురౌ సుఖ యేచ్చమందా 1 
విప్రాంశ్చ మిశ్రభభృగౌతు పశూంశ్చ మిశ్రా 
తీక్లార్మజేల_ న్యజసుఖా ఖలు రాక్షసీ చ 1 1/2 


సూర్యసంక్రమణము (రాశిమారుట) ఉగ్రసంజ్ఞక (పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, 
భరణి, మఘ) నక్షత్రములలో రవివారములోనైన దానిపేరు ఘోరియగును. ఇది శూద్రులకు 
శుభమునిచ్చును. లఘుసంజ్ఞక (హస్త, అశ్విని, పుష్యమి, అభిజిత్‌) నక్షత్రములలో 
సోమవారము సంక్రాంతియైన ధ్వాంక్ష సంజ్ఞకమగును. వైశ్యులకు శుభము నిచ్చును. 
చరసంజ్ఞక (స్వాతి,పునర్వసు, శ్రవణ, ధనిష్ట శతభిషునక్షత్రములలో మంగళవారములో 
మహోదర నామక సంక్రాంతి దొంగలకు శుభమును కలిగించును. బుధవారము మైత్ర 


sesesesleslesleseslesleslesesesleslesleslesleslesleseslesle 40 Sleslesleseseslesleseslesleslesleslesleslesleslesleslesle 


DTT TTT WT WT WW Ww WT wa TET TT TWIT WT TW mE 


iE 


వా యయా 
క్షత్రియులకు(రాజులకు) శుభమునిచ్చును. గురువారము స్థిరసంజ్ఞక (ఉత్తూత్రయం, రోహిణి) 
నక్షత్రములలో మందానామక సంక్రాంతి బ్రాహ్మణులకు శుభమునిచ్చును. మిశ్ర సంజ్ఞక 
(విశాఖ, కృత్తిక) నక్షత్రములలో శుక్రవారము మిడ్రా సంజ్ఞక సంక్రాంతిలో పశువులకు 
శుభము కలుగును. తీక్టసంజ్ఞక (మూల, జ్యేష్ట ఆర్ధ, ఆశ్లేషు నక్షత్రములలో శనివారము 
రాక్షసీ నామక సంక్రాంతి అంత్యజులకు సుఖదాయకమగును. 
ఒక మాసమునకు ఒకరాశి చొప్పున [2రాశులలో సూర్యుడు ఒకవర్షములో 

భ్రమణము చేయును. సూర్యుడు ఒకరాశి నుండి రండవ రాశిలోనికి ప్రవేశించు కాలమును 
'నంక్రాంతియందురు. ఒకనంవత్సరములో 12 సంక్రాంతులగును. అవి 12 రాశుల నామము 
లతో తెలుపబడును. మేషాది భన్నెండు సంక్రాంతుల లార నక్షత్రముల భేదముతో శు 
భాశుభములను తెలిసి కొనుటకు వడుభాగములలో విభజించిను. [ఘోర 2. ధ్వాంక్ష 8. 
కుహోదరి 4. మందాకిని 5. మంద 6. మిశ్ర 7. రాక్షస సంజ్ఞకముగా తెలుపబడినవి. 
కాలవశ సంక్రాంతి ఫలము :- 

త్రశే దినస్య నృపతీన్‌ ప్రథమే నిహన్ర్తి 

మధ్యే ద్విజానపి విశో౭_పరకే చ శూద్రాన్‌ 2 

అస్తే నిశాప్రహరకేషు పిశాచకాదీ 

న్నక్తజ్బురానపి నటాన్సశుపాలకాంశ్చ 

సూర్యోదయే సకలలిజ్లిజనం చ సౌమ్య 

యామ్యాయనం మకరకర్మటయోర్ని రుక్తమ్‌ త్రి 

దినమును (పగలు)ుమూడు భాగములుగా విభజించి ప్రత్యేకభాగములో సంక్రమణ 

ఫలము తెలుపబడును. దినములో ప్రథమ తృతీయాంశములలో సంక్రమణమైన 
క్షతియులకు నాశము ద్వితీయ తృతీయాంశములో సంక్రమణమైన బ్రాహ్మణులకు నాశము, 
తృతీయభాగమైన వైశ్యులకు నాశము, సూర్యాస్తమయములో సంక్రాంతి కలిగిన శూద్రులకు 
నాశము. ఇదే విధముగా రాత్రిని నాలుగుభాగములుగా విభజించిన ప్రత్యేకభాగము 
ప్రహర అగును. రాత్రిప్రథమ ప్రహరలో సూర్యసంక్రాంతి కలిగిన భూతప్రేత యోనులకు 
నాశము, ద్వితీయ ప్రహరలోనైన రాక్షసులకు, తృతీయప్రహరలో నటులకు, చతుర్ధప్రహరలో 
పశుపాలకులకు నాశము కలుగును. సూర్యోదయ కాలములో సంక్రమణమైన కృత్రిమ 
రూపధారణ చేయవారికి నాశము కలుగును. మకరరాశిలో సూర్యుడు ప్రవేశించిన 
ఉత్తరాయణము, కర్మాటకరాశిలో ప్రవేశించిన దక్షిణాయనమగును. 
రాశివశ సంక్రాంతి ఫలము :- 

షడశీత్యాననం చాపనృయుక్కన్యార్లు షే భవేత్‌ 

తులాజౌ విషువం విష్ణుపదం సింహాలిగేగోఘటే 


sesesesleslesleseslesesleslesesleslesleslesleslesleslesle 44 Sesleslesleslesesleslesesleslesleslesleslesleslesesleslesle 


DTT TW WW WT WT TW mf WT TTT WT TW TW 


చాన మా 
సంక్రాంతి యందురు.తుల మేషములలోనైన వషువము, సింహ,వృల్చికువృషభ, కుంభము 
లలోనైన 'విష్ణుపది సంజ్ఞకమగును. 
సంక్రాంతి పుణ్యకాలము :- 

సంక్రాంతి కాలాదుభయత్ర నాడికా: పుణ్యామతా: షోడశ షోడశోష్టగో: 

నిశీథతో9_ర్వాగపరత్ర సంక్రమే పూర్వాపరాహాన్తిమపూర్వభాగయో: ర్‌ 

సూర్యసంక్రాంతి కాలములో పూర్వము, పరము 16-16 ఘడియలు 
పుణ్యకాలమగును. సూర్యసంక్రాంతి మధ్యరాత్రికి పూర్వమైన రాత్రికి ముందురోజు 
ఉత్తరార్థము (మధ్యాహ్నము) 16ఘడియలు, మధ్యరాత్రి తర్వాత సంక్రమణమైన రాత్రి 
తర్వాత రోజు పూర్వార్థము (ఉదయము) 16ఘడియలు సంక్రాంతి పుణ్యకాలమగును. 

పూర్ణే నిశీథే యది సంక్రమ: స్యాద్దినద్వయం పుణ్యమథోదయాస్తాత్‌ 

పూర్వం పరస్తాద్యది యామ్యసౌమ్యాయనే దినే పూర్వపరే తు పుణ్వే 6 

మధ్యరాత్రిలో సంక్రాంతియైన రాత్రికి పూర్వదినము, తర్వాతి దినము రెండురోజులు 
పుణ్యకాలమగును. సూర్యోదయము కన్నముందు దక్షిణాయణ (కర్మాటక 
సంక్రాంతిమారంభ మైన పూర్వదినములో పుణ్యకాలమగును. సూర్యాస్తమయమైన తర్వాత 
మకరసంక్రాంతి (ఉత్తరాయణమారంభము)/యెన తర్వాతిరోజు పుణ్యకాలమగును. 
అయన సంక్రమణ విశేషము :- 

సన్యా త్రినాడీ ప్రమితార్మ బిమ్బాదర్గోదితాస్తాదధ ఊర్థ్వమత్ర 

చేద్యామ్య సౌమ్యే అయనే క్రమాత్‌ స్త: పుణ్యా తదానీం పరపూర్వఘస్రా 7 

సూర్యబింబము సగము ఉదయమైన 8 ఘడియల పర్యంతము ప్రాత:కాలీన 
సంధ్య, సూర్యబింబము సగభాగము అస్తమయమైన ౩ఘడియల పర్యంతము 
సాయంసమయ సంధ్య యగును. (ప్రాత:కాలీన సంధ్యలో కర్నాటక సంక్రాంతియైన 
సూర్యోదయము తర్వాత దినము పుణ్యకాలమగును. సాయంసంధ్యలో మకర 
సంక్రాంతియైన సంధ్యనుండి పూర్వదినములో పుణ్యకామగును. 
పుణ్యకాల విశేషము :- 

యామ్యాయనే విష్ణుపదే చాద్యా మధ్యాస్తులా జయో: 
షడశీత్యాననే సౌమ్యే పరా నాడ్యో9_తి పుణ్యదా 8 


కర్నాటక సంక్రాంతి, విష్ణుపద (వృష సింహ, వృశ్చిక, కుంభ, స్థిరరాశులు) 
సంక్రాంతులలో పుణ్యకాల పూర్వార్థము, (16 ఘడియలు) మేష తుల సంక్రాంతులలో 
మధ్యభాగపు 16 ఘడియలు, షడశీత్యానన (ద్విస్వభావ మిథున, కన్య, ధన, మీనరాశు 
లు) సంక్రాంతిలో ఉత్తరార్దపు 16 ఘడియలు అత్యధిక పుణ్యప్రదములగును. 


gesdesesesleslesleslesleslesleslesleslesleslesleslesleslesle 45 Seslesleseseseseslesleslesleslesleslesleslesleslesleslesle 


హా యూ PTT TT TWIT 


fe 


SSSI మూడవ సంక్రాంతి ప్రకరణము “see 


కేకకి వ. 
చల సంక్రాంతి సాధనము :- 
తథా యనాంశా: ఖరసాహతాశ్చ స్పష్టార్మగత్యా విహృతా దినాద్యై 
మేషాదిత: ప్రాక్‌ చలసంక్రమా: స్యుర్ణానే జపాదౌ బహుపుణ్యదాస్తే 9 
అయనాంశమును 60చే గుణించి సూర్యుని స్పష్టమైన గతికాలముతో భాగించిన 
వచ్చు దినలబ్ద ఘడియలతో సమానముగా నిరయణ మేషాది సంక్రాంతులకు పూర్వము 
సాయన సంక్రాంతి యగును. సాయన సంక్రాంతి కూడ జపదానాది కార్యములలో 
అతిపుణ్య ప్రదమగును. 
సమ- బృహత్‌ - జఘన్య సంజ్ఞక నక్షత్రములు :- 
సమం మృదు క్షిప్ర వసుశ్రవో£౭_ గ్నిమఘాత్రిపూర్వా ప్రిపభం బృహత్యాత్‌ 
ధ్రువద్విదైవాదితిభం జఘన్యం సార్బామ్బ్చుపార్హానిలశాక్రయామ్యమ్‌ 10 
మృదు క్షిప్ర సంజ్ఞక (మృగశిర, రేవతి, చిత్ర, అనూరాధ, హస్త, అశ్విని, పుష్యమి, 
అభిజిత్‌) నక్షత్రములు, ధనిష్ట, శ్రవణ, కృత్తిక, మఘ, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర 
నక్షత్రములు సమసంజ్ఞయగును. ధ్రువసంజ్ఞక (ఉత్తరాత్రయం, రోహిణి) విశాఖ పునర్వసు 
నక్షత్రములు “బృహత్‌ సంజ్ఞ, ఆశ్లేష, శతభిష, ఆర్ధ, స్వాతి, జ్యేష్ట భరణి నక్షత్రములు 
జఘన్య సంజ్ఞయగును. 
జఘన్య భే సంక్రమణే ముహూర్తా: శరేన్షవో బాణకృతా బృహత్సు 
ఖరామసంఖ్యా సమభే మహర - సమర్థ - సామ్యం విధుదర్శనే౭_పి 11 
జఘన్య సంజ్ఞక నక్షత్రములో సంక్రాంతియెన భోగకాలము 15 ముహూర్తములు 
(83 ఘడియలు) బృహత్‌ సంజ్ఞక నక్షత్రములలో భోగకాలము 45 ముహూర్తములు (90 
ఘడియలు) సమసంజ్ఞక నక్షత్రములలో భోగకాలము 30 ముహూర్తము(60 ఘడియలు) 
లగును. ఇదేవిధముగా జఘన్యసంజ్ఞక నక్షత్రములలో మొదటగా చంద్రదర్శనమైన(శుక్ష 
ద్వితీయకు చంద్రోదయము)మహర్థత్రా(మూల్యవృద్ధి), బృహత్సంజ్ఞక నక్షత్రములలోనైన 
మూల్యములో ప్రోసము(తగ్గుట)సమసంజ్ఞక నక్షత్రములలో చంద్రోదయమైన మూల్యము 
లో సమానత్వము కలుగును. 
అర్మాదివారే సంక్రానౌ కర్మస్యాబ్ద వింశోపకా: 
దిశో నఖా గజా: సూర్యా ధృత్యో9_ష్టాదశ సాయకా: 12 
సూర్యాదివారములలో సంక్రాంతి జరిగిన క్రమముగా 10,20,8,12,18,18, 5 
వర్షములు వింశోపకమగును. అనగా రవివారము కర్కాటక సంక్రాంతియైన 10, 
సోమవారమైన 20, మంగళవారమైన రి, బుధవారమైన 12, గురువారమైన 18, శుక్ర 
వారమైన 18, శనివారమైన 5 వర్షములు వింశోపకమగును. 


seseseslesleslesesleslesleseslesleslesleslesleslesleseslesle 46 Slesleslesesesleslesesleslesleslesleslesleslesesleslesle 


DTT TTT WT WT WW WW WT wa WT TT TW WT TW WW I 


ne 

స్యాత్రెతిలే నాగచతుప్పుదే రవి: సుప్తో నివిష్టస్తు గరాదిపజ్బుమే 

కింస్తుఘ్న ఊర్ధ్వ: శకునౌ సకౌలవే నేష్ట: సమ: డ్రేష్ట ఇహారవర్షణే 13 

తైతిల, నాగ చతుపష్పద కరణములలో సూర్యసంక్రాంలీయెన శయనావస్థిలో 
సూర్యుడు సంక్రమణము చేయును.గర,వణిజ, విష్టి, బవ,బాలవ కరణములలో 
సంక్రమణమైన ‘కూర్చొని’, కింస్తుఘ్న, శకుని,కౌలవ కరణములలో నిలబడి” రవి 
సంక్రమణము చేయును. ఈ మూడు అవస్థలలో వస్తువుల మూల్యము, వృష్టిఫలము 
క్రమముగా అశుభము, సమము, ఉత్తమమగును. అనగా సుప్తావస్థలో సంక్రాంతియైన 
అనావృష్టి మూల్యవృద్ధి, కూర్చొన్నప్పుడు సమముగా,నిలబడినపుడు ఉత్తమవృష్టి వస్తువుల 
కనుకూల మూల్యము కలుగును. 
సంక్రాంతులలో వాహనాదులు :- 

సింహవ్యాఘ్ర వరాహరాసభగజా వాహద్విషద్దోటకా: 

శ్వాజో గౌశ్చరణాయుధశ్చ బవతో వావో రవే: సంక్రమే 

వస్త్రం శ్వేతసుపీతహారిత కపాండ్వా రక్త కాలాసితం 

చిత్రం కమ్బ్పల దిగ్గనాభమథ శస్త్రం స్యాద్భుశుణ్జీ గదా 14 

ఖడ్గో దజ్జశరాసతోమరమథధో కున్తశ్చ పాశో౭_ ఇ్కుళో 

౨_స్త్రం భాణద్వథ భక్ష్యమన్నపరమాన్నం భైక్షపక్వాన్నకమ్‌ 

దుగ్గం దధ్యపి చిత్రితాన్నగుడ మధ్వాజ్యం తథా శర్మరా 

9_థో లేపో మృగనాభికుజ్ముమమథో పాటీరమృద్రోచనమ్‌ 15 

యావశ్చౌ తుమదో నిశాజ్ఞునమథో కాలాగురుశ్చన్లకో 

జాతిర్దైవతభూతసర్పవిహగా: పశ్వేణ విప్రాస్తత: 

క్షత్రీవెశ్యకశూద్ర సజ్మరభవా: పుష్పం చ పున్నాగకం 


జాతీబాకులకేతకాని చ తథా బిల్వార్మదూర్వామ్బుజమ్‌ 16 

స్యాన్మల్లికా పాటలికా జపా చ సంక్రాన్తి వస్రాశన వాహనాదే: 

నాశశ్చ తద్భృత్యుపజీవినాం చ సితోప విష్టస్వపతాం చ నాశ; 17 
థి 


రవిసంక్రమణ సమయములో బవాదికరణానుసారము సూర్యసంక్రాంతి 
వాహనము, భోజనము, లేపము, అన్నశస్రాది వివేచనము క్రింద తెలుపబడినది. 
వాహనము : బవాది కరణములలో సంక్రాంతి వాహనము క్రమముగా 1. సింహము 
2, వ్యాఘ్రము 8.పంది 4. గాడిద 5.ఏనుగు 6.దున్నపోతు 7.గుర్రము 8. కుక్క 9. 
పొట్టేలు(గొర్ర) 10.ఎద్దు 11.కోడి 
వస్త్రము : 1.తెలుపు 2.పసుపు 3.పసుపుపచ్చ 4. పాండు(లేతపసుపు) 5. ఎరుపు 


sesdeseslesleslesesleslesleseslesleslesleslesleslesleseslesle 47 Sleslesleseslesleslesesleslesleslesleslesleslesesleslesle 


TTT TTT WT WT WW Ww WT wa CTT WT WT TW WT WT a 


క్ర 96౪౪ మూడవ సంక్రాంతి ప్రకరణము కీకిజీకకీకక కత sss sss 


ne In In Rn ie An ne 


6.నలుపు 7. నలుపు రి. చితకబర (చిత్రవర్ణము)9. కంబల 10. దిగంబర 11. 


శస్త్రము : 1.భుశుండి 2.గద 3.కత్తి 4.దండము 5.ధనుస్సు 6. బల్లెము 7. బరిశ 8. 
పాశము 9. అంకుశము 10. అస్త్రము 11.బాణము. 

భక్ష్యపదార్థములు : 1.అన్నము 2.పాయసము 8.భిక్షాన్నము 4. పక్వాన్నము (వండిన 
అన్నము) 5.పాలు 6. పెరుగు 7.ఖిచిడి 8.బెల్లము 9. తేనె 10. నెయ్యి 

లేపములు : 1.కసూరి 2. కుంకుమ 8.చందనము 4. మట్టి 5. గోరోచనము 6. అలక్తకము 
(లత్తుక) 7. జవ్వాది (పిల్ల్షిమదము) రి.పసుపు 9.కాటుక 10.నల్లని అగరు 11.కర్ఫూరము 
జాతి : 1.దేవత 2.భూతము 3.సర్పము 4&పక్షి 5.పశువు 6.మృగము 7.విప్రుడు 
8.క్షత్రియుడు 9. వైశ్యుడు 10.శూద్రుడు 11. వర్ణసంకరులు. 

పుష్పము : 1.నాగకేసరము 2.చమేలి (సన్నజాజి) 3.పొగడ ఉమొగలి 5.మారేడు 
6. జిల్లేడు .గరిక 8. కమలము 9. మాలతి(మల్లిక) 10.గులాబి 11.జపాకుసుమము 
(ఎరుపురంగు పూలు) 

ఏ సంక్రాంతిలో ఏవాహన వస్రభక్ష్యాదులను తెలిపెనో వాటన్నింటికి నాశనము 
కలుగును. పైన తెల్పిన పదార్థములతో జీవించు వారు (రైతులు వ్యాపారులు) 
నాశనమగుదురు. ఏసంక్రాంతులలో రవి నిద్రించునో ఆ కాలములో నిద్రించు ప్రాణులకు, 
ఊర్థ్వ రవి నిలబడిన ప్రాణులకు, కూర్చొన్న రవి కూర్చొనిన ప్రాణులకు నాశనము 
కలిగించును. 
సంక్రాంతి నక్షత్ర శుభాశుభ ఫలము :- 

సంక్రాన్తిధివ్వాధర ధిష్ట్రతస్రిభే స్వభే నిరుక్తం గమనం తతో౭_బ్లభే 

సుఖం త్రిఖే పీడనమజ్ల భేం9 శుకం త్రిభేత_ర్థహాని రసభే ధనాగమ: 18 

సూర్యుడున్న సంక్రాంతి నక్షత్రమునకు పూర్వనక్షతమునండి లెక్కించినపుడు తన 
జన్మనక్షత్రము మొదటిమూడు నక్షత్రములలోనున్న యాత్ర జరుగును. తర్వాతి ఆరు 
నక్షత్రములలో తన జన్మ నక్షత్రమున్న సుఖము, తర్వాతి మూడు నక్షత్రములలో పీడ, 
తర్వాతి ఆరు నక్షత్రములలో వస్రలాభము, తర్వాతి మూడు నక్షత్రములలో ధనహాని, తర్వాతి 
ఆరు నక్షత్రములలో ధనలాభము కలుగును. ఈ విధముగా సంక్రాంతిలో జన్మ నక్షత్రము 
ననుసరించి ఫలితమును తెలుపవలెను. 

ఉదాహారణకు సూర్యసంక్రాంతి అనూరాధ నక్షత్రములోరైన, వ్యక్తి నక్షత్రము 
కృత్తికర్లైున, సంక్రాంతికి పూర్వనక్షత్రము విశాఖ నుండి కృత్తిక [5 నక్షత్రమైనది. కావున 
ఆక్యక్తికి వవ్రలాభము కలుగును. 


geseslesleslesesleslesleslesesesleslesesleslesleslesleslesle 48 Seseslesleslesesleslesleslesleslesleslesesleslesleslesle 


DTT TW TW TW TT WT WT WW TW CTT 


gesesleslesesleslesesleslesleslesleslesesleslesle 


DDIM DAD ADD RM RDM ADR D RD URDU 


సంక్రాంతి స నక్షత్రము 
లాలా కశత 3 కట 
గ చేయుకార్యములు = 
నృపేక్షణం సర్వకృతిశ్చ సజ్ఞర: శాస్త్రం వివాహో గమ - దీక్షణే రవే: 
వీర్యేల థ తారాబలతో విధుర్విధోర్బలా ద్రవిస్తద్బలత: శుభా: పరే 19 
సూర్యుని నుండి (ప్రారంభించి, క్రమముగా సూర్యుడు బలవంతుడైన రాజ దర్శనము, 
చంద్రుడు బలవంతుడైన అన్నివిధములైన కార్యములు, కుజుడు బలవంతుడైన యుద్ధము, 
బుధుడు బలవంతుడైన శాస్తాభ్యాసము, గురువు బలవంతుడైన వివాహము, శుక్రుడు 
బలవంతుడైన యాత్ర, శని బలవంతుడైన మంత్రదీక్షను చేయవలెను. కొంతమంది 
విద్వాంసులు ఉక్తకార్యములు బలవంతుడైన గ్రహదినములలోనే చేయవలెనని తెలిపిరి. 
తార బలమైనదైన చంద్రుడు బలవంతుడగును. చంద్రబలము వలన సూర్యబలము, 
సూర్యబలముచే కుజాదిగహములు బలవంతులగును. 
క్షయాది మాసలక్షణము :- 
స్వష్టార్క సంక్రాస్తి విహీన ఉకో మాసో౭9_ధిమాస: క్షయమాసకస్తు 
ద్విసంక్రమస్తత్ర విభాగయో: స్తస్తిధేర్ణి మాసౌ ప్రథమాన్య సంజ్ఞా 20 
సూర్యసంక్రాంతి కలుగని మాసమును అధికమాసమని తెల్పిరి. (ఏ చంద్ర 
మాసములో రెండు అమావాస్యల మధ్య సూర్యసంక్రాంతి జరుగదో ఆమాసమును 
అధికమాసమందురు)ఏమాసములో రెండు సంక్రాంతులు కలుగునో దానిని క్షయమాస 
మందురు.క్షయమాసములో తిథిపూర్వార్ధము, ఉత్తరారము రెండు భాగముల వలన 
క్షయమాసపు పూర్వ ఉత్తర మాసములను గ్రహించవలెను. అనగా క్షయమాసములో 
తిథికి మొదటి భాగములో (పూర్వార్థము) ఉత్పన్నమైన లేక మృతి పొందిన వ్యక్తికి తిథి 
సంబంధక్రియ క్షయమాసమునకు ముందు మాసములో, తిథికి రెండవభాగములో (ఉ 
త్తరార్థము) ఉత్పన్నమైన లేక మృతిచెందిన వ్యక్తి వర్ధాపనాది తిథి క్రియలు క్షయమాసము 
తర్వాతి మాసములో చేయవలెను. అధికమాసము 975రోజుల అనంతరము వచ్చును. 
కాని క్షయ మాసమును నిశ్చయముగా చెప్పుటకు వీలుపడదు. తరచుగా క్షయమాసము 
141 సంవత్సరములకు ఒకసారి జరగవచ్చును. 
మూడవ సంక్రాంతి ప్రకరణాధ్యాయము సమాప్తము 


= నాము అ 


seseseslesleslesesleslesleseslesleslesleslesleslesleseslesle 40 Slesleslesesesleslesesleslesleslesleslesleslesesleslesle 


DTT TTT WT WT WW Ww WT wa ET WT TTT WT TW 


sess నాలవ గోచార ప్రకరణము కీకజీకజీక విడ పీడ sss 


4. గోచార ప్రకరణము 
సూర్యో రసాన్యే ఖయుగే9_గ్నినన్దే శివాక్షయో ర్భౌమశనీ తమశ్చ 


రసాజ్మయోర్లాభశరే గుణాన్వే చన్లోమృ్పరాబ్దా గుణనన్హయోశ్చ 1 
లాభాష్ట్రమే చాద్యశరే రసాన్యే నగద్వయే జో ద్విశరే౭_బ్ధిరామే 
రసాజ్మయోర్నాగవిధౌ ఖనాగే లాభవ్యయే దేవగురు: శరాబ్దా 2 
ద్వన్యే నవాశేఐ_ద్రిగుణే శివాహౌ శుక్ర: కునాగే ద్వినగేం_గ్నిరూపే 
వేదామ్బరే పబ్బునిధా గజేషా నన్దేశయోర్ఫ్భానురసే శివాగ్నా తి 


క్రమాచ్చుభో విద్ధ ఇతిగ్రహ: స్యాత్‌ పితు: సుతస్యాత్ర న వేధమాహు: 
దుష్టోల_పి ఖేటో విపరీతవేధాచ్చుభో ద్వికోణే శుభద: సితే బ్ల: 4 
జన్మరాశి నుండి సూర్యుడు ఆరవభావములో నున్న శుభము, పన్నెండవభావములో 
విద్దుడగును. (ఇతర గ్రహములతో కూడి అశుభుడగును) దశమ-చతుర్ధ, తృతీయ 
-నవమ, ఏకాదశ- పంచమభావములలో సూర్యుడు క్రమముగా శుభుడు విద్దుడగును. 
కుజ,శని,రాహువులు ఆరవభావములో శుభులు. నవమభావములో నున్న గ్రహములతో 
విద్ధమగును. ఇదే విధముగా మూడవ, పదకొండవ భావములలో శుభులు క్రమముగా 
ఐదు పన్నెండవ భావములలో నున్న (గ్రహములతో విద్దులగును. 
చంద్రుడు 10,3,11,1,6,7 భావములలో శుభుడు క్రమముగా 4,9,8,5, 12,2 
భావములలోనున్న గ్రహములతో విద్ధుడగును. 
బుధుడు 1,2,6,8,10,11భావములలో శుభుడు, క్రమముగా 5,3,9,1,8,12 
స్థానములలో నున్న గ్రహములతో విద్దుడగును. 
గురుడు 5,2,9,7,11 భావములలో శుభుడు క్రమముగా 4,12,10,3,8 
స్థానములలో నున్న గ్రహములతో విద్దుడగును. 
శుక్రుడు 1,2,3,4,5,8,9, 12, 11 స్థానములలో శుభుడు. క్రమముగా 
8,7,1,10,9,5,11,6,3 భావములలో నున్న గ్రహములతో విద్దుడగును.తండ్రి కొడుకులకు 
పరస్పరము వేధ కలుగదు. (సూర్య శనులు, చంద్ర బుధులకు పరస్పరము వేధ కలుగదు) 
విపరీత వేధ కలిగిన దుష్టగ్రహము కూడ శుభమునిచ్చును. (వేధస్థానములో 
నున్న గ్రహము శుభస్థానములో నున్న గ్రహముతో విద్ధమైను చంద్రుడు శక్లపక్షములో రెండవ, 
కోణ 6,9భావములలో నున్నప్పుడు శుభకారకుడగును. 
స్వజన్మరాశేరిహ వేధమాహురన్యే గ్రహాధిష్టితరాశిత: స 
హిమాద్రి వినాన్తర ఏవవేధో న సర్వదేశేప్వితి కాశ్యపోక్తి: 5 
నారదాది ఆచార్యుల మతానుసారము పూర్వకథిత వేధ తమ జన్మరాశితో 
చూడవలెను. ఏస్థానములలో వేధకలుగునో ఆస్థానములను తమజన్మరాశితో లెక్కించవలెను. 


వ TTT TTT TTT TT = Sesleslesleseslesleslesesleslesleslesleslesleslesesleslesle 


DTT TW WT WT WT TW wr DU WT 


nnn ల Ge 
చేయవలెను. ఈ (గహవేధ హిమాలయము నుండి పర్వత మధ్య ప్రదేశ భాగముల 
వారికి వర్తించును. ఇతరదేశ వాసులకు వర్తించదు. 

వేధ రెండు విధములుగా నుండును. 1. క్రమలేధ 2. వామలేధ 'సూర్యోరనాన్వే 
ఇత్యాది శ్లోకములననుసరించి ఆరవస్త్థానములో నున్న సూర్యునికి ద్వాదశభావములోనున్న 
గ్రహములతో వేధకలుగును. దీనిని క్రమలేధ యందురు. లేధకారక గ్రహము శుభ 
స్థానములోనుండి వేధస్తానములోనున్న గ్రహమును వేధించిన విఫరీతలేధ యగును. సూర్యుడు 
ద్వాదశస్థానములో నున్నపుడు ఆరవస్థానములోనున్న శనిని వదలి మిగిలిన గ్రహములకు 
వేధ కలిగించును. దీనిని విఫరీతలేధ లేక వామలేధ యందురు. 

ఫైశ్లోకములో రెండు మతములను సమన్వయము చేసి తెలిపెను. క్రమలేధను జన్నరాశి 
నుండి లామలేధను గ్రహాక్రాంతరాశి నుండి విచారణచేయవలిను. 
జన్మగత [గ్రహణఫలము :- 

జన్మర్‌క్షే నిధనం గ్రహే జనిభతో ఘాత: కతి: శ్రీర్వథా 

చినా సౌఖ్యా కలత్రదౌస్థ్య మృతయ: స్యుర్మాననాశ: సుఖమ్‌ 

లాభోపాయ ఇతి క్రమాత్తదశుభధ్వశె సె జప: స్వర్ణగో 

దానం శాన్తిరథో గ్రహం త్వశుభదం నో వీక్ష క్యమాహు: పరే 6 

జన్మనక్షత్రములో (గహణమైన మృత్యువు కలుగును (సూర్యచంద్రులు గ్రహణ 

సమయములో ఏనక్షత్రములో నుందురో ఆనక్షత్రము గ్రహణ నక్షత్రమగును) జన్మరాశిలో 
(గహణమైన శరీరమునకు పీడ, రెండవరాశిలోనై హాని, మూడవరాశిలోనైన లక్ష్మీ ప్రాప్తి, 
నాల్లవదైన కష్టము,ఐదవదైన చింత,ఆరవదైన సుఖము, ఏడవదైన స్రీకష్టము, ఎనమిదవదైన 
మృత్యువు, తొమ్మిదవదైన మానహాని, పదవదైన సుఖము, పదకొండవదైన లాభము, 
పన్నెండవదైన విఘ్నము హాని కలుగును. 

ఈ అశుభఫలములను దూరముచేయుటకు జపము స్వర్ణ గోదానములు శాంతి 
క్రియలు చేయవలెను. కొందరి మతము ననుసరించి అశుభగ్రహణములను చూడరాదు. 
గహణశాంతి కొరకు చేయు విధులు గ్రహణకాలములోనే చేయవలెను. గ్రహణ 
కాలములో నాలుగుస్థితులుండును. 1. స్పర్శ 2.సమ్మీలనము 3. ఉన్మీలనము 4. 
మోక్షము.. గ్రహణ స్పర్శ జరిగినపుడు స్నానము,బింబగ్రస్తమైనపుడు హవనము, ఉన్మీలన 
(గ్రహణము నుండి బయట వచ్చుట ప్రారంభించిన) సమయములో దానము, మోక్ష 
(సమాప్తము) సమయములో మరల స్నానము చేయవలెను. 
చంద్రబల విశేషము :- 

పాపాన్త: పాపయుగ్గూనే పాపొచ్చన్ద: శుభో9_ప్యసన్‌ 
శుభాంశే వాధిమిత్రాంశే గురుదృష్టోర_ శుభో౨ పి సన్‌ 7 


sesesdesleslesleseslesesleslesesleslesleslesleslesleslesle 5] Seslesleslesesesleslesesleslesleslesleslesleslesesleslesle 


RD NI లే ND AN AUN LAD CCAD UR RUHR UNOCAL, TD [యయ TT TT TT ET [0 లసయలుక ల సయుల 


Ile నాల్గవ గోచార ప్రకరణము “ee 

చంద్రుడు పాపగ్రహముల మధ్యలోనున్న పాపగ్రహములతో కూడిన, పాపగ్రహము 
లకు ఏడవభాగములో నున్న శుభుడైనప్పటికి అశుభఫలమునిచ్చును. ఇదేవిధముగా 
చంద్రుడు శుభగ్రహ నవాంశలలో లేక తన అధిమిత్ర గ్రహనవాంశములో, లేక గురుదృష్టి 
ఉన్న అశుభమైనప్పటికి శుభఫలమునిచ్చును. 

అధిమిత్ర గ్రహముల వర్ణన ఫంచవిధములైన మైత్రి సందర్భమున తెలుపబడినది. 
గ్రహముల మైత్రి రెండు విధములుగా తెలువబడినది. 1 రైసర్ణికకము 2. తాత్మాలికము. 
రైసర్షిక తాత్కాలిక వద్ధతిలో మిత్రులైన గ్రహములు అధిమిత్ర గ్రహములగును. రెండు 
విధములుగా శత్రువువైన అధిశవ్రువు,ఒకవిధముగా మిత్రుడు రెండవ విధముగా శవ్రులైన 
నమము, సమ శత్రువులు కలిసిన శత్రువు, సమమిత్రులు కలిసిన మిత్రులగుదురు. 

సితాసితాదౌ సద్దష్టే చే పక్షా శుభావుభౌ 
వ్యత్యాసే చాశుభౌ ప్రోక్తో సజ్మటేల_బ్దబలం త్విదమ్‌ 8 

శుక్లపక్ష చంద్రుడు శుభుడై, కృష్ణపక్ష పాడ్యమికి అశుభుడైన రెండు పక్షములలో 
చంద్రుడు శుభకారకుడగును. దీనికి వ్యతిరేక స్థితిలో అనగా కృష్ణపాడ్యమికి శుభుడు, 
శుక్ల పాడ్యమికి అశుభుడైన రెండు పక్షములలో చంద్రుడు అశుభుడగును. ఈవిధముగా 
ఒకరోజున జరుగు శుభాశుభములతో సంపూర్ణ షక్షమునకు చంద్రుని శుభాశుభా విచారము 
సంకటకాలములో తెలియజేయబడినది. 
నవరత్నధారణ విధి :- 

వ[జ్రం శుక్రేబ్దే సుముక్తాప్రవాలం భౌమే౭_గౌ గోమేదమార్శౌసునీలమ్‌ 

కేతౌవైడూర్యం గురౌపుష్పకం జేపాచి: ప్రాజ్మాణిమర్మే తు మధ్యే 9 

గ్రహదోష నివారణకు నవరత్న ఉంగరము ఈ విధముగా నిర్మించవలెను. 
పూర్వభాగములో శుక్రునికి వజ్రము, అగ్నికోణములో చంద్రునికి ముత్యము, దక్షిణములో 
కుజునికి పగడము, నైర్భతిలో రాహువుకి గోమేధికము, పశ్చిమములో శనికి నీలము, 
వాయువ్యములో కేతువుకి వైడూర్యము, ఉత్తరములో గురునికి పుష్యరాగము, ఈశాన్యములో 
బుధునికి పచ్చ, మధ్యభాగములో సూర్యునికి మాణిక్యము (కెంపు)ను ధరించవలెను. 

నవరత్న ఉంగర నిర్మాణ విధానము 

వాయువ్యము ఉత్తరము ఈశాన్యము 


వైడూర్యము పుష్యరాగము పచ్చ 
కేతువు గురువు బుధుడు 

పశ్చిమము నీలము కెంపు వజ్రము పూర్వము 
శని రవి శుక్రుడు 


రాహు కుజుడు చంద్రుడు 


నైరృతి దక్షిణము ఆగ్నేయము 


DTT TW TW WT WT WT WW WT RUA LN LR LRRD URL ADUR ADU MUR NADU N AURORE 


seseseseslesleslesesleslesleslesesleslesleslesleslesleslesle 59 Seslesleseslesleslesleslesesleslesleslesleslesle sles sl 


గ్రవుకూం రత్సధారణము == 
మాణిక్య ముక్తాఫలవిద్రుమాణి గారుత్మకం పుష్పకవజనీలమ్‌ 
గోమేదవైడూర్యకమర్శత: స్యూ రత్నాన్యథో జ్ఞస్య ముదే సువర్ణమ్‌ 10 
సూర్యాది నవగ్రహముల ప్రసన్నత కొరకు సూర్యునికి మాణిక్యము, చంద్రునికి 
ముత్యము, కుజునికి పగడము, బుధునికి పచ్చ, గురునికి పుష్యరాగము, శుక్రునికి 
వజ్రము, శనికి నీలము, రాహువుకి గోమేధికము, కేతువుకి వైడూర్యము ధారణచేయవలెను. 
బుధుని ప్రసన్నత కొరకు బంగారమును ధరించవలెను. 
ధార్య లాజావర్తకం రాహుకేత్వో రౌష్య శుక్రేన్సోశ్చ ముక్తా గురోస్తు 
లోహం మన్లస్యార - భాన్వో: ప్రవాలం తారా జన్మర్‌క్షాత్‌ త్రిరావృత్తిత: స్యాత్‌ 11 
పైన తెల్పిన రత్నధారణ చేయుటకు సమర్థత లేకున్న స్వల్పమూల్య రత్నధారణ 
(గహానుసారము తెలుపబడెను. రాహుకేతువుల ప్రసన్నత కొరకు లాజావర్తము, శుక్ర 
చంద్రుల కొరకు వెండి, గురుని కొరకు ముత్యము, శనికొరకు లోహము, కుజ సూర్యులకు 
పగడము ధారణచేయవలెను. 
తారల నామములు :- 
జన్మాఖ్య సమృద్విపద: క్షేమ ప్రత్యరిసాధకా: 
వధమైత్రాత్రిమైత్రా: స్యుస్తారా నామసద్భృకృలా: 12 
జన్మ, సంపత్‌, విపత్‌, క్షేమ, ప్రత్యరి,సాధక,వధ, మైత్ర,అతిమైత్ర నామక తొమ్మిది 
తారలుండును. వీటినామముల ననుసరించి ఫలితములుండును. జన్మ, సంపత్‌, క్షేమ, 
సాధక,మైత్ర,అతిమైత్రతారలు శుభములు,విపత్‌, ప్రత్యరి,వధ తారలు అశుభములు. 
తారాదోష పరిహారము :- 
మృత్యౌ స్వర్ణ తిలాన్విపద్యపి గుడం శాకం త్రిజన్మస్వథో 


దద్యాత్రత్యరితారకాసు లవణం సర్వో విషత్రత్యరి: 

మృత్యుశ్చాదిమపర్యయే న శుభదో౭_ థైషాం ద్వితీయేం9_శకా 

నాదిప్రాన్య తృతీయకా అథ శుభా: సర్వే తృతీయే స్మృతా: 13 

వధతారకు స్వర్ణము, నువ్వులు, విపత్తారకు బెల్లము, మూడు ఆవృత్తులలో 

జన్మతారకు ఆకుకూరలు, ప్రత్యరి తారకు ఉప్పు దానము చేసిన దోషము పరిహారమై 
శాంతి కలుగును. ప్రథమ ఆవృత్తిలో విపత్‌, ప్రత్యరి వధతారలకు సంపూర్ణముగా 
దోషము కలుగును. ద్వితీయ ఆవృత్తిలో విపత్తార ప్రథమ చరణము, 'పత్యరి” అంతిమ 
చరణము 'వధి తృతీయ చరణము అశుభమగును. తృతీయ ఆవృత్తిలో విపత్‌, ప్రత్యరి, 
వధ తారలు సంపూర్ణముగా శుభమగును. 


sesesesleslesleseslesleslesesesleslesleslesleslesleseslesle రర Slesleslesesesleslesesleslesleslesleslesleslesesleslesle 


DTT TTT WT ww wt TET TT TWIT TW Wm mE 


nn en 


SBS నాల్గవ గోచార ప్రకరణము “sss 


షష్టిఘ్నం గతభం భుక్త ఘటీయుక్తం యుగాహతమ్‌ 
శరాబ్ధి హృల్లబ్ధతో9_ర్క శేషేల_ వస్తా: క్రియాద్విధో: 14 
అశ్విని నుండి ప్రారంభించి ఇష్టకాల నక్షత్రమునకు పూర్వనక్షత సంఖ్యను 60చే 
గుణించి వర్తమాన నక్షత్ర ఘడియలను జోడించి 4చే భాగించిన వచ్చు లబ్దమును 12 
చే భాగించిన వచ్చు శేషసంఖ్య ననుసరించి చంద్రునికి ప్రవాసాదులు మేషాదిక్రమముగా 
అవస్థలగును. 
మేషరాశి వారికి ప్రవాసాది, వృషభరాశి వారికి నాశాది క్రమములో అవస్థను 
గ్రహించవలెను. 
ఉదాహరణకు - 19883 ఫాల్గుణమాసము శుక్ల తదియ సోమలారము ఉదయం 8.30 
గంటలకు స్పష్ట చంద్రుడు 1-16-43 శేవతీ నక్షత్ర భయాగ ఘటిక 0.27 శేవతికి ముందు 
నక్షత్ర నంఖ్య 26 ౫ 60 = (560 + 0.27 = 560.27 
1560.27 ౫ 4 = 6241.48 
624 + 45 = 138 లబ్ధి 
138 + 12 = 8 శేషము 
అందువలన స్థిర అవస్థల క్రమములో లనిమిది "క్రీడా గతఅవస్థ మరియు వర్తమాన 
చంద్ర అవస్థ “నుప్తు అయినది. 
అవస్థల నామములు :- 
ప్రవాశనాశౌ మరణం జయశ్చ హాస్యారతిక్రీడిత సుప్తభుక్తా: 
జ్వరాఖ్య కమృస్థిరతా అవస్థా మేషాత్మమాన్నామగద్భకృలా:స్యు 15 
1.ప్రవాసము 2.నాశము 3.మరణము 4.జయము 5.హాస్యము 6. రతి 7. కీడితము 
8.సుప్తము 9. భుక్తము 10.జ్వరము 11.కంపము 12.స్థిరము - ఇవి చంద్రునికి 
పన్నెండు అవస్థలు. మేషాది పన్నెండు రాశులలో ప్రవాసాది క్రమములో పన్నెండు 
అవస్థలు ఆరంభమగును. మేషాదివారికి ప్రథమ అవస్థ (ప్రవాసము, రెండవది నాశము 
వృషభరాశి వారి మొదటి అవస్థ నాశము రెండవది మరణము వీటి నామానుసారము 
ఫలము కలుగును. 
అవస్థా బోధక చక్రము 


మా COUT 


seseseslesleslesesleslesleslesesleslesleslesleslesleslesle 54 Sesleslesleslesleslesleslesleslesleslesleslesleslesesleslesle 


DTT TW WT TT WT a TTT WT WT WT WW I a 


రారారా రానా నానా కాలాన నానా 
చై లా జం టా డా 


గ పరిహార ఓషధులు :- 
లాజాకుష్టబలా ప్రియజ్లు ఘన సిద్ధార్ధె ర్నిశాదారుభి: 
పుంఖాలో ద్రయుతైర్ణలైర్ని గదితం 'స్నేనం [గ్రహోత్ధాఘ హృత్‌ 
ధేను: కమ్బ్వరుణో వృషశ్చ కనకం పీతామ్బరం ఘోటక: 
శ్వేతో గౌరసితా మహాసిరజ ఇత్యేతా రవేర్దక్షిణా: 16 
లాజ, కుష్టు బాల, ప్రియంగు, ఘన, సిద్దార్ధ, నిశ, దేవదారు, పుంఖ, లోద్ర 
- ఈ జెషధములతో కలిసిన జలముతో స్నానము చేసిన గ్రహముల ద్వార ఉత్పన్నమగు 
అరిష్టములు నివారణ మగును. 
ఆవు,శంఖము, ఎరుపురంగు ఎద్దు, బంగారము, పీతాంబరము, తెల్లని గుర్రము, 
నల్లనిఆవు, కత్తి, మేకలను క్రమముగా సూర్యాది నవగ్రహముల అరిష్ట నివారణకు 
దానము చేయవలెను. సూర్యునికి ఆవు, చంద్రునికి శంఖము, కుజునికి ఎరుపురంగు 
ఎద్దు, బుధునికి బంగారము, గురునికి పీతాంబరము, శుక్రునికి తెల్లని గుర్రము, శనికి 
నల్లనిఆవు, రాహువుకి కత్తి, కేతువుకి మేకును దానము చేయవలెను. 
గ్రహముల శాంతి కొరకు అనేక విధములైన అద్ధతులు గ్రంథములలో 
తెలుపబడినవి. గ్రహముల తాంత్రిక మంత్రము జపనంఖ్య సమయము తెలువబడును. 


గ్రహము తాంత్రిక మంత్రము హవనీయ సమిధ 


మామా తా వాహనా 
హా 
geslesleslesleslesles 


geslesleslesleslesleslesle le sle slo slo le slo sl sle le slo sle 


వీడవీడవిడవీడవ6వడవడవ6 55 వీ న 


SSIES నాల్గవ గోచార ప్రకరణము “sss 


రాత్రి ఓం స్రాం ప్రీం ప్రాం సః కేతవే నమ: 


గంతవ్యరాశి ఫలకాలము :- 
సూర్యారసౌమ్యాస్ఫుజితోల_క్ష - నాగ - సప్తాద్రిఘస్రాన్‌ విధురగ్నినాడీ: 
తమోయమేజ్యాప్రిరసా శ్విమాసాన్‌ గన్తవ్యరాశే: ఫలదా: పురస్తాత్‌ 17 
సూర్యుడు ముందురాశిలోనికి వెళ్ళుటకు ఐదు దినములముందు, కుజుడు ఆరు 
దినముల ముందు, బుధుడు ఏడుదినముల ముందు, శుక్రుడు ఏడుదినముల ముందు, 
తన ఫలితము నిచ్చుట ప్రారంభించును. ఇదేవిధముగా చంద్రుడు మూడు ఘడియల 
ముందు, రాహు కేతువులు మూడు మాసముల ముందు, శని ఆరుమాసముల ముందు, 
ముందురాళి లోనికి వెళ్ళుటకు ముందు తన ఫలితమునిచ్చుట ప్రారంభించును. 
దుష్ట తిధ్యాదుల పరిహారము :- 
దుష్టే యోగే హేమ చే చ శజ్ఞ్ధం ధాన్యం తిథ్యర్థ తిథౌ తణ్జులాంశ్చ 
వారే రత్నం భే చ గాంహేమ నాడ్యాం దద్యాత్సి న్ఫూత్థం చ తారాసు రాజా 18 
అవసరమైన పని చేయునపుడు అశుభయోగమున్న స్వర్ణదానము, అశుభ చంద్రుడున్న 
శంఖము, అశుభ కరణమున్న అన్నము, తిథి అశుభమైన బియ్యము, అశుభ దినమైన 
రత్నము, అశుభ నక్షత్రమైన గోవు, అశుభనాడియైన స్వర్ణము, అశుభతారయైన ఉప్పు 
దానము చేసి రాజు తన కార్యమును చేయవలెను. 
(గ్రహముల ఫలకాలము :- 
రాశ్యాదిగౌ రవి - కుజౌ ఫలదౌ సితేజ్యా 
మధ్యే సదా శశిసుతశ్చరమే౭_బ్ద - మనా 
అధ్వాన్న - వహ్నిభయ - సన్మతి - వస్త - సౌఖ్య 
దుఃఖాని మాసి జనిభే రవివాసరాదౌ 19 
సూర్య కుజులు రాశుల ఆరంభములో (పథమ ద్రేక్యాణము 0° -10° వరకు) 
ఫలకారకులగుదురు. శుక్ర గురులు రాశుల మధ్యభాగములో (2వ ద్రేక్మాణము 11° 
-20 వరకు) బుధుడు రాశుల అన్నిభాగములలో, చంద్ర శనులు రాశుల చివరిభాగములో 
(తృతీయ ద్రేక్మాణము 21° -30° వరకు) ఫలమునిచ్చెదరు. ప్రత్యేకమాసములో రవ్వాది 
వారములలో జన్మనక్షత్రము వచ్చిన ఫలమీ విధముగా నుండును. రవివారము యాత్ర, 
సోమవారము అన్నలాభము, మంగళవారము అగ్నిభయము, బుధవారము మంచిబుద్ద్ధి, 
గురువారము వస్త్రలాభము, శుక్రవారము సుఖము, శనివారము జన్మ నక్షత్రమైన దు:ఖము 
కలుగును 
నాల్గవ గోచారాధ్యాయము సమాప్తము 


SEE eS ree 50 కత తతత త ఆ తక రక త ఆత తక SLES ee 


పేడ వడ పడ see sleet ముహూర చింతామణి Bee se le le le sle sles sles slo ste. 


5. సంస్కార ప్రకరణము 
ఆద్యరజో దర్శన ప్రశస్త కాలము :- 
ఆద్యం రజ: శుభం మాఘ మార్గ రాధేష ఫాల్లునే 
జ్యేష్ట శ్రావణయో: శుక్లే సర్వదా సద్వారే సత్తనౌ దివా 1 
కన్యల ప్రథమరజోదర్శనము (ప్రథమ బుతుకాలముమాఘు, మార్గశిర, 
వైశాఖ, ఆశ్వయుజ, ఫాల్గుణ, జ్యేష్ట శావణమాసములలో శుక్షపక్షములో,శుభ వారము 
లలో(సోమ, బుధ, గురు,శుక్ర) శుభలగ్నములలో కలిగిన శుభమగును. 
షోడశ నంస్కారములలో ప్రథమ సంస్కారము గర్భాధానము, గర్భము స్రీలకు ఫలమైన, 
బుతుస్రావము ఫుష్పమగును.అందువలన పూర్వాచార్యులు రజోదర్శన శుభా శుభత్వములకు 
శఅధికప్రాధాన్యతనిచ్చిరి.ఆయుప్వేదశాస్త్రానుసారము కన్యలకు 12 నంవత్సరముల నుండి 40 
సంవత్సరముల వరకు రజోప్రావమగును. రజస్రావము జరిగిన తర్వాతనే స్త్రీలు గర్భధారణకు 
సమర్భులగుదురు. అందువలన దీని శుభాశుభ విచారము చేయవలను. 
రజోదర్శన శుభాశుభ నక్షత్రములు :- 
(శ్రుతిత్రయమృదు క్షిప్రధ్రువస్వాతౌ సితామృరే 
మధ్యం చ మూలాదితిభే పిత్రుమిత్రే పరేష్వ్పసత్‌ 2 
శ్రవణము నుండి మూడు శ్రవణ-ధనిష్థ్ట-శతభిషము, మృదు, క్షిప్ర ధ్రువసంజ్ఞక 
(మృగశిర, రేవతి, చిత్త, అనూరాధ, హస్త, అశ్విని,పుష్యమి, ఉత్తరాత్రయం,రోహిణి)స్వాతి 
నక్షత్రములలో తెల్లని వస్తముపై ప్రథమరజో దర్శనము శుభము. మూల, పునర్వసు, 
మఘ, మి శ్రసంజ్ఞక (విశాఖ, కృత్తిక) నక్షత్రములలో మధ్యమము, మిగిలిన నక్షత్రములలో 
ప్రథమరజోదర్శనమైన అశుభమగును. 
ఆద్యరజోదర్శన నిషిద్ధకాలము ఫా 
భద్రానిద్రా సంక్రమే దర్శిరిక్తా సన్ఫాషష్టీ ద్వాదశీవై ద్రుతేషు 
రోగోల_స్టభ్యాం చన్రసూర్యోపరాగే పాతే చాద్యం నో రజోదర్శనం సత్‌ 3 
భ(ద్రాకాలములో, నిద్రలో, రవిసంక్రాంతిలో, అమావాస్య, రిక్త(4,9,14) 
షష్టి ద్వాదళి,అష్టమి తిథులలో వైధృతి వ్యతీపాతయోగములలో, రోగము వచ్చినపుడు, 
సూర్యచంద్ర గ్రహణ సమయములలో ప్రథమరజోదర్శనము శుభమునీయదు. 
బుతుమతి స్నానముహూర్తము 
హస్తానిలాశ్విమృృగమైత్రవసుధ్రువాఖ్యై: 
శాక్రాన్వితై: శుభతిథౌ శభవాసరే చ 


sesdesesleslesleseslesesleslesesleslesleslesleslesleslesle గ77 Seslesleslesleslesleslesesleslesleslesleslesleslesesleslesle 


x 


ణీ 


అలుల; TTT రట ఉ136; రంయయయగయయ[యయ[యులన యులకు. SUN UR HARUN PTT TT 


వేర తలల ఐదవ సంస్కార ప్రకరణము జేకజీకజీకవకనకన రు 
స్నాయాదథార్తవతీ మృగపౌష్టవాయు 
హస్తాశ్విధాత్రుభిరరం లభతే చ గర్భమ్‌ 4 
హస్త, స్వాతి, అశ్విని, మృగశిర, అనూరాధ, ధనిష్ట, దధ్రువసంజ్ఞక (ఉత్తరాత్రయం, 
రోహిణి) జ్యేష్ట నక్షత్రములలో, శుభతిథులు, శుభవారములలో బుతుమతియైన స్త్రీకి స్నానము 
చేయవలెను. మృగశిర, రేవతి,స్వాతి, హస్త, అశ్విని,రోహిణి నక్షత్రములలో స్నానము 
చేసిన స్రీకి తొందరగా గర్భాధారణ జరుగును. 
ఆధాన నిషిద్ధ కాలము 
గణ్జాన్తం త్రివిధం త్యజేన్నిధనజన్మర్‌క్షే చ మూలాన్తకం 
దాస్రం పౌష్టమఘోపరాగదివసాన్‌ పాతం తథా వైధృతిమ్‌ 
పిత్రో: శ్రాద్ధదినం దివాచ పరిఘాద్యర్థం స్వపత్నీగమే 
భాన్యుత్సాతహతాని మృత్యుభవనం జన్మర్‌క్షత: పాపభమ్‌ 5 
గర్భాధానము కొరకు తనపత్నితో సహవాసము చేయు సమయమున మూడు 
గండాంతములు (తిథి, నక్షత, లగ్న గండాంతములు) జన్మ, మృదుసంజ్ఞక తారలు, 
మూల,భరణి,అళ్విని;రేవతి,మఘ నక్షత్రములు,సూర్యచంద్ర గ్రహణ దినములు, వ్యతీపాత, 
వైధృతి యోగములు, మాతాపితల (శ్రాద్ధదినము,పరిఘయోగ పూర్వార్ణము, ఉత్సాత(గస్త 
నక్షత్రము,జన్మనక్షత్ర,జన్మరాశుల నుండి ఎనిమిదవ నక్షత్రము,లేక ఎనిమిదవ రాశి 
మరియు పాపగ్రహము లతో కూడిన లగ్నము, నక్షత్రములను వదలి పెట్టవలెను. 
గర్భాధాన ముహూర్తము :- 
భద్రా షష్టీపర్వరిక్తాశ్చ సనా భౌమారార్మీనాద్యరాత్రీశ్చతస్ర: 
గర్భాధానం త్రుత్తరే న్వ్వర్మమైత్ర బ్రాహ్మస్వాతీవిష్ణువస్వమ్బు పే సత్‌ 6 
భ[ద్ర,షష్టి, పర్వ, (అష్టమి, చతుర్దశి, అమావాస్య,పూర్ణిమ) రిక్త (4,9, 14)తిథులు, 
సంధ్యాకాలము, భౌమ,రవి,శనివారములు, బుతుకాలము నుండి నాలుగు రాత్రులు 
గర్భాధానములో వదలవలెను. 
ఉత్తరాత్రయము, మృగశిర, హస్త, అనూరాధ, రోహిణి,స్వాతి, శ్రవణ, ధనిష్ట, 
శతభిష నక్షత్రములలో గర్భాధానము శుభమునిచ్చును. 
కేన్ధత్రికోణేషు శుభైశ్చ పాపైన్యాయారిగై: పుంగ్రహదృష్టలగ్నే 
ఓజాంశగేల బేల పి చ యుగ్మరాత్రౌ చిత్రాదితీజ్యాశ్విషు మధ్యమం స్యాత్‌ 7 
కేంద్ర (147.10) కోణ(ర్‌,9)భావములలో శుభగ్రహముల స్థితియున్న, తృతీయ, 
ఏకాదశ, షష్టభావములలో పాపగ్రహములున్న పురుషగ్రహముల దృష్టి లగ్నముపై 
నున్న విషమరాశి నవాంశలలో చంద్రుడున్న బుతుకాల సమరాత్రులలో గర్భాధానము 
ప్రశస్తమగును. చిత్త పునర్వసు, పుష్యమి, అశ్విని, నక్షత్రములలో గర్భాధానము మధ్యమమగును. 


sesdeseslesleslesesleslesleseslesleslesleslesleslesleseslesle గర Slesleslesesesleslesesleslesleslesleslesleslesesleslesle 


TTT TT WW WT WW WW WT a TET TT TT WW mE 


deselect మృహూర చింతామణి Sele le ele ste se slo slo sl 


CTT TU WW UT TT CU aT raf ఇ DAD ADD ADAM AMADA RDU RA = 


పీమంత సంస్కార ముహూర్తము :- 


x 


న 


సి 
జీవార్మారదినే మృగేజ్య నిర్భతి(శ్రోత్రాదితి బ్రఘృభై: 
రిక్తా మార్మరసాష్ట వర్ద్యతిధిభిర్మాసాధి పే పీవరే 
సీమనోల_ష్టమషష్థమాసి శుభదై: కేన్టత్రికోణే ఖలై 
ర్లాభారిత్రిషు వా ధ్రువాన్యసదహే లగ్నే చ పుంభాంశకే 8 
గురు, రవి, మంగళవారములు, మృగశిర,పుష్యమి, మూల, (శ్రవణ, పునర్వసు, 
హస్త నక్షత్రములలో, రిక్త(4,9, 14అమావాస్య, ద్వాదశి,షష్టి అష్టమి తిథులను విడిచి 
మిగిలిన తిథులలో, గర్భమాసాధిపతి బలవంతుడైనపుడు, ఎనిమిదవ ఆరవమాసములో, 
శుభగ్రహములు కేంద్ర,కోణములలో నున్నపుడు పాపగ్రహములు 8, 6, 11స్థానములలో 
నున్నపుడు సీమంత సంస్కారము శుభమునిచ్చును. లేనియెడల ధ్రువసంజ్ఞక (ఉత్తరా 
త్రయం, రోహిణి, రేవతి) నక్షత్రములలో శుభగ్రహవారములలో పురుషలగ్న నవాంశములో 
సీమంతకర్మ శుభమునిచ్చును. 
గర్భమాసదేవతలు ఫా 
మాసేశ్వరా:సితకుజేజ్యరవీన్దుసౌరి చన్హాత్మజాస్తనుప చంద్ర దివాకరా:స్యు: 
ప్రీణాం విధోర్చలముశస్తి వివాహగర్భసంస్మారయోరితర కర్మసు భర్తురేవ 9 
శుక్రసోమ, గురు, రవి, చంద్ర, శని, బుధ, గర్భాధానకాలిక లగ్నపతి, చంద్రుడు, 
సూర్యుడు క్రమముగా గర్భము యొక్క మొదటిమాసము నుండి అధిపతులగుదురు. 
అనగా మొదటిమాసమునకు శుక్రుడు, రెండవమాసమునకు కుజుడు,మూడవమాసమునకు 
గురుడు, నాల్గవమాసముకు రవి, ఐదవమాసమునకు చంద్రుడు, ఆరవమాసమునకు 
శని, ఏడవమాసమునకు బుధుడు, ఎనిమిదవమాసమునకు గర్భాధాన లగ్నాధిపతి, 
తొమ్మిదవ మాసానికి చంద్రుడు, పదవమాసానికి సూర్యుడధిపతులగుదురు. 
వివాహ గర్భాధాన సంస్మారములలో స్త్రీకి చంద్రబలము, ఇతరకార్యములలో 
పురుషునికి చంద్రబలము చూడవలెను. 
పుంసవన ముహూర్తము :- 
పూర్వోదితై: పుంసవనం విధేయం మాసే తృతీయే త్వథ విష్ణుపూజా 
మాసే౭_ష్టమే విష్ణువిధాత్రు జీవైర్లగ్నే శుభే మృత్యుగ్భహే చ శుద్ధే 10 
పూర్వము సీమంతోన్నయన సంస్మారములో తెలుపబడిన తిథి వార నక్షత్రములలో 
గర్భము తర్వాత మూడవమాసములో పుంసవన సంస్మారము చేయవలెను. దీని తర్వాత 
ఎనిమిదవ మాసములో శ్రవణము,రోహిణి, పుష్యమి,నక్షతములలో అష్టమభావము 
శుద్ధిగా నున్నప్పుడు గర్భిణీ స్రీ విష్ణుపూజచేయవలెను. 


errr TTT 59 sedesesesleseseseslesleslesesleslesleslesleslesleslesle 


DTT WT TW WT DT WE Wr TTT TT WW TT TT TT a 


న. 
జాతకము సంస్కార యుక్తముగా చేయుటయే దీని ప్రధాన ఉద్దేశము. పుంసవనమునకు 
అర్థము “పుమాన్‌ సూర్యతే-నేన కర్షణేతి ఫుంసవనమ్‌' గర్భస్థశిశువుకు పురుష స్తీ 
విభాజనము మూడవమానములో జరుగును. అందువలన మూడవమానములో పుంసవన 
సంస్కారము చేయబడును. 
జాతకర్మ - నామకరణ ముహూర్తము :- 
తజ్ఞ్జాతకర్మాది శిశోర్విధేయం పూర్వాఖ్యరికోనతిథౌ శుభే9_హ్ని 
ఏకాదశే ద్వాదశకే౭_పి ఘసే మృదు (ధ్రువక్షిప్రచరోడుషు స్యాత్‌ 11 
అష్టమి, చతుర్దశి, అమావాస్య ఆది సర్వసంజ్ఞకములు, రిక్త (4,9,14) తిథులను 
విడిచి మిగిలిన తిథులలో శుభదినములలో, పుట్టిన తర్వాత పదకొండు లేక పన్నెండవ 
రోజున మృదు-క్షిప్ర, చర సంజ్ఞక (మృగశిర రేవతి, శ్రవణ, ధనిష్ట శతభిష నక్షత్రములలో 
నవశిశువుకు జాతకర్మ నామకరణ సంస్కారము చేయవలెను. 
సూతికాస్నాన ముహూర్తము :- 
పౌష్ట ధ్రువేన్దు కరవాతహయేషు సూతీస్నానం సమి(త్రభరవీజ్య కుజేషుశస్తమ్‌ 
నార్హ్రాత్రయం (శ్రుతిమఘాన్తకమిశ్రమూల త్వాష్టేజ్ఞసౌరి వసుషద్విరిక్త తిధ్యామ్‌ 12 
రేవతి, ఉత్తరాత్రయం, రోహిణి, మృగశిర, హస్త, స్వాతి, అశ్విని, అనూరాధ నక్షత్రము 
లలో రవి, గురు, మంగళవారములలో సూతికాస్నానము శుభమునిచ్చును. ఆర్ధ నుండి 
మూడు నక్షత్రములు (ఆర్హృపునర్వసు పుష్యమి) శ్రవణ, మఘ, మిశ్రసంజ్ఞక (విశాఖ,కృత్తిక) 
మూల,చిత్త నక్షత్రములలో బుధ,శనివారములలో 6,8,రిక్త (49,14) తిథులలో 
సూతికాస్నానము చేయవలెను. 
దంతోత్పతి ఫలము :- 
మాసే చేత్సథమే భవేత్సదశనో బాహో వినాశ్యేత్వయం 
హన్యాత్స క్రమతో9_ను జాతభగినీ మాత్రగ్రజాన్‌ ద్యాదికే 
షష్టాదౌ లభతే హి భోజమతులం తాతాత్సుఖం పుష్టతాం 
లక్ష్మీం సౌఖ్యమథో జనౌ సదశనో వోర్ట్వం స్వపిత్రాదిహా 13 
జన్మించిన తర్వాత మొదటిమాసములో బాలకునికి దంతములు వచ్చిన స్వయముగా 
బాలకునికి నష్టము(మృత్యువు)కలుగును. రెండవమాసములో దంతోత్పత్తి కలిగిన తమ్మునికి, 
మూడవమాసములోనైన చెల్లిలికి,నాల్లవమాసములోనైన తల్లికి, ఐదవ మాసములోనైన 
అన్నకు నాశనము కలుగును. ఆరవమాసములో దంతోత్పత్తి కలిగిన సుఖప్రాప్తి, ఏడవ 
మాసములో తండ్రికి సుఖము,ఎనిమిదవ మాసములో ఆరోగ్యలాభము, తొమ్మిదవ 
మాసములో ధనలాభము, పదవమాసములోనైన సుఖప్రాప్తి కలుగును. దంతములతో 


sesdeseslesleslesesleslesleseslesleslesleslesleslesleseslesle ౮0 Slesleslesesesleslesesleslesleslesleslesleslesesleslesle 


DTT TT WW WT WW Tw WT wa TET TT TWIT TW TW 


న pe 
చేయువాడగును. 
డోలారోహణ చక్రము :- 
దోలారోహే9_ర్మభాత్‌ పజ్బాశరపళ్బోషు సప్తభై: 
నైరుజ్యం మరణం కార్యం వ్యాధి: సౌఖ్యం క్రమాచ్చిశో: 14 
డోలారోహణ సమయములో సూర్య నక్షత్రమునుండి ర,5,5,5,7 నక్షత్రముల 
విభాగములలో క్రమముగా బాలకునకు ఆరోగ్యము, మృత్యువు, దుర్చలత్వము, రోగము, 
సుఖము కలుగును. అనగా సూర్య నక్షత్రము నుండి వర్తమాన నక్షత్రము వరకు లెక్కించిన 
ఐదు నక్షత్రముల వరకు ఆరోగ్యము,తర్వాతి ఐదు నక్షత్రముల వరకు మృత్యువు, తర్వాతి 
ఐదు నక్షముల వరకు దుర్చలత్వము, తర్వాతి ఐదు నక్షత్రముల వరకు రోగము, తర్వాతి 
ఏడు నక్షత్రముల వరకు సుఖము డోలారోహణములో కలుగును. 
డోలారోహణ నిషమణ ముహూర్తము :- 
దన్త్హార్మ భూపద్రుతిదిజ్మితవాసరే స్యాద్‌ 
ద్వారే శుభే మృదులఘుధ్రవ భై: శిశూనామ్‌ 
దోలాధిరూఢిరథ నిష్రమణం చతుర్ధ 
మాసే గమోక్తసమయే9_ర్మ మితే9_హ్ని వా స్యాత్‌ 15 
జన్మసమయము నుండి 32,12, 16,18, 10 దినములలో శుభగ్రహముల (సోమ 
బుధ గురు శుక్ర) వారములలో, మృదు, లఘు, ధ్రువసంజ్ఞక (మృగశిర, రేవతి, చిత్త, 
హస్త,అశ్విని, పుష్యమి,ఉత్తరాత్రయం, రోహిణి) నక్షత్రములలో నవజాతి శిశువును ఉ 
య్యాలలో వేయవలెను. దీని తర్వాత నాల్దవమాసములో లేక పన్నెండవ దినము, యాత్రకు 
తెల్పిన ముహూర్తములో నవజాత శిశువును మొదటిసారి బయటకు తీసుకొని వెళ్ళవలెను. 
సూతికలో జలపూజా ముహూర్తము :- 
కవీజ్యాస్త చైత్రాధిమాసే న పొషే జలం పూజయేత్సూతికా మాసపూర్తౌ 
బుధేస్టీ జ్యవారే విరిక్తే తిథౌ హి (శ్రుతీజ్యాదితోన్వర్క నైరృత్యమైతై: 16 
శుక్ర గురులు అస్తమించిన తర్వాత చైత్ర, పుష్యమాసములలో,అధిక 
మాసములో ప్రసవకాలము నుండి ఒకమాసము పూర్తయినతర్వాత కూడ బాలెంతరాలు 
జలపూజను చేయరాదు. బుధ,సోమ,గురువారములలో రిక్త(4,9,14) తిథులను విడిచి 
మిగిలినతిథులలో శ్రవణ, పుష్యమి, పునర్వసు, మృగశిర, హస్త, మూల, అనూరాధ నక్షత్రము 
లలో ఒకమాసము తర్వాత బాలెంతరాలు జలాశయములో జలపూజను చేయవలెను. 
అన్నప్రాశన ముహూర్తము :- 
రిక్తానన్గాష్ట దర్భం హరిదివసమథో సౌరిభౌమార్మవారాన్‌ 


geseslesleseseslesleslesesleslesleslesleslesleslesleslesle G1 Slesleseslesleslesleseslesleslesleseslesleslesleslesleslesle 


కలల! DTT WT TTT WT TW TW 


ప్రాకి ఎదవ సంస్కార ప్రకరణము “sss 
లగ్నం జన్మర్‌క్ష లగ్నాష్టమగృహలవగం ఈనషమేషాలికం చ 
హిత్వా షష్టాత్సమే మాస్యథ హి మృగదృశాం పజ్బుమాదోజమాసే 
నక్షతై: స్యాత్‌ స్థిరాఖ్యై: సమృదు-లఘు-చరైర్భాలకాన్నాశనం సత్‌ 17 
రిక్త(4&9, 14) నంద (1,6,1 1)అష్టమి, అమావాస్య, ద్వాదశి తిథులలో శనివారము, 
మంగళవారము,రవివారము,జన్మలగ్నము జన్మనక్షత్రము నుంది అష్టమభావములోనున్న 
రాశి నవమాంశము, మీన, మేషవృశ్చికకగ్నము వదలి జన్మ సమయము నుండి ఆరవ 
మాసములో ఆరంభించి సమమాసములో బాలురకు ఐదవమాసము నుండి బేసిమాసములో 
బాలికకు స్థిర (ఉత్తరాత్రయం,రోహిణి) మృదు(మృగశిర,రేవతి, చిత్త, అనూరాధ) 
లఘుసంజ్ఞక (హస్త, అశ్విని, పుష్యమి, అభిజిత్తు) చర సంజ్ఞక(స్వాతి, పునర్వసు, శ్రవణ, 
ధనిష్ట, శతభిషం) నక్షత్రములలో పిల్లలకు అన్నప్రాశనము చేయవలెను. 
కేస్హ త్రికోణసహజేషు శుభై: ఖశుద్ధే లగ్నే త్రిలాభరిపుగైశ్చ వదన్తి పాపై: 
లగ్నాష్ట షష్టరహితం శశినం ప్రశస్తం మైత్రామ్బుపానిలజనుర్భమసచ్చ కేచిత్‌ 18 
కేం[ద(1,4,7,10) త్రికోణ (5,9) తృతీయభావములలో శుభ(గహములున్న 
లగ్న దశమభావములు శుద్ధములై, తృతీయ షష్ట ఏకాదశభావములలో పాపగ్రహములున్న, 
లగ్స్మషష్ట అష్టమములలో చంద్రుడు లేకున్న(1,6, 8భావములను వదలి చంద్రుడు మిగిలిన 
భావములలోనున్ను అన్నప్రాశన ముహూర్తము శుభమగును. కొందరి ఆచార్యుల మతము 
ననుసరించి అనూరాధ, శతభిషం, స్వాతి, జన్మనక్షత్రములు అన్నప్రాశనములో శుభమును 
కలిగించును. 
అన్నప్రాశమున [గ్రహముల స్థానబలము ఫా 


క్షీణేన్దుపూర్ణ చభ్రేజ్య జ్ఞభౌమార్మార్కి భార్గవై: 


త్రికోణవ్యయకే న్హాష్టస్థితైరుక్తం ఫలం (గ్రహై: 19 
భిక్షాశీ యజ్ఞకృద్దీర్షజీవీ జ్ఞానీచ పితరుక్‌ 

యె కఅదభు న for) 
కుష్టీ చాన్నక్షేశ వాతవ్యాధిమాన్‌ భోగభాగితి 20 


క్షీణచంద్రుడు, పూర్ణచంద్రుడు, బృహస్పతి, బుధుడు, భౌముడు, సూర్యుడు, శని, 
శుక్రుడు వీరిలో ఏదైనగ్రహము త్రికోణ (5,9) పన్నెండవ,కేంద్ర (1,4,7,10) అష్టమ 
భావములలోనికి వెళ్ళిన క్రమముగా ఈ విధముగా ఫలితము కలుగును. అన్నప్రాశన 
సమయమున ఉక్తస్థానములలో క్షీణచంద్రుడున్న భిక్షాన్న భోజనము చేయువాడు, 
పూర్ణచంద్రుడున్న యజ్ఞము చేయువాడగును. బృహస్పతి యున్న దీర్హజీవి, బుధుడున్న 
జ్ఞాని, కుజుడున్న పిత్తరోగి, సూర్యుడున్న కుష్టిరోగి, శనియున్న దారిద్ర్యము, వాతరోగము, 
శుక్రుడున్న సంపన్నుడగును. 


gesesleslesesleslesleslesesleslesleslesleslesleseslesleslesle (౧2 Sesesleseslesleseslesleslesleseslesleslesleslesle sles 


TTT TT WW WT WW WW WT a TET TT TT WT TW TW mE 


dees దవడ నడవ దవడవడవడవడవడవడ మృహూర చింతామణి Sele lee le sles le slo sl 


CTTW TW UT TT UY GU aE af ం్తం DAD ADD ADAM AMADA RDA = 


భూమ్యుపవేశన ముహూర్తము :- = 
పృధ్వీం వరాహమభీ పూజ్య కుజే విశుద్ధే 
౨_రిక్తే తిథౌ వ్రజతి పళ్బమమాసి బాలమ్‌ 
బద్దా శుభే9_హ్ని కటిసూత్రమథ ధ్రువేన్దు 
జ్యేష్టర్‌క్ష మైత్ర-లఘుఖైరుప వేశయేకా 21 
భూమిని వరావహావతార విష్ణువుని పూజించి కుజుడు బలవంతుడైనపుడు 
రిక్త(4,9, 14తిథులను వదలి మిగిలినతిథులలో జన్మ నుండి ఐదవమాసములో శుభ 
దినములలో ధ్రువసంజ్ఞక (ఉత్తరాత్రయం, రోహిణి) మృగశిర, జ్యేష్ట అనూరాధ, లఘు 
సంజ్ఞక (హస్త,అశ్విని,పుష్యమి) నక్షత్రములలో బాలుని నడుముకు మొలత్రాడును కట్టి 
భూమిపై కూర్చుండబెట్టవలెను. 
తసి తస్మిన్మాలే స్థాపయేత్తత్పురస్తాద్వస్తం శస్త్రం పుస్తకం లేఖనీం చ 
స్వర్ణం రౌష్యం యచ్చ గహ్లోతి బాల స్తెరాజీవైస్తస్య వృత్తి: ప్రదిష్టా 22 
బాలకుని భూమ్యుపవేశన(మొదటిసారి భూమిపై పై కూర్చొనుట) సమయములో 
అతని ముందు వస్త్రము శస్తము పుస్తకము కలము బంగారము వెండి ఉంచవలెను. 
వాటిలో ఏవస్తువును బాలకుడు తీసుకొనునో దానికి సంబంధించిన వ్యాపారము బాలకుని 
జీవనమగును. 
బాలుని తాంబూల భక్షణ ముహూర్తము :- 
వారే భౌమార్మిహీనే ధ్రువ మృదులఘుభైర్విష్టు మూలాదితీన 
స్వాతీవస్వ భ్యుపేతై ర్మిథునమృగసుతాకుమ గోమీనలగ్నే 
సౌమ్మ్యై: కేన త్రికోణెర శుభగగనగై: శత్రులాభత్రిసంసై 
స్తామ్బూలం సార్ధమాసద్వయమిత సమయే ప్రోక్త మన్నాశనే వా 28 
కుజ శనివారములను వదలి మిగిలిన వారములలో ధ్రువ,మృదు లఘు సంజ్ఞక 
(ఉత్తరాత్రయం, రోహిణి, మృగశిర,రేవతి చిత్త అనూరాధ, హస్త, అశ్విని, పుష్యమి, అభిజిత్తు) 
నక్షత్రములలో శ్రవణ, మూల, పునర్వసు, జ్యేష్ట స్వాతి, ధనిష్ట నక్షత్రములలో మిధున, మకర, 
కన్య, కుంభ, ధను,మీన లగ్నములలో శుభగ్రహములు కేంద్ర (1,4,7,10) కోణ (5,9) 
భావములలో, పాపగ్రహములు షష్ట్రతృతీయ, ఏకాదశభావములలో నున్నపుడు పుట్టిన 
సమయమునకు రెండున్నర మాసముల తర్వాత, లేక అన్నప్రాశన సమయములో శిశు 
వు తాంబూల భక్షణమునకు శుభసమయమును తెల్పను. 
కర్ణవేధ ముహూర్తము :- 
హిత్వైతాంశ్ళెైత్రపౌషావమహరి శయనం జన్మమాసం చ రిక్తాం 
యుగ్మాబ్దం ; జన్మతారామృతుమునివసుభి: సమ్మితే మాస స్యథోవా 


sesdesesleslesleseslesesleslesesleslesleslesleslesleslesle గం Seslesleslesleslesleslesesleslesleslesleslesleslesesleslesle 


x 


ణీ 


DTT TW WW WT WT TW TTT WT TW WT Ta 


పేడ పోడ్ర వక వద ౨౬౨౬౬3౬3౬3232 ఐదవ సంస్కార ప్రకరణము వ 2232323236 
జన్మాహాత్సూర్యభూపై: పరిమితదివసే జ్ఞేజ్యశుక్రేన్దువారె ల 
ధౌజాబ్దే విష్ణుయుగ్మాదితి మృదులఘుభై: కర్ణవేధ: ప్రశస్త: 24 
జన్మదినము నుండి 80 దినముల వరకు జన్మమాసమగును. చైత్ర,పుష్య, తిధిక్షయ, 
జన్మమాస,హరిశయన కాల(ఆషాఢ శుక ఏకాదశి నుండి కార్తీక శుక్ల ఏకాదశి వరకు 
4 మాసములు) రిక్తతిథి (19,14) సమవర్షజన్మసంజ్ఞక ప్రథమతార వీటిని వదలి, 
జన్మమునుండి 6,7,రివమాసములలో లేక జన్మ నుండి 12,16వ దినములలో బుధ,గురు, 
శుక్ర సోమ వారములలో, విషమవర్షములో శ్రవణ, ధనిష్ట పునర్వసు, మృదుసంజ్ఞక 
(మృగశిర,రేవతి, చిత్త అనూరాధ)లఘుసంజ్ఞక (హస్త, అశ్విని, పుష్యమి,అభిజిత్తు) నక్షత్రము 
లలో కర్ణవేధను (చెవులు కుట్టుట)చేసిన శుభము కలుగును. 
సంశుదే ద్ధే మృతిభవనే త్రికోణకేన్ధ త్ర్యాయస్టై: శుభఖచరై: కవీజ్యలగ్నే 
పాపాఖ్యైరరి సహజాయగేహ స సం స్టైర్షగృస్టే ( త్రిదశగురౌ శుభావహ:స్యాత్‌ 25 
లగ్నమునుండి అష్టమభావము పుద్ధి(గ్రహరహిత)గానున్నపుడు, కేంద్ర (1,4, 
7,10కోణ(ర్‌,9) తృతీయ, ఏకాదశభావములలో శుభగ్రహములున్నపుడు శుక్ర గురు 
లగ్నములలో (వృషుతుల,ధను, మీనములు),పాపగ్రహములు 6,3,11వ భావములలో 
నున్నపుడు లగ్నములో గురుడున్నపుడు కర్ణవేధ శుభమునిచ్చును. 
కర్ణవేధవిషయములో అఫ్టమభావశుద్ధి ఉండటము, లగ్నములో గురువు ఉండటము 
ప్రధానముగా తెలువబడెను.కర్ణలేధ రంధ్రము అత్యంత సూక్ష్యముగా నుండవలెను, 
గీర్వాణామ్బు ప్రతిష్టా పరిణయ దహనాధాన గేహప్రవేశా 
శ్పౌలం రాజాభిషేకో వ్రతమపి శుభదం నైవ యామ్యాయనే స్యాత్‌ 
నోవా బాల్యాస్తవార్ధే సురగురు సితయోర్రైవ కేతూదయే స్యాత్‌ 
పక్షం వార్థం చ కేజ్చిజహతి తమపరే యావదీక్షాం తదుగ్రే 26 
సూర్యుడు దక్షిణాయనములో నున్నపుడు (కర్మాటక సంక్రాంతి నుండి ధను 
సంక్రాంతి చివరి వరకు) దేవతల ప్రాణప్రతిష్ట జలాశయ ప్రతిష్ట(నిర్మాణము) వివాహము 
అగ్నిహోత్రధారణము, గృహప్రవేశము, ముండనము, రాజ్యాభిషేకము, వ్రతబంధము, 
శుభమునీయవు. బాల్యావస్థ, అస్తంగత, వృద్ధావస్థలలోనికి గురు శుక్రులు వెళ్ళునపుడు 
కేతువు ఉదయించినపుడు, ఉక్తకార్యములు శుభమునీయవు. కొందరి మతముననుసరించి 
కేతువు ఉదయించినపుడు 15రోజులు లేక 7 1/2 రోజులు వదలవలెను. కొందరి 
మతము ననుసరించి కేతువుదయ(దర్శనము) ముండువరకు శుభకార్యములను 
త్యజించవలెను. 
గురు శుక్రుల బాల్య వృద్ధత్వ నిరూపణము :- 
పుర: పశ్చాత్‌ భృగోర్భాల్యం త్రిదశాహం చ వార్థకమ్‌ 


geslesleseseseslesleseseseslesleslesleslesleslesleslesle G4 తక న TT TT 


genes wr wr PTT TT ws 


gesesleslesesleslesesleslesleslesleslesesleslesle 


పక్షం మ FE ద్వే గురో: పక్షముదాహృతే 27 
పూర్వపశ్చిమ దిశలలో క్రమముగా మూడు రోజులు పదిరోజులు శుక్రునికి 
బాల్యావస్థ యగును. పూర్వపశ్చిమ దిశలలో అస్తమించుటకు పూర్వము క్రమముగా 
15దినములు ర5దినములు వృద్దావస్థయగును. అనగా పూర్వదిశలో ఉదయమైనపుడు 
కిరోజులు, పశ్చిమములో ఉదయమైన తర్వాత 10 రోజుల వరకు బాల్యావస్థ యగును. 
ఇదేవిధముగా పూర్వము నుండి అస్తమగుటకు ముందు 15దినములు, పశ్చిమములో 
అస్తమగుటకుముందు 5 దినముల వరకు వృద్ధత్వముందును. ఈ రెండు అవస్థలు గురువుకు 
రెండు దిశలలో (పూర్వపశ్చిమ) ఉదయము తర్వాత 15దినముల వరకు బాల్యావస్థ, 
అదేవిధముగా అస్తమయమునకు ముందు 15 దినముల వరకు వృద్దావస్థ కలుగును. 
వాస్తవముగా అన్ని గ్రహములు లల్లలేళల ఉదయించి యుండును. స్థానభేదము, 
సూర్యుని నమీస్థితి ననుసరించి ఉదయాన్తమయములు కనఠడునని నూర్యసిద్దాంతము 
లో వ్రాయబడినది. “సూల్యేణాన్తమనం సహా అనగా సూర్యునికి దగ్గరైన గ్రహము అస్తమయ 
మగును. గురు శుక్రుల ఉదయాన్తమయములు ముహూర్షపరముగా విశేష మహత్యము 
కలిగినవి. 
శుక్రుడు పూర్వదిశలో అస్తమించిన రెండు మాసముల తర్వాత ఫశ్చిమదిశలో ఉ 
దయించును.ఉదయించిన తర్వాత 8్హమాసముల 7రోజుల 22దినముల 80 ఘడియలకు 
వశ్చిమములో అన్తమించును. అస్తమించిన తర్వాత 7 రోజుల ౩౦ ఘడియల తర్వాత 
ఫూర్వదిశలో తిరిగి ఉదయించును. ఉదయించిన తర్వాత 8 మాసముల 22 రోజుల ౩0 
భఘడియలకు మరల ప్రూర్వదిశలో అస్తమించును. ఇదేవిధముగా గురుడు అన్తమించి 1 
నెల తర్వాత మరల ఉదయించును. ఉదయించిన తర్వాత సుమారుగా 12 తెలల 15 
దినముల తర్వాత అస్తమించును. 
తే దశాహం ద్వయో: ప్రోక్తే కైశ్చిత్సప్తదినం పరై: 
త్య్వహం త్వాత్యయికే౭_ ప్యన్యైరర్ణాహం చ త్యహం విధో: 28 
కొంతమంది విద్వాంసులు గురు శుక్రుల బాలవృద్ధత్వము రెండు,పదేసి దినములని 
తెల్పిరి. కొంతమంది ఏడేసిదినములని తెల్పిరి. కొంతమంది మూడేసి దినములు 
బాలవృద్ధత్వ కాలమని తెల్పిరి. 
ముండన ముహూర్తము :- 
చూడా వర్నా తృతీయాకత్రభవతి విషమే. ష్టార్క రిక్తాద్యషష్టీ 
పర్వోనాహే విచైత్రోదగయనసమయే జ్లేన్దుశు క్రేజ్యకానామ్‌ 
వారే లగ్నాంశయోశ్చాశ్వభనిధనతనాౌ నై నెధనే శుద్ధియుక్తే 


sesdeseseslesleseslesleslesesesleslesleslesleslesleseslesle G5 | eu 


DTT TT TW WT WT WW Ww I WT CTT WT WT TW WT wT 


శాక్రోపేతై రి మత = య్‌ త్ర్‌్టపాపై: 29 
జన్మకాలము లేక ఆధానకాలము మొదలుకొని మూడవ సంవత్సరము నుండి 
విషమవర్షములలో ద్వాదశి, రిక్త(4,9, 14) పాడ్యమి, షష్టి అమావాస్య, చతుర్దశిలను 
విడిచి మిగిలిన తిథులలో, చైత్రమాసము వదలి మిగిలిన ఉత్తరాయణ మాసములలో, 
బుధ,చంద్ర,శుక్ర,గురువారములలోఈ[గ్రహముల లగ్నములలో,నవమాంశలలో, 
తమరాశి లగ్నము నుండి అష్టమరాశిలగ్నములను వదలి, అష్టమభావము శుద్ధిగా 
నున్నప్పుడు జ్యేష్ట అనూరాధ,మృదు-చర-లఘుసంజ్ఞక (మృగశిర, రేవతి,చిత్త, స్వాతి, 
పునర్వసు, శ్రవణ ధనిష్ట, శతభిష, హస్త, అశ్విని, పుష్యమి)నక్షత్రములలో, లగ్నము నుండి 
11,6,3 భావములలో పాపగ్రహములున్నపుడు చూడాకర్మ (పుట్టివెంట్రుకలు తీయించుట) 
చేసిన శుభము కలుగును. 
మనువు ప్రథము,ద్వితీయ నంవత్సరములలో ముండననంస్కారము చేయవచ్చునని 
తొల్పిను.కశ్యతముతానుసారము అన్నప్రాశనము,ముండనము వ్రతబంధనము, 
రాజ్యాభిషీకములలో జన్మనక్షత్రము అనుకూలించును.మిగిలిన కార్యములలో జన్మ నక్షత్రమును 
వదలవలను. 
క్షీణచంద్ర కుజసౌరి భాస్మరైర్భృత్యుశస్తమృతిపబ్లుతాజ్వరా: 
స్యుః క్రమేణ బుధ జీవభార్గవై: కేన్టగైశ్చ శుభమిష్టతారయా 30 
కేంద్రస్థానములోనికి క్షీణచంద్రుడు, కుజుడు శని,సూర్యుడు వెళ్ళిన క్రమముగా 
మృత్యువు, శస్రాఘాతముచే మృత్యువు, కుంటితనము, జ్వరము కలుగును. అనగా 
ముండన సమయములో కేంద్రములో క్షీణచంద్రుడున్న మృత్యువు, కుజుడున్న శగస్రము 
వలన మృత్యువు, శనియున్న కుంటితనము, సూర్యుడున్న జ్వరము కలుగును. బుధ 
గురు శుక్రులు కేంద్రస్థానములో నున్న, శుభతారలున్న ముండనము శుభమును 
కలిగించును. 


పజ్బమాసాధికే మాతుర్గర్భే చౌల శిశోర్న సత్‌ 
పబ్బవర్నాధికస్యేష్టం గర్భిన్యామపి మాతరి 81 
ముండన సమయములో తల్లి గర్భవతియైన గర్భము ఐదుమాసముల కన్న అధికమైన 
బాలకునికి ముండన సంస్కారము శుభమునీయదు. అనగా గర్భము ధరించి 5 మాసముల 
కన్న తక్కువైన ముండనము చేయవచ్చును. ఒకవేళ బాలునికి ఐదు సంవత్సరములకన్న 
అధికమైన వయసు వచ్చిన తల్లి గర్భవతి అయినప్పటికి ముండనకర్మ చేయవచ్చును. 
తారాదౌస్టే౭_బ్దే త్రికోణోచ్చగే వా క్షౌరం సత్స్యాత్సౌామ్య మిత్రస్వ వర్ణే 
సౌమ్యే భేత_బై శోభనే దుష్టతారా శస్తా జ్జేయా కౌరయాట్రాది కృత్యే 82 


geseslesesesleslesleslesesleslesleslesleslesleseslesleslesle G6 Seesleseslesleseslesleslesleseslesleslesleslesleslesle 


DTT WT WW WT WW TW WT a TET TT TWIT TW TW mE 


BI ముహూర్త చింతామణి ee 
అశుభతార అయినప్పటికి చంద్రుడు త్రికోణ భావములో లేక తన ఉచ్చరాశిలో 
(వృషభం) నున్న ముండనకార్యము శుభమునిచ్చును. శుభగ్రహ వర్గము(షడ్‌వర్గు)లో, 
మిత్రగ్రహ షడ్వర్లులో లేక తనషడ్వర్గులో చంద్రుడున్న గోచారములో చంద్రుడు శుభు 
డైన అశుభతార అయినప్పటికి ముండనము యాత్రదికార్యములు శుభమునిచ్చును. 
బుతుమత్యా: సూతికాయా: సూనోశ్చౌలాది నాచరేత్‌ 
జ్యేష్టాపత్యస్య న జ్యేష్టే కళ్ళిన్మార్లేత_పి నేష్యతే 833 
రజస్వల, సూతికాగ్తీ తన సంతానమునకు ముండనాది సంస్మారము చేయరాదు. 
అనగా ముండన సమయములో శిశువు తల్లి రజస్వలయైన లేక బిడ్డకు జన్మనిచ్చు 
సమయము (సూతికాకాలము)లో ముండనముచేయరాదు. జ్యేష్ట సంతానమునకు 
ముండనాది సంస్మారము జ్యేష్టమూసములో, కొంతమంది ఆచార్యుల మతానుసారము 
మార్గశిరమాసములో చేయరాదు. 
రజస్వలస్తీ ఐదవరోజున శుద్ధురాలగును. అందువలన ఉక్తముహూర్తములో ఐదవ 
రోజున స్త్రీతన సంతానమునకు ముండన విలాహాది శుభకార్యములు చేయవచ్చును. 
సూతికాశుద్ధి విషయములో అనేక మతములున్నవి. సామాన్యముగా 21 రోజుల 
తర్వాత భ్రసూతిశుద్ధి జరుగును. విష్ణుస్పుతి ననుసరించి పుత్రజన్నములో 20దినముల తర్వాత, 
పుత్రికా జన్నములో ౩0 దినముల తర్వాత ప్రనూతిశుద్ధి జరుగును. 
క్షార ముహూర్తము :- 
దన్తక్షౌరనఖ క్రియాత్ర విహితా చౌలోదితే వారభే 
పాతంగ్యాతరవీన్విహాయ నవమం ఘస్రం చ సంధ్యాం తథా 
రిక్తాం పర్వనిశాం నిరాసనరణ గామప్రయాణోద్యత 
స్నాతాభ్యక్త కృతాశనైర్నహి పున: కార్యా హితప్రేప్యుభి: 34 
శని కుజ రవివారములు, క్షౌరదినము నుండి తొమ్మిదవ దినము, ప్రాతఃకాలము, 
సాయంకాలము,రిక్త(4, 9, 14)తిథి,పర్వకాలము రాత్రికాలములను వదలి ముండన 
ముహూర్తములలో తెల్పిన దినము,నక్షత్రములలో దంతప్రక్షాళణనము, క్షౌరము,గోళ్లు 
కత్తిరించుకొనుట చేయవలెను. తమ హితము కోరువారు వ్యక్తులు ఆసనము లేకుండ 
(ఆసనముపై కూర్చొనకుండ )యుద్ధ సమయములో, గ్రామములో యాత్రకు తయార 
గునపుడు,అభ్యంగస్నానము భోజనముచేసిన తర్వాత క్షౌరాదికార్యములు చేయరాదు. 
గంగా తటము, భాస్మరక్షేత్రము, మాతాఫితల శ్రాద్ధదినము ఆధానము, సోమపాన 
సమయములందు ముభూర్తములు చూడకనే క్లొరకర్ష చేసికొనవచ్చును.ఇంతేకాక రాజ్య 
కార్యము లందు నియుక్తులైనవారు నాటకపాత్రధారులు లేషభూవణములతో జీవనము 
సాగించులారు క్షొరము చేసుకొనవచ్చును.ముహూర్తమును చూడవలసిన అవసరములేదు. 


seseseslesleslesesleslesleseslesleslesleslesleslesleseslesle ౮7 Slesleslesesesleslesesleslesleslesleslesleslesesleslesle 


DTT TTT WT WT WW WW WT wa CTT WT WT TW WW TT a 


కనా య. మక పరకర్య చ ద్వెజనృపాజ్ణయాలరేత్‌ 
శవవాహతీర్థగమసిను మజ్జనక్షురమాచరేన్న ఖలు గర్భిణీపతి: 835 
యజ్ఞము, వివాహము,మాతాపితల మృత్యుసమయము, జైలునుండి బయటికి 
వచ్చినపుడు, బ్రాహ్మణ,రాజుల ఆదేశముతో క్షౌరకర్మ చేసికొనవచ్చును. శవయాత్ర, 
తీర్థయాత్ర, సముద్రస్నానము, క్షౌరకర్మ, భార్య గర్భిణిగ నున్నపుడు భర్త చేయకూడదు. 
నృపాణాం హితం క్షౌరభే శృ(శ్రుకర్మ దినే పజ్బ్చమే పజ్బమే9_స్యోదయే వా 
షడగ్నిస్రిమైత్రోల_ష్టక: పజ్బపిత్రోల_బ్దతో9_బ్ధ్యర్యమా క్షౌరకృన్భృత్యుమేతి 36 
రాజులకు క్షౌరకర్శలో చెప్పబడిన నక్షత్రములలో ఐదేసి దినములకు ఒకమారు 
లేక క్రీరోక్త నక్షతముల ఉదయకాలములో శృ(శ్రుకర్మ (గడ్డము మున్నగున్నగు పనులు) 
చేయవలెను. ఒక సంవత్సరములో ఆరుమార్లు కృత్తికలో, మార్లు అనూరాధలో, 8మార్లు 
రోహిణిలో, 5మార్లు మఘలో, 4మార్లు ఉత్తరలో క్షౌరకర్మ చేసినవానికి ఒక సంవత్సరములో 
మృత్యువు కలుగును. 
అక్షరారంభ ముహూర్తము :- 
గణేశ-విష్ణు-వాగ్రమా: ప్రపూజ్య పజ్బుమాబ్దకే 
తిథౌ శివాకదిగ్దిషట్‌శరత్రికే రవావుదక్‌ 
లఘుగ్రవో9_నిలాన్యభాదితో శతక్షమి త్రభే 
చరోనసత్తనౌ శిశోర్లిపిగ్రహ: సతాందినే 87 
గణేశ, విష్ణు, సరస్వతి, లక్ష్మి లకు విధిపూర్వకముగా పూజచేసి ఐదవ సంవత్సరములో 
ఏకాదశి,ద్వాదశి,విదియ, షష్టి పంచమి, తదియ తిథులలో సూర్యుడు ఉత్తరాయణములో 
నున్నపుడు లఘుసంజ్ఞక (హస్త,అశ్విని, పుష్యమి, అభిజిత్తు) (శవణ స్వాతి, రేవతి,పునర్వసు, 
ఆర్ధ, చిత్త, అనూరాధ నక్షత్రములలో చరలగ్న(1,4,7,10)లను వదలి శుభగ్రహ లగ్నము 
లలో (2,3,4,6,7,9,12) శుభగ్రహ (చంద్రబుధ,గురు,శుక్రు వారములలో అక్షరాభ్యాసము 
ప్రారంభించవలెను. 
మృగాత్మరా చృుతేస్రయేం_శ్విమూల పూర్వికాత్రయే 
గురు ద్వయే£_ర్మజీవవిత్సితే£ హ్ని షట్‌శరత్రికే 
శివార్క దిగ్‌ద్వికే తిథౌ ధ్రువాన్యమిత్రభే పరైః 
శుభైరధీతిరుత్తమా ్రికోణకే్టగై: సృృతా 88 
మృగశిర, హస్త,శ్రవణ, మూల నుండి మూడేసి నక్షత్రములు అనగా మృగశిర, 
ఆర్ట, పునర్వసు, హస్త, చిత్త, స్వాతి, శ్రవణ, ధనిష్ట శతభిషం, అశ్విని,మూల, పుబ్బ,పూర్వాషాఢ, 
పూర్వాభాద్ర, పుష్యమి, ఆశ్లేష నక్షత్రములలో రవి, గురు,బుధ,శుక్రవారములలో షష్టి 


sesdesesleslesesleseslesesleslesesleslesleseslesleslesle Gg Sesleslesesleslesleseslesleslesleslesleslesleslesle sles 


DT TE DT TT I 0] oe ra ర 0౮౮1ల [యనయయ[యలయగయలు! 


Bs ముహూర్త చింతామణి వ ese 
పంచమి,తదియ,ఏకాదశి, ద్వాదశి, దశమి, విదియ తుథులలో శుభగ్రహములు కేంద్ర 
త్రికోణముల(1,4,7,10,5,9)లో నున్నప్పుడు కొంతమంది విద్వాంసుల మతానుసారము 
ధ్రువసంజ్ఞక (ఉత్తరాత్రయం,రోహిణి) రేవతి, అనూరాధ నక్షత్రములలో విద్వాధ్యయనము 
ప్రారంభించవలెను. 
వ్రతబంధ ముహూర్తము :- 
విప్రాణాం వ్రతబంధ నిగదితం గర్భాజ్జనే ర్వాష్టమే 
వర్సే వాష్యథ పజ్బమే క్షితిభుజాం షష్టే తథైకాదశే 
వైశ్యానాం పునరష్టమే౭_ప్యథ పునః స్యాద్దాదశే వత్సరే 
కాలే9.థ ద్విగుణే గతే నిగదితే గౌణం తదాహుర్చుధా: 39 
గర్భాధాన కాలము లేక జన్మకాలము నుండి ఎనిమిదవ లేక ఐదవవర్షములలో 
బ్రాహ్మణులకు, ఆరవ పదకొండవ వర్షములలో క్షత్రియులకు, ఎనిమిదవ పన్నెండవ 
వర్షములలో వైశ్యులకు యజ్ఞోపవీత సంస్మారము చేయవలెను. ఉక్తకాలమును రెట్టింపు 
సమయము జరిగినపుడు చేయు యజ్ఞోపవీత సంసారమును విద్వాంసులు గౌణ(సామాన్య) 
యజ్ఞోపవీతమనిరి. 
విహితకాలములో లేక ద్విగుణిత కాలములో వ్రతబంధక్రియ చేయవచ్చును. కాని 
ముఖ్యగొణ కాలములు నమాప్తమైన తర్వాత చేయు వ్రతబంధము వలన మనుక్యులకు 
గాయత్రిని చేయు అధికారము నమాప్తమగును.లారు సంస్కారహీనులగుదురు. 
ప్రతబంధ ముహూర్తము :- 
క్షిప్రధ్రువాహి చరమూల మృదుత్రిపూర్వారౌద్రేత_ర్క విద్గురు సితేన్దుదినే వ్రతం సత్‌ 
ద్విత్రీషురుద్ర రవిదిక్రమితే తిథౌ చ కృష్ణాదిమత్రిలవకే౭_పి న చాపరాహ్లే 40 
క్షిప్ర సంజ్ఞక(హస్త, అశ్విని, పుష్యమి) ధ్రువసంజ్ఞక (ఉత్తరాత్రయం రోహిణి) ఆశ్లేష, 
చరసంజ్ఞక (స్వాతి, పునర్వసు, శ్రవణ, ధనిష్ట, శతథీషం)మూల, మృదుసంజ్ఞక (మృగశిర, 
రేవతి, చిత్త) పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, ఆర్ధ నక్షత్రములలో రవి, బుధ,గురు,శుక్ర 
సోమవారములలో 2,3,5,11,12,10 తిథులలో, శుక్షపక్షములో పాడ్యమి నుండి పంచమి 
వరకు ఉపనయనము శుభమునిచ్చును. మధ్యాహ్నము తర్వాత ఉపనయనము చేయరాదు. 
ఫైశ్లోకములో నక్షత్ర, తిథి, లారములను తెల్పను. కాని మాసమును తెలుపలేదు. 
ఇదే ప్రకరణములో 26వ శ్లోకములో “చొలం రాజ్యాభిఫేకో వ్రతమలి శుభదం నైవ 
యామ్యాయనే స్యాతొ దక్షిణాయనమును నిషేధించి ఉత్తరాయణములో మాఘమానము 
నుండి ఆషాఢమాసము వరకు ఆరుమాసములు వ్రతబంధమును గ్రహింపవచ్చునని తెల్పను. 


sesesesleslesleseslesesleslesesleslesleslesleslesleslesle గం Seslesleslesleslesleslesesleslesleslesleslesleslesesleslesle 


a 


DTT TW WW WT WT TW nf WT TTT WT TW TW 


Be ఐదవ సంస్కార ప్రకరణము ఎ 
కాశ్యఫమతానుసారము బ్రాహ్మణులకు వసంత బుతువు, క్షత్రియులకు గ్రీన్మబుతువు, 
వైశ్యులకు శరదృతువు అనుకూలము. సాధారణముగా మాఘమాసము నుండి ఐదు నైలలు 
అనుకూలము. బ్రాహ్మణులకు చైవ్రమాసములో కూడా ప్రశస్తమని తెలుపబడినది. పునర్వసు 
నక్షత్రము బుధలారములలో బ్రాహ్మణులు ఉపనయనము చేసుకొనరాదు. 
ఉపనయమునకశుభ స్థానములు వా 
కవీజ్య-చంన్ట-లగ్మపా రిపౌ మృతౌ వ్రతేధమా: 
వ్యయే౭_బ్ద భార్గవౌ తథా తనౌ మృతౌ సుతే ఖలా: 41 
వ్రతబంధములో లగ్నమునుండి ఆరవ, ఎనిమిదవ భావములలో శుక్రుడు, గురుడు, 
చంద్రుడు, లగ్నేశుడు అశుభులగుదురు. చంద్రుడు, శుక్రుడు పన్నెండు భావములలో 
అశుభులగుదురు. అశుభగ్రహ లగ్నము, అష్టమ పంచమభావములు అశుభమగును. 
ఉపనయములో లగ్నశుద్ధి ప్ట్‌ా 
ప్రతబన్ధేత_ష్ట షద్‌రిష వర్ణితా: శోభనా: శుభా: 
త్రిషడాయే ఖలా: పూర్ణో గోకర్మస్లో విధుస్తనౌ 42 
వ్రతబంధ(ఉపనయను)కాలములో లగ్నము నుండి 8,6, 12భావములను వదలి 
మిగిలినభావములలో శుభగ్రహములు 3,6, 11భావములలో పాపగ్రహములు, లగ్నములో 
బలవంతుడైన చంద్రుడు వృషభకర్మాటక రాశులలోనున్న శుభము కలుగును. 
బ్రాహ్మణాదుల స్వాములు :- 
విప్రాధీశౌ భాగవేజ్యా కుజార్కౌ రాజన్యానామోషధీశో విశాం చ 
శూద్రాణాం జ్ఞశ్చాన్యజానాం శని: స్యాచ్చాఖేశా: స్యుర్ణీవశు క్రారసౌమ్యా: 48 
బ్రాహ్మణవర్ణమునకు స్వాములు గురు శుక్రులు, క్షత్రియులకు రవి కుజులు, 
వైశ్యులకు చంద్రుడు, శూద్రులకు బుధుడు, అంత్యజులకు స్వామి శనియగును. నాలుగు 
వేదములకు స్వాములు క్రమముగా గురు శుక్ర కుజ బుధులు. అనగా బుగ్వేదము 
నకు గురుడు, యజుర్వేదమునకు శుక్రుడు, సామవేదమునకు కుజుడు, అథర్వణవేదము 
నకు స్వామి బుధుడగును. 
వర్ణేశుల ప్రయోజనము :- 
శాఖేశవారతను వీర్యమతీవ శస్తం శాఖేశసూర్యశశిజీవబలే వ్రతం సత్‌ 
జీవే భృగౌ రిపుగ్భహే విజితే చ నీచే స్యాద్యేదశాస్త్రవిధినా రహితో వ్రతేన 44 
వేదశాఖలస్వామి, గ్రహవారములు లగ్నము బలముగానున్నప్పుడు వ్రతబంధ 
ముత్తమమగును. వేదశాఖస్వామిగ్రహము,సూర్య,చం[ద్ర,గురులు బలవంతులైన 
వ్రతబంధము శుభకరమగును. గురు శుక్రులు శత్రుగ్రహరాశిలో నున్న ఏగ్రహముతోనైన 


వడవీడవీడవిడవ6వ6వీ6వి6వడవ6వీ6వీ6విడవ6వ6వీ6విడవిడవ6వ6వీడవి6 70 Sleslesleseslesleslesleslesesleslesleslesleslesleslesle sl 


IRD ADC AD NDAD NADL M CNL A RAD CALA LNA UR RUN Re LAURA LRRD UR LAUR CAD UR NUR NADU N CALA LRRD 


| 


ls ముహూర్త చింతామణి కజికక lee 
పరాజితమైన, తమనీచరాశిలో నున్నపుడు వ్రతబంధము చేసిన వటుడు” వేదశాగ్త్రవిధులు 
తెలియనివాడగును. ఈ స్థితిలో వ్రతబంధము చేయరాదు. 
వ్రతబంధములో జన్మమాస విచారము :- 
జన్మర్‌క్ష మాసలగ్నాదౌ ప్రతే విద్యాధికో వ్రతీ 
ఆద్యగర్భే౭_పి విప్రాణాం క్షత్రాదీనామనాదిమే 45 
బ్రాహ్మణులు ప్రథమగర్భములోనుత్పన్నమైన బాలకుని ఉపనయనము జన్మ 
నక్షత్రము,జన్మమాసము,జన్మలగ్నములలో చేసిన వటుడు (బాలకుడు) అధిక విద్వాంసు 
డగును.క్షత్రియ వైశ్యులు ప్రథమగర్భములో ఉత్పన్నమైనవానిని వదిలి ద్వితీయాది పుత్రులకు 
యజ్ఞోపవీతము జన్మలగ్నము,జన్మమాసము, జన్మనక్షత్రములలో చేసిన విద్వాంసుడగును. 
కొందరు విద్వాంసులు బ్రాహ్మణులకు ప్రథమపుత్రునితో పాటు మిగిలిన పుత్రులకు 
కూడ జన్నమాస, జన్ననక్షత్ర, జన్నలగ్నములలో ఉపనయనము చేయవచ్చునని తెల్పిరి. 
అందువలన బ్రాహ్మణులకు ఫుత్రులందరికి క్షత్రియ వైశ్యులకు ప్రథమపుత్రుని వదలి మిగిలిన 
లారికి ఉపనయన సంస్కారము చేయవచ్చును. 
సామాన్యముగా శుభకార్యములలో జన్నమాసము, జన్సనక్షత్రము, జన్నలగ్నముల 
నిషేధముండును. కానివ్రతబంధ విషయములో జన్నమాసాదులను గ్రహించుట జరిగినది. 
శుభకర్మ లందు గురు విచారము :- 
వటు కన్యాజన్మరాశే సి కోణాయద్వి సప్తగ 
డ్రేష్టో గురు: ఖషట్‌త్రాద్యే పూజయాన్యత్ర నిన్దిత: 46 
బాలునికి లేక బాలికకు జన్మరాశి నుండి 5,6,11,2,7 స్థానములలో నున్న 
గురుడు శుభమునిచ్చును.రాశి నుండి 10,6,3,1 స్థానములలో నున్న గురుడు పూజచేసిన 
తర్వాత శుభుడగును. 4,8, 12 స్థానములలో నున్న గురుడు అశుభము నిచ్చును. 
నారద వశిష్టాది బుషుల మతానుసారము గురుబలమును ఉపనయములో కాక 
విలాహములో గ్రహించవలెను. ఉపనయన కాలము కొరకు తెల్పిన కాలమును ఉల్లంఘన 
చేయరాదు. అటువంటి పరిస్థితి వచ్చిన గురువుకు శాంతి చేసి ఉపనయనము చేయతలెను. 
స్వోచ్చే స్వభే స్వమైత్రే వా స్వాంశే వర్గోత్తమే గురు: 
రిషాష్ట తుర్యగో9_పీష్టో నీచారిస్థ: శుభో9_ప్యసన్‌ 47 
తన ఉచ్చరాశిలో, తనరాశి (9,12)లో, మిత్రరాశిలో, తన నవాంశలో వర్గోత్తమ 
రాశిలో నున్న గురుడు ద్వితీయ, అష్టమ చతుర్ధభావములలో నున్నప్పుడు శుభుడగును. 
తననీచరాశి, శత్రుగ్రహరాశిలో నున్న గురుడు శుభుడైనప్పటికి అశుభమునిచ్చును. 


seedless sesleslesleslesleslesleslesleslesleslesleslesesle 71 వడవీడవ6విడవ6వీ6వీ6వీ6వీ6వీడవ6వీడవ6వీడవ6వడవో6వ6వ6 


లగుల(యియ[యుల SNe Ce Re CHa [ల Che Hao ARES CRS ERED CHES ఆశయ ఆంత యథ CARI CRE UR RI ARRAN 


se ఐదవ సంస్కార ప్రకరణము ఎ 
ఉపనయన నిషిద కాలము :- 
కృష్ణే ప్రదోషేల_ న ధ్యాయే శనౌ నిశ్యపరాహ్హకే 
ప్రాక్‌సంధ్యా గర్జితే నేష్టో వ్రతబంధో గలగ్రహే 48 
కృష్ణపక్షము (షష్టి నుండి అమావాస్య వరకు)ప్రదోషకాలము (తృతీయ స సప్తము 
ద్వాదశిలసంధికాలము) అనధ్యాయము (వతబంధములో నిషేధించిన అనధ్యాయ తిథులు) 
శనివారము,రాత్రికాలము, అపరాహ్హము (మధ్యాహ్నము తర్వాత)దుర్జినములో 
(ప్రాతఃకాలము, మేఘముల గర్జనలు కలిగినది) గల గ్రహసంజ్ఞక తిధుల(1,4,7, 8,9, 
13,14,15)లో వ్రతబంధము శుభమునీయదు. 
క్రూరో జడో భవేత్సాప: పటు: షట్‌కర్మకృద్వటు 
యజ్ఞార్థభాక్‌ తథామూర్గో రవ్యాద్యంశే తనౌ క్రమాత్‌ 49 
యజ్ఞోపవీతకాల లగ్నములో సూర్యాది గ్రహముల నవాంశఫలము క్రమముగా 
క్రూరుడు,జడుడు, పాపి,చతురుడు, యజ్ఞయాగాది ఆరు కర్మలకర్త, యజ్ఞకర్త ధనవంతుడు, 
మూర్చుడు అగును. అనగా ఉపనయన కాలములో సూర్యనవాంశయిన వటువు, క్రూరుడు, 
చంద్ర నవాంశయిన జడుడు, కుజనవాంశయైన పాపి, బుధనవాంశయిన బుద్ధిమంతుడు, 
గురునవాంశయిన షట్‌కర్ముడు(యజ్ఞముచేయుట, చేయించుట, అధ్యయనము, అధ్యాపనము, 
దానమిచ్చుట, తీసుకొనుట) శుక్రనవాంశయైన రము చేయువాడు, ధనవంతుడు, 
శనినవాంశయైన మూర్చుడగును. 
చంద్ర నవాంశ వైశిష్టము ఫ్‌ 
విద్యానిరత: శుభరాశిలవే పాపాంశగతే హి దరిద్రతర: 
చనే స్వలవే బహుదు:ఖయుత: కర్ణాదితిభే ధనవాన్స్వలవే 50 
చంద్రుడు ఉపనయన సమయములో శుభ(గహముల నవాంశలోనున్న వటువు 
విద్యయందాసక్తి కలిగియుండును. పాపగ్రహ రాశి నవాంశలలో నున్న అత్యంత దరిద్రుడు, 
తనస్వనవాంశలలోనున్న అత్యంత దు:ఖవంతుడగును. చంద్రుడు శ్రవణ, పునర్వసు నక్షత్రము 
లలో, తన నవాంశలో నున్నపుడు ఉపనయనము చేసిన వటుడు ధనవంతుడగును. 
కేంద్రస్థ గహఫలములు :- 
రాజసేవీ వైశ్యవృత్తి: శస్రవృత్తిశ్చ పాఠక: 
ప్రాజ్ఞోం_ర్థవాన్‌ మ్లేచ్చసేవీ కేన్టే సూర్యాదిఖేచరై: 51 
ప్రతబంధకాలలగ్నములలో కేంద్రస్థానములలో సూర్యుడున్న వటువు రాజసేవకుడు 
(రాజకీయ కర్మచారి) చంద్రుడున్న వ్యాపారి,కుజుడున్న శగ్రముతో జీవించు వాడు, 
బుధుడున్న అధ్యాపకుడు, గురుడున్న బుద్ధిమంతుడు, శుక్రుడున్న ధనవంతుడు, శనియున్న 
మ్లేచ్చులకు సేవకుడగును. 


geseslesleslesesleslesleslesesesleslesesleslesleslesleslesle 79 Seseslesleslesesleslesleslesleslesleslesesleslesleslesle 


DTT TW TW TY TD WT WT WW WT ThA Nh NAR ARR ARN Ae NRL ANU RS 


న వానా 
శుక్రే జీవే తథా చన్టే సూర్య-భౌమార్మి సంయుతే 
నిర్గుణ: క్రూరచేష్ట: స్యాన్నిర్ధృణ: సద్యుతే పటు: ర్‌2 
వ్రతబంధ కాలములో శుక్రుడు గురుడు చంద్రుడు (ఒకేచోట అందరులేక 
వేరువేరుగ) సూర్యునితో కలిసియున్న “వటువు గుణరహితుడగును. కుజునితో కూడియున్న 
క్రూరకర్మ చేయువాడు,శనితో కూడియున్న సిగ్గులేనివాడు, దయలేనివాడు అగును. మూడు 
(గ్రహములు శుభ(గహములతో కూడియున్న వటుడు చతురుడగును. 
చంద్రఫల వైశిష్ట్యము :- 
విధౌ సితాంశగే సితే త్రికోణగే తనౌ గురౌ 
సమస్త వేదవిద్‌ వ్రతీ యమాంశగే౭_తి నిర్హృణ: ర్‌తి 
వ్రతబంధ సమయములో చంద్రుడు శుక్రనవాంశలో, శుక్రుడు త్రికోణము (5, 9)లో 
గురుడు లగ్నములోనున్న వటుడు సమస్త వేదములను తెలిసినవాడగును. చంద్రుడు 
శనినవాంశములో, శుక్రుడు త్రికోణము, గురుడు లగ్నములోనున్న వటుడు నిర్లజ్జ 
కలవాడు, దయాహీనుడగును. 
ఉపనయనమునందు అనాధ్యాయములు :- 
శుచిశుక్ర పౌష తపసాం దిగశ్విరుద్రార్మ సజ్‌ఖ్య సిత తిథయ: 
భూతాదిత్రితయాష్టమీ సజ్‌క్రమణం చ వ్రతేష్వనద్యాయా: 54 
ఆషాఢ, జ్యేష్ట పుష్య,మాఘమాసములలో శుక్షపక్షములో క్రమముగా 10,2, 
11,12 తిథులు (ఆషాఢ శుక్షదశమి, జ్యేష్ట శుక్ల విదియ, పుష్య శుక్ల ఏకాదశి, మాఘ 
శుక్ల ద్వాదశి) అన్నిమాసములలో రెండు పక్షములలో చతుర్దశి నుండి మూడు తిథులు 
(చతుర్దశి పౌర్ణమి,అమావాస్య)పాడ్యమి, అష్టమి తిథులు,సంక్రాంతి దినములు వ్రతబంధము 
లో అనధ్యాయ సంజ్ఞకములగును. పైతిథులను వ్రతబంధములో వదలిపెట్టవలెను. 
అనధ్యాయ సంజ్ఞక తిథులు వేదాధ్యయనము, వేదాంగాధ్యయనములో నిషేధింప 
బడినవి.వ్రతబంధములో వటువుకి దీక్ష ఇవ్వబడును. ప్రాచీనకాలములో వ్రతబంధ 
మైన పిమ్మట విద్యారంభము జరిగెదిది. అందువలన అనధ్యాయసంజ్ఞక తిథులు 
వ్రతబంధములో కూడ నిషేధింపబడినవి. వీటితో పాటు వజపాతము,భూకంపము, 
ఉల్మాపాతము, అకాలవర్షము మున్నగు ఆకాశీయ (దైవీ)/ఉత్సాతములలో అనధ్యాయము 
జరుగును. 
ప్రదోష లక్షణము :- 
అర్క తర్మ త్రితిథిషు ప్రదోష: స్యాత్తదగ్రిమై: 
రాత్ర్యర్థసార్థప్రహరయామ మధ్యస్థితై: క్రమాత్‌ ర్‌ర్‌ 


Seseslesleseseslesleslesesleslesleslesleslesleslesleslesle 79 Sleslesleslesleslesleslesleslesleslesleslesleslesleslesle sles 


wr eee Senn Nn Nn Rn Cn Ra Rae 


కనన 
క భన షు. తదియలో ప్రథమ ప్రహరమధ్యలో చవితియైన ప్రదోషకాల 
దోషమని తెలుపబడును. 
బ్రహ్మాదన సంస్కారము :- 
ప్రాగ్సహ్మాదనపాకాద్‌ వ్రతబన్ధానన్తరం యది చేత్‌ 
ఉత్సాతానధ్యయనో తృత్తావపి శాన్తిపూర్వకం తత్సాత్‌ 56 
వ్రతబంధమైన తర్వాత అదే రోజున సాయంకాలము బ్రహ్మాదనపాక సంస్కారము 
ముందు ఏదైన ఉత్సాతము లేక అనధ్యాయము కలిగిన దానికి శాంతి చేసి బహ్మాదనపాక 
సంస్కారము చేయవలెను. 
వ్రతబంధమైన తర్వాత '“బహ్మ్నాదనపాకు విధియుండును. బ్రహ్మచారి దీక్షను తీసికొన్న 
తర్వాత దీనిని చేయుదురు. బ్రహ్మ ప్రనన్నతకు చేయు పాకకర్షలో ఉత్పాతాది అపశకునములు 
జరిగిన పాకకర్ష చేయరాదు. శాస్రోకముగా శాంతి జరిపి బహ్మోదనపాక విధిని 
చేయవచ్చును. 
ప్రతక్రమ నక్షత్రములు :- 
వేదక్రమాచ్చశివాహికరత్రిమూల పూర్వాసు పౌష్టకరమైత్రమృగాదితీజ్యే 
ధ్రావేషు చాశ్వివసుపుష్యకరోత్తరే శకర్ణే మృగాన్యలఘుమైత్ర ధనాదితౌసత్‌ 57 
నాలుగు వేదముల క్రమములో వేరువేరు వ్రతబంధముల కొరకు నక్షత్రములు 
తెలుపబడినవి. మృగశిర, ఆర్ధ, ఆశ్లేష, హస్త, చిత్త, స్వాతి, మూల, పుబ్బ, పూర్వాషాఢ, 
పూర్వాభాద్ర బుగ్వేదీయులకు, రేవతి,హస్త,అనూరాధ మృగశిర, పునర్వసు, పుష్యమి, 
ధ్రువసంజ్ఞక (ఉత్తరాత్రయం, రోహిణి) నక్షత్రములు యజుర్వేదీయులకు, అశ్విని,ధనిష్ట 
పుష్యమి, హస్త ఉత్తరాత్రయం, ఆర శ్రవణములు సామవేదీయులకు, మృగశిర, రేవతి, 
లఘుసంజ్ఞక (హస్త అశ్విని,పుష్యమి) అనూరాధ ధనిష్ట పునర్వసు, అథర్వవేదీయులకు 
'వ్రతబంధములో శుభమునిచ్చును. 
మాతారజస్వల పరిహారము :- 
నాన్టీశ్రాద్దోత్తరం మాతు: పుప్పే లగ్నాన్తరే నహి 
శానా చౌలం వ్రతం పాణిగ్రహ: కార్యో౭_న్యథా న సత్‌ ర్‌రి 
వివాహాది శుభకార్యములలో నాందీశ్రాద్ధమైన తర్వాత తల్లి రజస్వలయైన 
అన్యలగ్నములలో ముహూర్తా భావమైన (ముహూర్తము లేకున్న) అదే ముహూర్తములో 
శాంతికర్మద్వారా దోషనివారణచేసి ముండనము,ఉపనయనము,వివాహాది శుభకార్యము 
లను నిర్వహించవలెను. శాంతి చేయకుండ శుభము కలుగదు. 


sesdesesesleslesleseslesleslesleseslesleslesleslesleslesle 74 Sleslesleslesesleslesleslesleseslesleseslesleslesleslesle sls 


DTT WT TW TT WT TW Wr LTT TT TW TT WT WT WE TW 


Bs ముహూర్త చింతామణి కక లుల లక 
._శుభకార్యములలో కార్యము ప్రారంభమైన తర్వాత తల్లి రజస్వలయైన అన్యలగ్నము 
కొరకు చూవలసిన అవనరములేదు. రజస్వలా జన్యదోషలరిభలోరము కొరకు శాంతి చేసి 
శుభకార్యమును చేయవచ్చును. రజోదోషము కలిగినపుడు మాషమినిపగింజి ప్రమాణములో 
బంగారపు లక్ష్మీప్రతిమను తయారుచేసి విధిపూర్వకముగా పూజించి శ్రీనూక్తమును భరించి 
ప్రత్యేక బుచలతో(ముంత్రముతో) పాయనమును ఆహాతినిచ్చి శుభకార్యమును చేయవలను. 
ఛురికాబంధ ముహూర్తము :- 

విచైత్ర వ్రతమాసాదౌ విభౌమాస్తే విభూమిజే 

ఛురికాబన్ధనం శస్తం నృపాణాం ప్రాగ్వివాహత: 59 

చెత్రమాసమును వదలి, వ్రతబంధములో గ్రహించు మాస-తిథి-వార నక్షత్రము 

లలో కుజుడస్తమించిన కాలమును మంగళవారమును వదలి మిగిలిన కాలములలో 
వివాహమునకు పూర్వము (ఉపనయనము తర్వాత) క్షత్రియులకు ఛురికా(ఖద్గము) 
ధారణము (ధరించుట) శుభము నిచ్చును. 
కేశాంత సమావర్తన ముహూర్తము :- 

కేశాన్త షోడశే వర్చేచౌలోక్త దివసే శుభమ్‌ 

వ్రతోక్తదివసాదౌ హి సమావర్తనమిప్యతే 60 

కేశాంత సంస్మారము (వ్రతబంధము తర్వాత సమావర్తనమునకు పూర్వము జరుగు 
ముండన సంస్కారము) పదహారవ సంవత్సరములో ముండన ముహూర్తములో తెలిపిన 
దినములలో చేసిన శుభము కలుగును. 'వ్రతబంధములో తెల్పిన దిన,నక్షత్ర తిథులలో 
సమావర్తన (దీక్షాంత సమారోహము)సంస్మారము శుభమునిచ్చును. 
ఐదవ సంస్మారర ప్రకరణము సమాప్తము 


౯౯౦ మాము. అ 


DTT TW TW WT WT WT WT WT DT TT TT TW TT TW TI Wm wa 


sesdeseseslesleslesesleslesleslesesleslesleslesleslesleslesle 75 Sleslesleseslesleslesleslesesleslesleslesleslesleslesle sl 


6. వివాహ చ. 
వివాహ ప్రయోజనము :- 
భార్యాత్రివర్గకరణం శుభశీలయుక్తా 
శీలం శుభం భవతి లగ్నవశేన తస్యాః 
తస్మాద్వివాహసమయ: పరిచిన్యతే హి 
తన్నిఘ్నతాముపగతా: సుతశీలధర్మా: 1 
అనుకూలురాలైన,మంచి నడవడిక కలిగిన భార్య ధర్మ అర్థ కామములకు కారణ 
మగును. భార్య శీలము, గుణము లగ్నము ననుసరించియుందును. పుత్రుని శీలము ధర్మము 
ఇవన్ని వివాహలగ్నము నాశ్రయించియుండును. అందువలన ప్రయత్నముతో వివాహకాల 
నిర్ణయము చేయవలెను. 
పదహారు సంస్కారములలో విలాహసంస్కారము మహత్వహూర్ణమైనది. సమావర్తన 
సంస్కారలమైన తర్వాత విలాహ సంస్కారము చేయబడును. 
వివాహము లేనిమిది రకములు. 1. బ్రాహ్మము 2.డైవము 3.ఆర్షము 4. ప్రాణాపత్యము 5. 
ఆసురము 6. గాంధర్వము 7. రాక్షసము 8. ఫైశాచికము. 
 వరఫూజ చేసి కన్యాదానము చేసిన బ్రాహ్మము. 
2. యజ్ఞమును సంఫన్నము చేయు బ్రాహ్మణునకు పూజచేసి కన్యనిచ్చిన దైవము. 
౩. ఒకటి రెండు గోవులను గ్రహించి కన్యాదానము చేసిన ఆర్షము. 
4. మీరిరువురు ధర్మబద్ధముగా ఒకరినొకరు స్వీకరింప్రుడని ఆదేశించి కన్యాదానము 
చేసిన ప్రాజాపత్యము. 
5. వధువు తండ్రికి యథాశక్తి ధనమిచ్చి కన్యను విలాహమాడుట అనురము. 
6. వధూవరులిరువురు పరస్పరము అనురాగముతో చేసుకొన్న వివాహము గాంధర్వము. 
7. బలాత్కారముగా కన్యనతహరించిన చేసుకొన్న వివాహము రాక్షనము 
8. మద్యమదముతో బలాత్కారముగా మైధున ప్రవృత్తితో చేసుకొన్న వివాహాము ఫైశాచికము. 
ఈ విధముగా ఫైన తెల్పిన వివాహములు ఉత్తరోత్తరముగా తక్కువ గుణములు 
కలవిగా గుర్తించవలిను. ఫైశాచిక వివాహము అత్యంత నింద్యము. 
ప్రశ్న వలన వివాహయోగము :- 
ఆదౌ సంవ్పాజ్య రత్నాదిభిరథ గణకం వేదయే త్ప్వస్థచిత్తం 
కన్యోద్వాహం దిగీశానలహయవిశిఖే ప్రశ్నలగ్నాద్యదీన్లు: 
దృష్టో జీవేన సద్య: పరిణయనకరో గోతులాకర్మటాఖ్యం 


sesdesesleslesleseslesesleslesesleslesleslesleslesleslesle 76 Sesleslesleslesleslesleslesleslesleslesleslesleslesesleslesle 


DTT TW WWW WT WT TW mf TTT TT TW WT a 


I ముహూర్త చింతామణి కకక లుల లక 
“వా స్యాత్రశ్చస్య లగ్నం శుభఖచరయుతాలోకితం తద్విదధ్యాక్‌ 2 
మొదట జ్యోతిష పండితుని ఫలపుష్పాదులతో పూజించి, ప్రసన్నుని చేసుకొని 
కన్యా వివాహబంధ విషయము గూర్చి ప్రశ్నించవలెను. ప్రశ్న లగ్నమునుండి పదవ, 
పదకొందవ,మూడవ, ఏదడవ,ఐదవభావములలో చంద్రుడుండి గురువుతో చూడబడుతున్న 
వెంటనే వివాహము జరుగును. ప్రశ్నలగ్నము, వృషభము, తుల,కర్మాటక లగ్నములలో 
నుండి లగ్నము శుభగ్రహములతో కూడియున్న లేక చూడబడిన వెంటనే వివాహము 
జరుగును. 
ప్రశ్నలగ్నము వలన వివాహము :- 
విషమభాంశగతౌ శశిభార్గవౌ తనుగృహం బలినౌ యది పశ్యత: 
రచయతో వరలాభమిమౌ యదా యుగల భాంశగతౌ యువతిప్రదౌ 8 
ప్రశ్నసమయములో చంద్ర శుక్రులు బలవంతులై విషమ(1,3,5, 7, 11)రాశు 
లో, విషమ నవాంశలలో నుండి ప్రశ్నలగ్నమును చూచుచున్న వరుడు లభించును. 
అనగా కన్యకు వివాహము జరుగును. చంద్ర శుక్రులు బలవంతులై సమ (2,4,6,8, 10) 
రాశులలో సమరాశి నవాంశలలో నుండి ప్రశ్నలగ్నమును చూచుచున్న వరునికి కన్య 
లభించును. అనగా పురుషునికి వివాహము జరుగును. 
ప్రశ్నలగ్నమున వైధవ్య యోగము :- 
షష్టాష్టస్థ: ప్రశ్చలగ్నాద్యదీన్దుర్లగ్నే క్రూర: సప్తమే వా కుజ: స్యాత్‌ 
మూర్తావిన్లు: సప్తమే తస్య భౌమో రణ్డాసా స్యాదష్టసంవత్సరేణ 4 
లగ్నమునుండి ఆరవభావములో చంద్రుడున్న వివాహమైన ఆరుసంవత్సరము 
లలో ప్రీవిధవ యగును. ఇదేవిధముగా ప్రశ్నలగ్నములో పాపగ్రహమున్న, ఏడవభావము 
లో కుజుడున్ను చంద్రుడు లగ్నములో నున్న దానికి ఏడవభావములో కుజగ్రహమున్న 
వివాహమైన ఎనిమిది సంవత్సరములోపల ప్రీ విధవయగును. 
ప్రశ్నతనోర్యది పాపనభోగ: పజ్బమగో రిపుదృష్టశరీర: 
నీచగతశ్చ తదా ఖలు కన్యాసా కులటా త్వథవా మృతవత్సా 5 
ప్రశ్నలగ్నము నుండి ఐదవభావములో పాపగ్రహమున్న తన శత్రుగ్రహముల 
దృష్టి కలిగియన్న తన నీచరాశిలో నున్నపుడు ఆకన్య కులట లేక మృతవత్స (పుట్టి 
చనిపోయిన సంతానము) యగును. 
వివాహభంగయోగము :- 
యది భవతి సితాతిరిక్తపక్షే తనుగ్భహత: సమరాశిగ: శశాజ్మ : 
అశుభఖచర వీక్షితోల_రిరగ్డే భవతి వివాహవినాశకారకోత. యమ్‌ 6 
వివాహసంబంధ ప్రశ్న కృష్ణపక్షములోనైన, (ప్రశ్నకాలములో చంద్రుడు సమ 


sesdeseslesleslesesleslesleseslesleslesleslesleslesleseslesle 77 Slesleslesesesleslesesleslesleslesleslesleslesesleslesle 


DTT TTT WT Ww wm wrt TET TT TT WT TW TW mE 


3636 అరవ వివాహ ప్రకరణము కీకజీకజీకవక esses ss sss 
10,12) రాశిలోనున్న్య లగ్నమునుండి ఆరు లేక ఎనిమిదవభావములో నున్న 
వ. చూడబడిన వివాహభంగము జరుగును. 
వైధవ్య పరిహార యోగము :- 
జన్మోత్థం చ విలోక్య బాలవిధవాయోగం విధాయవ్రతం 
సావిత్రా ఉత పైప్పలం హి సుతయా దద్యాదిమాం వా రహ: 
సల్లగ్నేలి చ్యుత మూర్తిపిప్పల ఘటై: కృత్వా వివాహం స్ఫుటం 
దద్యాత్తాం చిరజీవినేత8_త్ర న భవేద్దోష: పునర్భూభవ: 7 
ప్రశ్నలగ్నము లేక జన్మలగ్నము వలన ఉత్పన్నమైన బాలవిధవా యోగమును 
చూచి ఏకాంతముగా కన్యతో సావిత్రి లేక పిప్పల (రావిచెట్టుకి పూజ)వ్రతమును చేయించి 
కన్యాదానము (కన్యకు వివాహము) చేయవలెను. లేనియెడల శుభలగ్నములో విష్ణుమూర్తికి, 
రావిచెట్టకు లేక కుంభము(కుండుతో వివాహము చేసిన తర్వాత లోకాచారము ననుసరించి 
దీర్చాయువుకలిగిన వరునికిచ్చి వివాహము చేయవలెను. ఈ విధముగా చేసిన వివాహము 
లో పునర్వివాహ దోషముండదు. 
వాహ నమయములో మేలాకకము చూచునపుడు ఖైధవ్యయోగమును గూర్వి 
విచారణ చేయవలను. లైధన్యమోగ విషయము జాతకగ్రంథధములలో స్త్రీ జాతక ప్రకరణములో 
చేయబడెను. లైధవ్యయోగమున్న కన్యకు దానిపరిహారము చేసిన తర్వాత వివాహము 
చేయవలిను.పిప్పల (రావిచెట్టు వ్రతము ఒకమాసము వరకుండును. చైత్రకృష్ణ తదియ 
నుండి వైశాఖక్యష్ణ తదియ వరకు లేక ఆశ్వయుజ కృష్ణ తదియ నుండి కార్తీక కృష్ణ తదియ 
వరకు వ్రతమును చేయవచ్చును.కన్య లేక కన్యతండ్రి ఇంటిబయట లకాంతముగా రావి 
లేక జమ్మిచెట్టు క్రింద లేక బదరికాశ్రమములో శుభలగ్న ముహూర్తము లో వ్రతము చేయవలను. 
సావిత్రివ్రతము జ్యేష్ట కృష్ణ త్రయోదశి నుండి అమాలాస్య వరకు మూడుదినములు 
వటకుర్రివ్నక్షము క్రింద మహానాధ్వియైన సావిత్రీదేవికి పూజబేయవలను.అంగములతో కూడిన 
విష్ణుమూర్తి ప్రతిమను తయారుచేసి వీకాంతముతో శుభలగ్న ముహూర్తములో కన్యకు 
విలాహము ప్రతిమతోచేసి ప్రతిమను దానము చేయవలిను. 
కుంభ విాహములో కన్యతండ్రి శుభవిలాహ లగ్నములో ఏకాంత మందిరములో 
కుంభమును తంతువు (దారములతో చుట్టి విధిపూర్వకముగా కన్యతో వివాళహాము 
చేయవలను. తర్వాత కుంభ జలముతో ఫంచలల్లవములతో అభిషేకించి వర్తాలంకారము 
లతో కుంభమును దానము చేయవలెను. 
ప్రశ్చలగ్నము వలన సంతానవిషయము :- 
ప్రశ్నలగ్న క్షణే యాదృశాపత్యయుక్‌ స్వేచ్చయా కామినీ తత్ర చేదావ్రజేత్‌ 


sesesesleslesleseslesesleslesesleslesleslesleslesleslesle 770 Seslesleslesleslesleslesesleslesleslesleslesleslesesleslesle 


DTT TT WT WT WT TW TTT TT TW WT a 


see 06౪౪ ముహూర్త చింతామణి sss sss 
కన్యకా వా సుతో వా తదా పజ్లితైస్తాదృశాపత్య మస్యా మ 8 

ప్రశ్నసమయములో ఎవరైన ప్రీ వసంతానమును తనతో తీసికొని వచ్చునో 
అటువంటి సంతానము కలుగునని (పుత్రుడైన పుత్రుడు, పుత్రికయిన పుత్రిక) తెలుపవలెను. 
ప్రశ్నించు ప్రీ తనతో పుత్రుని తీసుకొని వచ్చిన పుత్రుడని, పుత్రికను తీసుకొని వచ్చిన 
పుత్రిక కలుగునని తెలుపవలెను. 

శబ్మభేరీ విపళ్చీరవైర్మజ్ఞలం జాయతే వైపరీత్యం తదా లక్షయేత్‌ 

వాయసో వా ఖర: శ్వాశ్ళగాలో౭_పి వా ప్రశ్నలక్షణే రౌతినాదం యది 9 

ప్రశ్చ్నసమయములో శంఖము, మృదంగము, వీణ ఆది మంగళవాద్యములు 
వినపడిన వివాహములో శుభము జరుగును. కాకి,గాడిద, కుక్క నక్క మున్నగు పక్షుల 
అరుపులు వినిపించిన అశుభము కలుగును. 
కన్యావరణ ముహూర్తము : 

విశ్వస్వాతీవైష్టవ mre ర్వస్వాగ్నేయెర్వా కరపీడోచిత బుక్షై; 

వస్తాలజ్బారాది సమేతై: ఫలపుప్పై: సన్లోష్యాదౌ స్యాదను కన్యావరణం ' హి 10 

ఉత్తరాషాఢ స్వాతి, శ్రవణ, పు పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర అనూరాధ, ధనిష్ట, 
కృత్తిక,లేక వివాహమునకు చెప్పబడిన నక్షత్రములలో మొట్టమొదట వస్త్రములు 
ఆభరణములు ఫలపుష్పములనిచ్చి కన్యను సంతృప్తిపరచి అనంతరము కన్యావరణము 
చేయవలెను. 

ద్రాక్ష చెరకు,ప్రష్పములు,అక్షతలు,తమలపాకులతో పసుపుతో పరిపూర్ణముగా నున్న 
హస్తములతో శ్రమరహితమై శాంతహృదయముతో నున్న కన్యను వివాహము చేసుకొనవలెను. 
పంచాంగ శుద్ధి, చంద్రతారాబలము కలిగిన దినమున, మంగళవారము వదలి మిగిలిన 
వారములలో రిక్తతిథులను వదలి, శుభలన్నములలో కన్యవివాహము చేయవలెను. 
వరవరణ ముహూర్తము :- 

ధరణి దేవో౭_ధవా కన్యకాసోదర: శుభదినే గీతవాద్యాదిభి: సంవృత: 

వరవృత్తిం వస్రయజ్ఞోపవీతాదినా ధ్రువయుతైర్వహ్ని పూర్వాత్రయైరాచరేత్‌ 11 

కన్యసోదరుడు శుభదినములలో ఉత్తరాత్రయము,రోహిణి,కృత్తిక,పుబ్బ, పూర్వాషాఢ 
పూర్వాభాద్రలలో గీతవాద్యాది మంగళకార్యములతో వస్త్రయజ్ఞోపవీతాదులతో (నారికేళము 
తమలపాకులు) వరుని అంగీకారమును పొందవలెను. 

కులము,శీలము,ఖెద్దనారి సహకారము, విద్య ధనము, సుందరరూపము, మంచిపేరు 
కలిగిన వరుని అరీక్షించి కన్యనిచ్చి వివాహము 'చేయవలనని వశిష్టమహార్ని ౩ల్పను. 
బుతుమతియైన కన్య జీవితాంతము విలాహము లేక ఉండవచ్చును కాని గుణహీనునికి 
ఇచ్చి వివాహము చేయరాదని మను వచనము. 


sesesesleslesleseslesesleslesesleslesleslesleslesleslesle 79 Seslesleslesleslesleslesesleslesleslesleslesleslesesleslesle 


& 
స్‌ 
ie 


DTT TT WW WT WT TW LTT TT TW WT WT a 


పడవ 9౬౨౬3౬31౬3: 323౬ 3౬3౬3౬3౬3౬ అరవ వివాహ ప్రకరణము. Sass ele sees 
గురుశుద్ధి వసేన కన్యకానాం సమచర్నేషు ష ష డబ్బకోపరిష్టాత్‌ 
రవి శుద్ధివశాచ్చుభో వరాణాముభయోశ్చన్ద విశుద్ధితో వివాహ: 12 
కన్యకు ఆరు సంవత్సరముల తర్వాత సమవర్షములలో (8, 10,12, 14) గురుశు 
ద్ధిచూచి వివాహము చేయవలెను. సూర్యశుద్ధి యున్నపుడు వరునికి, చంద్రశుద్ధి యున్నప్రడు 
వధూవరులిరువురికి వివాహము చేసిన శుభము కలుగును. అనగా వివాహములో కన్యకు 
గురుశుద్ధి, వరునికి రవిశుద్ధి, ఇద్దరికి చంద్రశుద్ధి ఉండవలెను. 
గ్రహశుద్ధి యనగా జన్నరాశిలో శుభస్థానములలో గ్రహములుండుట. జన్మరాశి నుండి 
3,6,10,11గ్థానములలో నున్న రవి శుభుడు, 1,2,5,7,9 స్థానములలో రవి పూజ్యుడు. మిగిలిన 
4,8,12 స్థానములలో అశుభుడగును. గురువు జన్నరాశి నుండి 2,5,7,9,1 భావములలో 
శుభుడు,[2,6,[0భావములలో ప్రూజ్యుడు,4,8,12 స్థానములలో అశుభుడు. 
చంద్రుడు [భావములో పూజ్యుడు. 4,8,12 స్థానములలో నిందితుడు మిగిలిన 
భావములలో శుభుడగును. కొందరి మతముననునరించి వివాహములో ద్వాదశ చంద్రుడు 
కూడ శుభుడగును. 
వివాహ మాసములు :- 
మిథున కుమృమృగాలివృషాజగే మిథునగే౭_పి రవౌ త్రిలవే శుచే: 
అలిమృగాజగతే కరపీడనం భవతి కార్తికపౌషమధుష్వపి 13 
మిథున, కుంభ, మకర, వృశ్చిక, వృషభ,మేషరాశులలో సూర్యుడున్నపుడు 
వివాహము శుభము. మిథునములో సూర్యుడున్నపుడు ఆషాఢమాస ప్రథమతృతీయాంశము 
అనగా ఆషాఢశుక్ల దశమి పర్యంతము వివాహము చేయవచ్చును. వృశ్చిక మకర 
మేషరాశులలో సూర్యుడున్నపుడు క్రమముగా పుష్య చైత్ర మాసములలో వివాహము 
చేయవలెను. అనగా వృశ్చికరాశిలో సూర్యుడున్నపుడు కార్తీకమాసములో, మకరములో 
సూర్యుడున్నపుడు పుష్యమాసములో, మేషములో సూర్యుడున్నపుడు చైత్రమాసములో 
వివాహము చేయవలెను. 
వివాహములో జన్మమాస నిష నిషేధము :- 
ఆద్యగర్భ సుతకన్యయోర్ద్వయోర్డన్మమాసభతిథౌ కరగ్రహ: 
నోచితో9_థ విబుధై: ప్రశస్యతే చేత్‌ ద్వితీయజనుషో: సుతప్రద: 14 
మొదటి గర్భములో పుట్టిన పుత్రుడు లేక పుత్రిక వివాహము వారిజన్మమాస 
జన్మనక్షత్ర, జన్మతిథులలో చేయరాదు. రెండవగర్భములో ఉత్పన్నమైన వారికి జన్మమాస, 
జన్మ నక్షత, జన్మతిథులలో వివాహము శుభకారకము సంతానకారకమగును. 


sesdeseslesleslesesleslesleseslesleslesleslesleslesleseslesle 0 Slesleslesesesleslesesleslesleslesleslesleslesesleslesle 


TTT WT WW WT WW WW WT a ETT TWIT WT TW mE 


తవా కా 
కూడా నిషేధింపబడినది..ఈ దోషము జ్యేస్టస్టంతానమునకు వర్తించును. వశిష్టుడు అందరికి 
అశుభమని తెల్పను. కాని ప్రథమ సంతానమునకు తప్పక మాస తిథి నక్షత్రమును వదిలి 
ెట్టవలిను. 
జ్యేష్టమాస విచారము :- 

జ్యేష్టద్వయం మధ్యమం స్యమృదిష్టం త్రిజ్యేష్టం చేన్నైవ యుక్తం కదాపి 

కేచిత్సూర్యం వహ్నిగం ప్రోజ్ఞ ప్రచాహుర్షైవాన్యోన్యం జ్యేష్టయో: స్యాద్వివాహ: 15 

రెండు జ్యేష్టలున్న వివాహము మధ్యమము, అనగా జ్యేష్టమాసము, వరకన్యలలో 
ఒకరు జ్యేష్టులుగా నున్న జ్యేష్టద్వంద్వమగును. మూడుజ్యేష్టలు అనగా జ్యేష్టమాసము 
వరుడు కన్యలు జ్యేష్టులైన త్రిజ్యష్టయగును. వివాహము చేయరాదు. కొందరి ఆచార్యుల 
మతముననుసరించి జ్యేష్టమాసములో సూర్యుడు కృత్తికా నక్షత్రములో నున్న కాలమును 
వదలి మిగిలిన సమయములో se వివాహము చేయవచ్చును. 
స్వకులములో పుత్రకన్యల వివాహ నిషేధము :- 

సుతపరిణయాత్నణ్మాసాన్త: సుతాకరపీడనం 

న చ నిజకులే తద్వద్వా మజణ్జ్బ్జనాదపి ముబ్బనమ్‌ 

న చ సహజ యోర్డేయే భ్రాత్రో: సహోదరకన్యకే 

న సహజసుతోద్వాహో౭_బ్బార్ధే శుభేన పితృక్రియా 16 

తనకులములో కుమారుని వివాహము తర్వాత ఆరునెలల లోపుగ కూతురు 
వివాహము చేయరాదు. ఆరుమాసముల వరకు ముండనము కూడ చేయరాదు. ఇద్దరు 
సహోదరులకు ఇద్దరు సహోదరకన్యలతో వివాహము చేయరాదు. ఒకపుత్రుడు లేక 
ఒకకన్య వివాహమైన తర్వాత ఆరుమాసముల వరకు సహోదర సోదరుడు లేక సోదరికి 
వివాహము చేయరాదు. వివాహాది మంగళకార్యములలో పితృశ్రాద్ధాది క్రియలు చేయరాదు. 

కొందరు ఆచార్యులు కులనంబంధము మూడుతరముల వరకని తెల్పిరి. అనగా 
మూడు తరములకు సంబంధించిన పరివారములో ఆరుమానముల వరకు వివాహము 
చేయరాదు. సోదరుల సంతానమునకు ఒకే మండవములో వివాహము చేయరాదు. 
కవలలిల్లలైన ారికి చాల విలాహోది సంస్కారములు ఒకస్రంవత్సరములో ఒకేదినములో 
ఒకే కుండము లో చేయవచ్చును. 
అశౌచములో వివాహముహూర్త నిర్ణయము వా 

వధ్వా వరస్యాపి కులే త్రిపూరుషే నాశం వ్రజేత్మశ్చన నిశ్చయోత్తరమ్‌ 

మాసోత్తరం తత్ర వివాహ ఇప్యతే శాన్యాథవా సూతకనిర్లమే పరైః 17 

వివాహము నిశ్చయమైన తర్వాత వధువు లేక వరుని వంశములో మూడు 


seedless seslesleslesesleslesleslesleslesleslesleslesle g1 Sesleseslesesleseslesleslesesleslesleslesleslesle Sle sle 


అల Neo లు [ర రుం ఈ[ లయ AE Ae ఉం Ae CRE nn Rn en ie Ra om en In in లలన 


వవ 9౬౨౬: 3౬31౬3:3౬3౬ 3౬3౬3౬౬3౬ అరవ వివాహ ప్రకరణము. Sass ese sel 
తరాలకు సంబంధించిన వ్యక్తి మృతిపాందిన, మృత్యుదినము నుండి 30దినముల తర్వాత 
వివాహము చేయవచ్చును. ఇతర ఆచార్యుల మతానుసారము సూతకమైన తర్వాత శాంతి 
చేసి వివాహము చేయవచ్చును. 
వివాహము తర్వాత ముండన నిషేధము :- 
చూడాటప్రతం చాపి వివాహతో వ్రతాచ్చూడా చ నేష్టా పురుషత్రయాన్తరే 
వధూప్రవేశాచ్చ సుతావినిర్గమ: షణ్మాసతో వా౭-_బ్దవిభేదత: శుభ: 18 
వివాహము నుండి ఆరుమాసముల మధ్య ముండనము (వతబంధము, 
ప్రతబంధనము నుండి ఆరుమాసముల మధ్య ముండనము మూడుతరముల వరకు 
కుటుంబములో చేయుట మంచిదికాదు. గృహములో వధువు (కోడలు) ప్రవేశించిన 
ఆరుమాసముల తర్వాత లేక కొత్తసంవత్సరము వచ్చిన తర్వాత కన్యకకు వివాహము 
చేసిన శుభము కలుగును. 
ఫాల్గుణమాసములో యజ్ఞోవబీతాది శుభకార్యములు చేసిన చైత్రమాసములో 
వర్షపరివర్తన (కొక్తసంవక్సరముముగును కావున విలాహాది కార్యములు చేయవచ్చును. 
ఒకే సంతత్సరమైన ఆరుమాసముల తర్వాత విలాహోది శుభకార్యము చేయవచ్చును. 
శ్వశూ వినాశ మహిజౌ సుతరాం విధత్త: 
కన్యాసుతోౌ నిర్భతిజౌ శ్వశురం హతశ్చ 
జ్యేష్టాభజాతతనయా స్వధవా[గ్రజం చ 
శక్రాగ్నిజా భవతి దేవరనాశకర్తి 19 
ఆశ్లేషా నక్షత్రములో జన్మించిన పుత్రుడు లేక పుత్రిక తమ అత్తకు నాశనము 
కలిగించును. మూల నక్షత్రములో జన్మించిన మామకు నాశనము కలిగించును. జ్యేష్టా 
నక్షత్రములో జన్మించిన కన్య తనబావకు, విశాఖా నక్షత్రములో జన్మించిన తనమరిదికి 
నాశనము కలిగించునదగును. 
పాదభేదముతో మూలాది నక్షత్ర జాతఫల పరిహారము :- 
ద్వీశాద్యపాదత్రయజా కన్యా దేవరసౌఖ్యదా 
మూలాన్యపాద సార్పాద్యపాదజాతే తయో: శుభే 20 
విశాఖ నక్షత్రములో మొదటి మూడు పాదములలో జన్మించిన కన్య మరిదికి 
సుఖమును కలిగించును. మూలనక్షత చివరి చరణములో, ఆశ్లేష నక్షత్ర ప్రథమ చరణములో 
జన్మించిన వరుడు కన్య అత్తకు మామకు ఇద్దరికి సుఖమును కలిగించును. 
విశాఖ నక్షత్రము చతుర్ధఫాదములో జన్మించిన కన్య మాత్రమే మరిదికి దోషము 
కలిగించును.తులారాశిలో నున్న మొదటి మూడు చరణములలో జన్మించిన దోళము 
కలిగించదు.ఆశ్లేషలో చివరి మూడు చరణములు, మూలా నక్షత్రములో మొదటి మూడు 
చరణములలో జన్మించిన కన్యవరులు అత్తకు మామకు దోషమును కలిగింతురు. 


gesesleslesesleslesleslesesleslesleslesleslesleseslesleslesle g9 Sesesleseslesleseslesleslesleseslesleslesleslesleslesle 


TTT TT WW WT WW WW WT WT TTT WT WT TW WW I 


x 


Bs ముహూర్త చింతామణి ese 
అష్టకూట నామములు :- 
వర్గో వశ్యం తథా తారా యోనిశ్చ గ్రహమైత్రకమ్‌ 
గణమైత్రం భకూటం చ నాడీ చైతే గుణాధికా: 21 
వర్ణము,వశ్యము, తార,యోని, గ్రహమైత్రి, గణము,భకూటము, నాడి ఈ ఎనిమిది 
కూటములు మేలాపకము కొరకు తెలుపబడినవి. ఈ కూటములకు సంఖ్య క్రమముగా 
ఒక్కొక్షటి అధికమగును. అనగా వర్ణ్గము-1, వశ్యము-2,తార-3, యోని-4, గ్రహమైత్రి-ర్‌, 
గణము-6,భకూటము-7,నాడి-రి గుణములగును. 
తర కన్యల నక్షత్రముల రాశుల లనిమిది కూటముల గుణములను కలిపిన 36 
గుణములగును. బీటిలో [6 కన్న అధిక గుణములు వచ్చిన వివాహము చేయవచ్చును. 
వర్ణము వా 


ణీ 


ద్విజా రుషాలికర్కటాస్తతో నృపా విశోం9_ఘ్రిజా: 
వరస్య వర్ణతోల_ధథికా వధూర్న శశ్యతే బుధైః: 22 
మీన,వృశ్చిక,కర్మాటక రాశులు - బ్రాహ్మణవర్ణము, వీటిముందు రాశులు 
క్రమముగా క్షత్రియ, వైశ్య, శూద్రవర్ణములగును. అనగా మేష, ధను, సింహరాశులు - 
క్షతియవర్ణము, వృషభ,మకర,కన్యారాశులు వైశ్యవర్ణము,మిథున,కుంభ,తులారాశులు 
శూద్రవర్ణము. వరవర్ణము కన్న వధువు వర్ణము అధికమైన ఉత్తమముకాదు. 
వర్ణగుణము-1 ఒకటి యగును. మేలాపకములో అనుకూలమైన ఒకగుణము వచ్చును 
లేకున్న శూన్యము (సున్న్రవచ్చును. 
వర్ణ గుణబోధక పట్టిక 
' బ్రాహ్మణ | ' క్షతియ | 


బ్రాహ్మణ 
కర్కవృశ్చి, మన 


క్షత్రియ 
— సింహ,ధను 
ర కన్య,మకర 


sesesesleslesleseslesesleslesesleslesleslesleslesleslesle ద్రం Seslesleslesleslesleslesesleslesleslesleslesleslesesleslesle 


nN NN AN An ln NR Nn మతులు. TTT WW TT TT WD 


వశ్య విచారము :- 
హిత్వా మృగేన్దం నర - రాశివశ్యా; సర్వే తథైషాం జలవాస్తు భక్ష్యా: 
సర్వే౭_పి సింహస్య వశే వినాలిం జేయం నరాణాం వ్యవహారతో9_న్యక్‌ 28 
సింహరాశిని వదలి మిగిలిన మేషాదిరాశులన్ని మిథున కన్యా తులారాశులకు 
వశ్యములగును. జలచరరాశులు నరరాశులకు భక్ష్యములగును. అనగా వశ్యములగును. 
వృశ్చికమును వదలి మిగిలిన అన్ని రాశులు సింహరాశికి వశ్యములగును. వీటిభిన్న 
రాశులతో వశ్యాది విచారము వ్యవహారము ద్వారా చేయవలెను. 
రాశుల వశ్య విచారము ఈ విధముగా చేయవచ్చును. 


వశ్యములొ మూడు బేధములుండును. సఖ్యము, వైరము, భక్ష్యము, వైరభక్ష్యములలో 
గుణమురాదు. రెండింటి మిత్రత్వములో 2 గుణములు, వైశ్యవైరములలో 1 గుణము, 


వశ్యభక్ష్యములో 1/2 గుణము కలుగును. 
వశ్యగుణ బోధక పటిక 


a 1 
1 1 12 |i 


తారా విచారము :- 
కన్యర్‌క్షాద్విరభం యావత్‌ కన్యాభం వరభాదపి 
గణయేన్నవహృచ్చేషే త్రీష్వద్రిభ మసత్సృతమ్‌ 24 
కన్య నక్షత్రము నుండి వర నక్షత్రము వరకు, వర నక్షత్రము నుండి కన్య నక్షత్రము 
వరకు నక్షత్ర సంఖ్యను 9చే భాగించిన శేషసంఖ్యకతార వచ్చును. మూడవ, ఐబదవ,ఏడవ 
తార అశుభమగును. 


skal sess sles esl sl sleslesleslesleslesleslesle 4 Slaslaslesle slo se sl sles slo sl sl slo sle నడవని డని slo sll sl 


IRD NR లలల ND ANAND CHCA UR RACAL NORA, DT TW TTT TW WW af 


కన ననన క ETE 
చూడుడు. తారకు మొత్తము మూడుగుణములుండును. వర కన్యలకు శుభతారలైన 3 
గుణములు, ఒకరికి శుభము ఒకరికి అశుభమైన 1 1/2గుణములు, ఇద్దరికి అశు 


భమైన శూన్యగుణములగును. 


గుణబోధక పటిక 
మానా నారింరా యం 
న 
పక్‌ ౩ 5 (౩౯|3 [urls [url 3 [3 
oss [ne [un [o nao [ual o | nal ue | 


sme oo [alo [urn 
as [or op |o palo [alo [un [un 
అశ్విన్యమ్బు పయోర్హయో నిగదిత: స్వాత్యర్మయో: కాసర: 
సింహో వస్వజపాద్భయో: సముదితో యామ్యాన్యయో: కుళ్టుర: 
మేషో దేవపురోహితానలభయో: కర్ణామ్బునోర్వానర: 
స్యాద్యైశ్వాభిజితోస్తధైవ నకులశ్చాన్తాబ్దయోన్యోరహి: 25 
జ్యేష్టామైత్ర భయో: కురజ్ఞజఉదితో మూలార్ధయో: శ్వా - తథా 
మార్తారో౭ దితి సారర్వయోరథ మఘాయోన్యోస్తథైవోన్లురు: 
వ్యాఘో ద్వీశభచిత్రయోరపి చ గౌరర్యమ్లబుధ్య్యర్‌క్షయో 
ర్యోని: పాదగయో: పరస్పరమహావైరం భయోన్యోస్తృజేత్‌ 26 
అశ్విని, శతభిషము - అశ్వయోని, స్వాతి, హస్త - మహిషము 
ధనిష్ట, పూర్వాభాద్ర సింహము, భరణి, రేవతి - గజము 
పుష్యమి, కృత్తిక మేషము(మేక), శ్రవణ, పూర్వాషాఢ - కోతి 


ఉత్తరాషాఢ, అభిజిత్తు - నకులము(ముంగిస), మృగశిర, రోహిణి - సర్పము 
జ్యేష్ట అనూరాధ హరిణము(లేడి) మూల, ఆర్ధ - శ్వానము(కుక్క 


TUT wT Pw పదద Samat 


Sesesleslesesesesleslesesleslesleslesleslesleslesleslesle g5 Slesleseslesleslesleslesleslesleslesleslesleslesleslesle sles 


జేడీడవిడపేడ్‌ ఆరవ వివాహ ప్రకరణము కీజ 


పిలి మఘ, పుబ్బ - ఎలుక 
పులి ఉత్తర, ఉత్తరాభాద్ర - ఆవు యోనులగును. 
శ్లోకము ప్రత్యేక చరణములో తెలుపబడిన రెండుయోనులు పరస్పరము శత్రువు 
లగును. వివాహములో వైరయోని నక్షత్రములను వదలవలెను. యోనికి 4 గుణములు, 
వధూవరులది ఒకే యోనియైన 4,మిత్రయోనియెన 3,ఉదాశీన యోనియైన 2 గుణములు, 
శత్రుయోనియైన 1గుణము వచ్చును. యోనుల మధ్య వైరమైన శూన్యమగును. 
యోనులమిత్రాది విచారము యోనుల వ్యవహారము ననుసరించి గ్రహించవలెను. 
యోని క పట్టిక 


వ e 


మిత్రాణి ద్యుమణే: కుజేజ్యశశిన: శుక్రార్మజౌ వైరిణౌ 

సౌమ్యశ్చాస్య సమో విధోర్చుధ- రవీమిత్రే న చాస్యద్విషత్‌ 

శేషాశ్చాస్య సమా: కుజస్య సుహృదశ్చగే జ్యసూర్యా: బుధ: 

శత్రు: శుక్రశనీ సమౌ చ శశభృత్సూనో: సితాహస్మరౌ 27 
మిత్రే, చాస్యరిపు: శశీ గురు-శనిక్ష్మాజా: సమా గీష్పతే 

మిత్రాణ్యర్మ - కుజేన్దవో, బుధ-సితౌ శత్రూ,సమ: సూర్యజ: 
మిత్రౌసౌమ్య-శనీ కవే: శశి-రవీ శత్రూ, కుజౌజ్యౌసమౌ 


elle 0 alee lease వదన eset sles sles sl lel 


ae Sega Rane RnR In Aa Rn An Rae ల 


కన న ల్‌ 

సూర్యునికి కుజ గురు చంద్రులు మిత్రులు, శుక్ర శనులు శత్రువులు. బుధుడు 
సముడు, చంద్రునికి బుధ సూర్యులు మిత్రులు, మిగిలిన గ్రహములు సములు, చంద్రునికి 
శత్రువులు లేరు.కుజునికి చంద్ర గురు సూర్యులు మిత్రులు బుధుడు శత్రువు, శుక్ర 
శనులు సములు. బుధునికి శుక్ర సూర్యులు మిత్రులు, చంద్రుడు శత్రువు, గురు శని 
కుజుడు సములు. గురువుకు రవి కుజుడు చంద్రుడు మిత్రులు,బుధుడు శుక్రులు శత్రువులు 
శని సముడు. శుక్రునికి బుధుడు శని మిత్రులు, చంద్ర రవులు శత్రువులు,కుజుడు 
గురువులు సములు. శనికి శుక్ర బుధులు మిత్రులు, చంద్ర సూర్య కుజులు శత్రువులు, 
గురువు సముడగును. 


గ్రహమైత్రి పట్టిక 


(వాము. | [క | కాడి [ధర [గర [ఇకక [క 


ప 
హై కక శ 3 
శ శు చం చం 
సములు బు కుబు శు కుబు శ కు బు 
మి సరసన సశ 
గణ విచారము :- 
రక్షో-నరామరగణా: క్రమతో మఘాహివహ్విన్ద మూల వరుణానల తక్ష రాధా: 
పూర్వోత్తరాత్రయ విధాతృయమేశభాని మైత్రాదితీన్లు హరిపౌష్టమరుల్లఘూని 29 
మఘ, ఆశ్లేష ధనిష్ట, జ్యేష్ట మూల, శతభిష, కృత్తిక, చిత్త, విశాఖ నక్షత్రములు రాక్షస 
గణము. పుబ్బ పూర్వాషాఢ,పూర్వాభాద్ర ఉత్తర ఉత్తరాషాఢ ఉత్తరాభాద్ర రోహిణి భరణి 
ఆర్ధ నక్షత్రములు మనుష్యగణము, అనూరాధ పునర్వసు మృగశిర శ్రవణ రేవతి స్వాతి 
హస్త అశ్విని పుష్యమి నక్షత్రములు దేవగణమగును. 
నిజ నిజగణమధ్యే ప్రీతిరత్యుత్తమాస్యా 
దమర-మనుజయో: సామధ్యమా సమ్ర్పదిష్టా 
అసుర-మనుజయోశ్చే నృత్యురేవప్రదిష్టో 
దనుజ-విబుధయో: స్యాద్యెరమేకాన్తతో£_త్ర 30 
తమ తమ గణములలో ప్రీతికలుగును. అనగా దేవగణము వర కన్య లిరువురికైన 
వివాహ సంబంధముత్తమ మగును. ఇదేవిధముగా రాక్షస-రాక్షస, మనుష్య-మనుష్యగణ 
సంబంధముత్తమ మగును. దేవ-మనుష్య గణ సంబంధము మధ్యమము. మనుష్య-రాక్షస 


sesesesleslesleseslesesleslesesleslesleslesleslesleslesle g7 Sesleslesleslesesleslesesleslesleslesleslesleslesesleslesle 


DTT TW TW WT WT TW wT ww Dw wT 


se ఆరవ వివాహ ప్రకరణము కీకికీకిజీకజీక lle 


he He Ce Cie ఉనే టంట Che 


సంబంధము మృత్యుకారకము. దేవ - రాక్షస సంబంధము వైరమును కలిగించును.వర 
కన్యా మేలాపకములో గణమునకు గుణములు ఆరు ఉండును. 
మ. పట్టిక 


చక తా నూ 


అక్షయ [ooo 
సంకు [5 [0 
రాశికూట విచారము :- 
మృత్యు: షడష్టకే జేయోం_ పత్యహానిర్నవాత్మజే 
ద్విర్వాదశే నిర్ధనత్వం ద్వయోరన్యత్ర సౌఖ్యకృత్‌ 81 
వర కన్యారాశులు పరస్పరము ఒకదానికొకటి 6, రిరాశులైన మృత్యువు 5,9రాశు 
లైన సంతానహాని, 2,12 అయిన నిర్ధనత్వము కలుగును. వీటికి భిన్నమైన (8-11; 
4-10; 1-7) స్థానములలో రెండురాశులున్న సుఖము కలుగును. 
రాశి కూట పట్టిక 
HERI [erp per హన్‌ 
TT oo 7 lo Jor Jo 
Esa వ ల 
థు 70,70 |7 |7 |o |o (7007 
వరా గాగ నాగా గానా రా 


లా న 
పురుషరాశి నుండి కన్యారాశి ఐదులోనున్న అశుభమును, పురుకరాశి నుండి 
కన్యారాశి తొమ్మిదిలోనున్న శుభమునిచ్చును. అనగా 5-9 రాశులు దోపమునీయవు. 


gesleseslesesleslesleslesleslesleslesleslesleslesleslesle gg Sleseslesleslesleslesle sl slo slo slo slo slo le sles slo Sle sles 


చన క 


శుభమునిచ్చును.సమసప్తకములు శుభమునిచ్చును.కాని వర - స్తన 1 ఒకరాశి మకరము 
ర0డవరాశి కర్మాటకములో నున్న అశుభము కలుగును. దశకు చతుర్ధరాశులలో కేవలము 
తుల-మకరము,వృషభము-సింభాము, మేషము-కర్కాటకము, మిథునము-మీనము, 
ధనుస్సు-కన్యలు, కుంభము- కు శుభమునీయవు, 
రాశికూట పరిహారము : 
ప్రోకే దుష్పభకూటకే పరిణయసే స్పేకాధిపత్యే శుభో 
౨. థోరాశీశ్వరసొహృదే2 పి గదితో నాడ్యక్ష శుద్ధిర్యది 
అన్యర్‌క్షే ౨_ శపయోర్బ్చలిత్వసఖితే నాద్భుక్షశుద్దా తథా 
తారాశుద్ధివశేన రాశివశతాభావే నిరుక్తో బుధై: 82 
పూర్వోక్త అశుభ (6-8, 2-12, 5-9) రాశులలో ఒకవేళ వర-కన్యరాశుల 
స్వామి ఒకేగ్రహమైన వివాహము శుభమగును. (వరునిరాశి మేషము కన్యారాశి వృశ్చికము 
లైన షడష్టకములైనప్పటికి శుభమునిచ్చును) రెండు రాశులకు మిత్రత్వమున్న లేక నాడీ 
నక్షత్రముల శుద్ధియున్న శుభమగును. మిత్రత్వము లేనప్పటికి రందురాశుల నవాంశము 
లకు మిత్రత్వముండి అవి బలవంతులైన నాడీ శుద్ధియున్న వివాహము శుభమగును. 
మిత్రత్వమునకు అభావమైన(లేకున్న)ను తారశుద్ధిని చూచి వివాహము చేయవచ్చునని 
విద్వాంసులు తెలిపిరి. 
గణ భకూట పరిహారము :- 
మైత్రాం రాశిస్వామినోరం శనాథద్వంద్యస్యాపి స్యాద్గణానాం న దోషః 
ఖేటారిత్వం నాశయే త్సద్భకూటం ఖేటప్రీతిశ్చాపి దుష్టం భకూటమ్‌ 338 
వర - కన్యారాశులకు రెండింటికి మిత్రత్వము, లేక రెండురాశుల నవాంశ 
స్వాములకు మిత్రత్వమున్న గణములకు దోషముండదు. ఒకవేళ గ్రహములకు 
శత్రుత్వమున్న దాని పరిష్కారము శుభ భకూటము వలన జరుగును. అశుభ భకూటముల 
దోషము పరిహారము మిత్రత్వము వలన కలుగును. 
నాడీ విచారము :- 
జ్యేష్టారౌ ద్రార్యమామృ: పతిభయుగయుగం దాస్రభం చైకనాడీ 
పుష్యేన్దుత్వాష్ట మిత్రానకవసుజలభం యోనిబుధ్వ్య చ మధ్యా 
వాయ్వగ్నివ్యాల విశ్వోడుయుగయుగమథో పౌష్టభం చాపరా స్యాద్‌ 
దమృత్యో రేకనాడ్యాం పరిణయనమ సన్మధ్యనాద్యాం హి మృత్యు: 34 
జ్యేష్ట ఆర్ధ, ఉత్తర శతభిషం నక్షత్రముల నుండి రెండేసి నక్షత్రములు అశ్విని 
ఆదినాడి సంజ్ఞకమగును. అనగా జ్యేష్ట(-మూల, ఆర్ధ పునర్వసు, ఉత్తర-హస్త, శతభిషం 


త వాల. చల 89 deseslesesesesesleslesesleslesleseslesleslesleslesle 


TTT WT WW WT WW TW WT a CTT WT WT TW WW TW wT a 


పూర్వాభాద్ర. అశ్వని నక్షత్రములు ఆదినాడి యగును. పుష్యమి, మృగశిర, చిత్త 
అనూరాధ, భరణి, ధనిష్ట, పూర్వాషాఢ, పుబ్బ, ఉత్తరాభాద్ర నక్షత్రములు మధ్యనాడి 
యగును. స్వాతి, కృత్తిక, ఆశ్రేష, ఉత్తరాషాఢల నుండి రెండేసి నక్షత్రములు అనగా స్వాతి- 
విశాఖ, కృత్తిక - రోహిణి, ఆశ్లేష-మఘ, ఉత్తరాషాఢ శ్రవణం రేవతి నక్షత్రములు 
అంత్యనాడి యగును. వర-కన్యలకు ఏకనాడియైన అశుభము. ఇద్దరకు మధ్యనాడియిన 
తప్పక మృత్యువు కలుగును. 


Be అరవ వివాహ ప్రకరణము _ 3s 


నక్షత్రములు 


అశ్విని, ఆర్ధ, పునర్వసు, ఉత్తర, హస్త, జ్యేష్ట మూల, శతభిషం, పూర్వాభాద్ర 


భరణి, మృగశిర, పుష్యమి, పుబ్బ, చిత్త, అనూరాధ, పూర్వాషాఢ, ధనిష్ట, ఉత్తరాభాద్ర 


అంత్య కృత్తిక,రోహిణి, ఆశ్లేష, మఘ, స్వాతి, విశాఖ, ఉత్తరాషాఢ, శ్రవణం, రేవతి 


నాడికి ఎనిమిది గుణములుండును. వర వధువులకు ఒకేనాడియైన శూన్యము. భిన్ననాడి 
యెన ఎనిమిది గుణములగును. 


గుణబోధక పట్టిక 


పౌష్టేశ శాక్రాద్రస సూర్యనన్నా: పూర్వార్థమధ్యాపరభాగయుగ్మమ్‌ 

భర్తాప్రియ: ప్రాగ్యుజి భే ప్రియా: స్యాన్మధ్యే ద్వయో: ప్రేమపరే ప్రియా ప్రీ 85 

రేవతి ఆర్ధ జ్యేష్టల నుండి ప్రారంభించి క్రమముగా 6,12,9 నక్షత్రములు 
పూర్వార్థము,మధ్యము, అంత్యము యోగినీసంజ్ఞకమగును. అనగా రేవతి, అశ్విని, భరణి, 
కృత్తిక, రోహిణి, మృగశిర పూర్వార్థయోగిని, ఆర్ధ, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష మఘ, పుబ్బ, 
ఉత్తర, హస్త, చిత్త, స్వాతి విశాఖ,అనూరాధ, ఈ 12 నక్షత్రములు మధ్యభాగ యోగిని, 
జ్యేష్ట మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర 
ఇవి తొమ్మిది అంత్య భాగయోగినీ సంజ్ఞకములగును. పూర్వార్థయోగినీ సంజ్ఞక 
నక్షత్రములలో ప్రీతో సమాగమము చేసిన ఆగ్ర్తీకి పతి అధికప్రియుడగును. మధ్యభాగ 
యోగినీ సంజ్ఞక నక్షత్రములలో సమాగమమైన స్రీ పురుషు లిరువురికి సమానమైన 
అనురాగము కలుగును. అంత్య యోగినీ సంజ్ఞక నక్షత్రములలో సమాగమమైన పురుషునికి 


sesdeseslesleslesesleslesleseslesleslesleslesleslesleseslesle 9) Slesleslesesesleslesesleslesleslesleslesleslesesleslesle 


TTT TT TW WT WT WWW TW WT a WT TTY TT WT TT WT 


న చా 


స్త్‌ “be 
ఈ యోగినీ విచారము వధూప్రవేశ సమయములో చేయవలను. ప్రాబీన కాలములో 
రాజభవనములో సేవకులు గణికులు ఉపరత్నుల నమాగమము జరుగు చుండెడిది.ఆ 
సమయములో ఈవిధమైన పరిశీలనము చేసిడిలారు. 
అకచటతప యశవర్గా:ఖగే శమార్జారసింహశునామ్‌ 
సర్పాఖు మృగావీనాం నిజపబ్బుమవైెరిణామష్టా 36 
గరుడుడు, మార్జాలము (పిల్లి) సింహము, శ్వానము(కుక్క, సర్పము, మూషికము 
(ఎలుక) మృగము (లేడి) మేషము(మేక) క్రమముగా అ క చటతపయశ 
వర్గులగును. అనగ గరుడుడు - అ వర్గు, మార్జాలము- క వర్గు, సింహము- చ వర్గు, 
శ్వానము -ట వర్గు, సర్బము- త వర్గు, మూషికము- ప వర్గు, మృగము-య వర్గు,మేషము- 
శ వర్గు యగును. తమ వర్షునుండి ఐదవ వర్షు శత్రువర్షు యగును. గరుడుడు అ వర్గు 
- సర్పము త వర్గు; మార్జాలము క వర్గు- మూషికము పవర్గు; సింహము చ వర్గు- 
మృగము య వర్గు; శ్వానము ట వర్గు- మేషము శవర్గు శత్రువర్గులగును. 
వర్గ బోధక పట్టిక 


1. అవరు -అనుండి బెవరకు -తవర్లు -తథదధన 
2. క వర్లు- కఖగఘ- -పవరు -పఫబభమ 
3 చవర్గు-చఛజరు - -యవర్ణు-యరలవ 
4. టవర్లు -టరఠరడధఢణ శ్ర 
రాశ్చైఖ్యే చేద్భిన్నమృక్షం ద్వయో: స్యానక్షత్ర క్యేరాశియుగ్మం తథైవ 
నాడీ దోషో నో గణానాం చ దోషో నక్షతైక్యే పాదభేదే శుభం స్యాత్‌ 87 
ప్రీ పురుషులకు ఒకేరాశియె, నక్షత్రములు వేరైన లేక ఇద్దరికి ఒకే నక్షత్రమైన, 
భిన్నభిన్న రాశులైన నాడీదోషము, గణదోషము లుండవు. ఇద్దరికి ఒకేనక్షత్రమై పాదములు 
వేరైన వివాహము శుభకారకమగును. 
నాడీ విచారము అత్యంత మహత్వఫూర్ణమైనది. దీనికి పరిహారము తక్కువగా 
కనవడును. గర్లుని వచనానుసారము రాశీశులు మిత్రులైనప్పటికి, ఏకాదివత్యము న్నప్పటికి 
మిగిలిన దోషము ఫరిహరింపబడును కాని నాడీ దోషఠరిహోరము కలుగదు. దీని కొరకు 
మృత్యుంజయ జవముచేసి బ్రాహ్మణులకు సుతర్ణాదులను, గోవులను అన్నదానము ను 
చేయవలను. 
జ్యోతిష చింతామణిలో దీనికి పరిహారము తెలుపబడినది. రోహిణి, అర్హుమఘు, 
వా పుష్యమి, శ్రవణ, రేవతి, ఉత్తర, న. నక్షత్రములకు పా న 


లేదు. నక్షత్ర వ ర ఏ వేధ చతుర్ధ చరణముతో, చతుర్ధ ne క 
ప్రథమ చరణముతో, ద్వితీయ చరణమునకు తృతీయ చరణముతో, తృతీయ చరణమునకు 
ద్వితీయ చరణముతో కేధ కలుగును. 

నాడీ వేధ చక్రము 


నక్షత్ర పాదము వేధపాదము 
చకుర్దపాదమ 
ద్వితీయపాదము తృతీయపాదము 


తృతీయపాదము ద్వితీయపాదము 
చతుర్దపాదము ప్‌ 


పై నియమము వలన వధూవరులకు ఒకే నక్షత్రమైనను, ప్రథమ చతుర్ధపాదములు 
కలిగినలారు ద్వితీయ, త్యతీయపాదములుకలిగిన వధూవరులతో విలాహము బేసికొనవచ్చును. 
సేవ్య సేవకుల నక్షత్ర మేలాపకము :- 
సేవ్యాధమర్ణయువతీ నగరాదిభం చేత్పూర్వం 
హి భృత్యధనిభర్భ పురాదిసద్భాత్‌ 
సేవావినాశధననాశన భర్భ నాశ గ్రామాది 
సౌఖ్యహృదిదం క్రమశ: |ప్రదిష్టమ్‌ 38 
స్వామి (యజమాని) బుణి (అప్పు తీసుకొన్నవాడు) స్రీ,అభీష్ట నగరముల 
నక్షత్రములు, సేవకుడు,ధనవంతుడు, (అప్పు ఇచ్చినవాడు) పతి,తమగ్రామ నక్షత్రములకు 
ముందున్న క్రమముగా సేవకుడు, ధనవంతుడు, పతి, గ్రామసుఖము నాశనమగును. 
అనగా స్వామి నక్షత్రము సేవకునికి నక్షత్రమునకు ముందున్న (స్వామి నక్షత్రము 
రోహిణియెన సేవక నక్షత్రము మృగశిర) సేవకు నాశనము కలుగును.ధని నక్షత్రము 
బుణి నక్షత్రమునకు ముందున్న ధననాశనమగును. పతినక్షత్రము పత్నినక్షత్రమునకు 
ముందున్న పతికి నాశనము కలుగును. నగర నక్షత్రము తానుకోరిన గ్రామనక్షత్రము 
కన్న ముందున్న గ్రామములో సుఖముందదు. 
సేవకుని నియమించుటకు లేక ఏదైన గ్రామములో నివసించుటకు ముందు నక్షత్ర 
విచారము చేయవలెను. దీనిని ;నృదూరి దోషమందురు. వివాహ విషయములో కూడ 
వర-కన్యల నక్షత్రముల నృదూరదోషమును ఫరిశీలించవలను. 
కుజ శుక్రసౌమ్య శశిసూర్య చన్రజా: కవిభౌమ జీవశనిసౌరయో గురు: 
ఇహ రాశిపా: క్రియమృగాస్య తౌలికేన్దుభతో నవాంశవిధిరుచ్యతే బుధైః: 839 
కుజ,శు(క్ర,బుధ,చందద్ర,సూర్య,బుధ, శుక్ర,కుజ, గురు, శని, శని,గురువులు 
క్రమముగా మేషాదిరాశులకు స్వాములగును. అనగా మేషమునకు కుజుడు, వృషభమునకు 


seseseslesleslesesleslesleslesesleslesleslesleslesleslesle 99 Seslesleslesleslesleslesesleslesleslesleslesleslesesleslesle 


DTT TW WW WT WT TW TTT TT TT WU 


EL nm BD mes, 
కన్యకు బుధుడు, తులకు శుక్రుడు, వృశ్చికమునకు కుజుడు, ధనుస్సుకు గురువు, మకర 
కుంభములకు శని, మీనమునకు గురువు స్వాములగుదురు. 

మేషమకర,తుల, కర్మాటకముల నుండి నవమాంశ గణన చేయబడును. మేష 
సింహ ధనూరాశులలో మేషమునుండి, వృషభ కన్య మకరరాశులకు మకరమునుండి, 
మిథున తుల కుంభరాశులకు తుల నుండి, కర్కాటక వ్యశ్చిక మీనరాశులకు కర్కాటకము 
నుండి నవాంశ గణన చేయవలెను. 

ఒకరాశిలో 30అంశలుండును.ఠాటిని తొమ్మిదిచే భాగించిన౭”-20' ఒక నవాంశ 
యగును.లన్నములేక రాశి $ీభాగములోనగునో ఆభాగముననుసరించి నియ మానుసారము 
మేషమకర,తుల కర్మాటకరాశుల నుండి గణించిన నవాంశ రాశి తెలియును. 
ఉదాహరణకు లగ్నము 22.80" రవి 0.22.1 ఉన్నప్పుడు లగ్నము మూడవ రాశియైన 
మిథునము నాల్గవభాగలోనున్నది. మిథున, తుల, కుంభరాశుల గణన తులలో ప్రారంభించి 
చేయవలిను. అందు వలన తుల నుండి నాల్గవరాశిమైన మకరములో నవాంశ 
లగ్నమైనది.ఇదేవిధముగా మేషరాశి ఏడవభాగలో సూర్యుడున్నప్పుడు అనగా ఫడవరాశిర్షైన 
తులా నఠాంశలో సూర్యుడున్నాడు. 

నవాంశ బోధకపట్టిక 


నాం isd] ss 
6.40 10.00) 13.20 16.40 | 20.00 23.20| 26.4 30.0 
ధనుస్సు 
మకరం 
మీనం 


హోరాజ్ఞానము వా 
సమగ్భహ మధ్యే శశిరవిహోరా 
విషమభమధ్యే రవిశశినో:సా 40 
ఒకరాశిలో సగభాగమును హోర అందురు. రాశి ప్రారంభము నుండి 15 
అంశముల వరకు ఒకహోర, 15 నుండి 80 అంశముల వరకు రెండవహోరయగును. 
సూర్యచంద్రుల హోరాధిపతులగుదురు. సమ,విషమ రాశులలో వ్యత్రమముగా (క్రిందికి) 


gesesleslesleslesleslesleslesleslesleslesleslesleslesleslesle ౦౨ Sleslesleslesleslesle le slo slo le slo slo slo slo slo slo slo slo slo sls 


TT TUT WT TT war CTT TUT TT TW WT TT aT ama 


se ఆరవ వివాహ ప్రకరణము క్షీకికీకిజీకీక డవ le 


మరియు 


త్రః ముగా(పైకి న — సూర్య హోర లగును. 
హోరాబోధక పటిక 


న EEE 


మా చం చం |సూ|చం| సూ చం సస క్‌ 
0 - కా మి (సిం కుంమే కుం 


ఖా 


సూ|చం|సూ = EE 
ల వ కన్యవృ |మ మీ వృ|క |క |వృ మ మీ 
మేషరాశిలో చాడా మేషము, రెండదవహోర వృషభము, వృషభరాశిలో 
మొదటిహోర మిథునము, రెండవహోర కర్మాటకము,. ఈ విధముగా క్రమముగా 
హోరారాశిని గ్రహించి దాని స్వామిని హోరేశునిగా భావించవలెను. 
శుక్రజ్ఞ జీవశనిభూతనయస్య బాణశైలాష్ట్రపజ్బవి శిఖా: సమరాశిమధ్యే 
త్రింశాంశకో విషమభే విపరీతమస్మాద్‌ ద్రేష్మాణకా: ప్రథమపజ్బ్చ నవాధిపానామ్‌ 41 
శుక్ర-బుధ-గురు-శని-కుజులకు క్రమముగా 5,7,8,5,5 అంశముల వరకు 
సమరాశిలో త్రింశాంశ యగును. విషమరాశిలో వ్యతిరేక క్రమములో అనగా 5,5,8,7,5 
అంశములకు క్రమముగా కుజ-శని-గురు-బుధ -శుక్రులకు త్రింశాంశయగును. 
ద్రేక్యాణము (రాశిలో మూడవభాగము) తనరాశి నుండి ప్రథమ,పంచమ, నవమరాశు 
లలోని స్వామికగును. అనగా ద్రేక్మాణము (0°-10తనరాశి స్వామికి ద్వితీయ 
ద్రేక్మాణము (10°-20°) తనరాశి నుండి ఐదవరాశి స్వామికి. తృతీయ ద్రేక్యాణము 
(20°-30°) తనరాశి స్వామికి తొమ్మిదవ రాశి స్వామియగును. 
ఒకరాశిలో క్రమముగా 517181545 అంశములు కలిపి త్రింశాంశకుందురు. 
విషమరాశిలో మొదటి అంశములో లగ్రహామున్నను అది కుజగ్రహ త్రింశాంశగా 
గుర్తింపబడును. గ్రహస్థాఫనము కుజుని విషమురాశి మేషరాశిలో నగును. ఇదేవిధముగా 
నమరాశిలో ప్రథమ ఐదు అంశములోనున్న గ్రహము శుక్ర త్రింశాంశగా గుర్షింపబడును. 
దాని స్థానము శుక్రసమరాశి క్యషభములో నగును. ఈ విధముగా త్రింశాంశలో గ్రహముల 
స్థాపన చేయవలెను. 


త్రింశాంశ బోధకపట్టిక 
సమరాశులు |  విషమరాశులు =| 


wm [a [a 

0-5 | 5-12| 12-20| 20-25] 25-30|0-5 |5-10 |10-18| 18-25 | 25-30 
12 

lw మీనం | మకర వృశ్చిక మేషం |కుంభం|ధను మిధున తుల 


gesdesesleslesesleseslesleseslesleslese 94 Seslesleslesleseslesleseseslesleslesleslesleslesesle sles 


యసరుయ రుల [లుల లులనరులకులలులలు. DTT WW WY OT TU a 


బ్రీడవీడవీడబీడవీడవీడవీడబీడవీడవీడవడవీడవీడవీడవీ6ఏీడఏీడ ముహూర చింతామణి lees sleslesle dle slo slo sle sl 


గ mm క తక TT mm 


ద్రెక్మాణ బోధకపట్టిక 


సి 
ర్‌ 
సూ 
9 
గు 
1 
కు 


ద్వాదశాంశ జ్ఞానము ప్టము 

స్యాద్‌ద్వాదశాంశ ఇహ రాశిత ఏవ గేహం 

హోరాం థ దృక్క్మనవమాంశకసూర్యభాగా: 

త్రింశాంశ కశ్చషడిమే కథితాస్తు వర్గా: 

సౌమ్యైంశుభం భవతి చాశుభమేవ పాపై: 42 

ద్వాదశాంశ ఆరంభము తనరాశి నుండి యగును. 30 అంశములను 12 
భాగములు చేసిన 2-80' ఒక ఖండమగును. ఏఖండములో అభీష్ట గ్రహముండునో 
ఆఖండము వరకు తనరాశి నుండి గణన చేసిన ద్వాదశాంశ రాశి రాశీశుడు తెలియును. 
లగ్నము, హోర, ద్రేక్మాణము,నవాంశము, ద్వాదశాంశము, త్రింశాంశము ఇవి షడ్వర్గులుగా 
తెలిపెను. ఈ షడ్వర్గులలో శుభగ్రహములున్న శుభము, పాపగ్రహములున్న అశుభఫలము 
నిచ్చును. షడ్వర్గులలో ఏ(గ్రహము శుభ(గహరాశులలో నుండునో అది శుభఫలము, 
పాపగ్రహరాశులలో నున్న అశుభఫలమును, మిగ్రితమైన మిశ్రమఫలమునిచ్చును. 
ద్వాదశాంశ పట్టిక 

[ద [a [pe తాళ తక్‌ 
230  |i1|2|s [a|ls|e |7 |s8]|9]| 10 1112 | 
కతారాకలాలరనాకాకాలకాకా నా 
mn Grp mmr 
no గాకాతానారకాలుకానానాలాగా 
కారాక నారాంలుకా నాలక రా 
కా రాకానా CAE) EN EERE EAE 
EC CEM లారా 
2000 89 10 312284 567 | 
wT క 
10 11 12 12 (5 6 7659 | 
280 32 12845 67|| 8 9 |i 
mann |e | 9 [ijn 


alslesle sl sl sl slo slo slo sl sl sles slo slo sl sla sle sl sleslesle 95. వేడ్రైవిడవ slo slo sll sll slo sll sles slo slo sll lel slo sl sles 


TTT TW TWIT TT WOT WT క్ర TTI Tw wt 


Jesse 3 ఆరవ వివాహ ప్రకరణము కీకీకీకిజీకజీక వకవ క వీడ see 


జ్యేష్టాపొష్టభసార్పభాన్న న్య ఘటికాయుగ్మం చ మూలాశ్వినీ 
పిత్రాదౌ ఘటికాద్వయం నిగదితం తద్భస్య గణ్టాన్తకమ్‌ 
కర్మాల్యణ్ఞజ భాన్తతో 9_ర్థ ఘటికా సింహాశ్వమేషాదిగా 
పూర్తాన్తే ఘటికాత్మకం త్వశుభదం నన్గాతిథేశ్చాదిమమ్‌ 43 
జ్యేష్ట రేవతి, ఆశ్లేష నక్షత్రముల చివరి రెండేసి ఘడియలు, మూల, అశ్విని, మఘ 
నక్షత్రముల మొదటి రెండేసి ఘడియలు గండాంత సంజ్ఞకములగును. అనగా జ్యేష్ట 
అంతిమ రెండుఘడియలు మూల ప్రథమ రెండు ఘడియలు మొత్తము నాలుగు ఘడియలు. 
ఇదేవిధముగా రేవతి అంతిమ రెండు ఘడియలు, అశ్విని మొదటి రెండు ఘడియలు, 
ఆశ్లేష చివరి రెండు ఘడియలు, మఘ మొదటి రెండు ఘడియలు, మొత్తము నాలుగేసి 
ఘడియలు నక్షత గండాంతమగును. 
కర్మాటక, వృశ్చిక, మీనముల చివరి సగము ఘడియ సింహ ధనూ, మేషముల 
మొదటి అరఘడియ మొత్తము ఒకఘడియ లగ్న గండాంతమగును. అనగా కర్మాటకాంత 
అరఘడియ సింహ ప్రథమ అరఘడియ మొత్తము ఒకఘడియ గండాంతమగును. 
అదేవిధముగా వృశ్చికాంత అరఘడియ ధనుస్సు మొదటి అరఘడియ, మీనాంత అరఘడియ 
మేషాది అరఘడియ లగ్నగండాంతమగును. పూర్ణసంజ్ఞక 5,10,15 తిథులలో చివరకి 
ఒక్కొక్క ఘడియ, నంద సంజ్ఞక (1,6. 11ుతిథులలో మొదటి ఒక్కొక్క ఘడియ తిధిగండాంత 
మగును. ఈ మూడును అశుభమును కలిగించును. 
గండాంతము సంధిని సూచించును. ఒక నక్షత్రము అంతము రెండవ నక్షత్ర 
ఆరంభము సంధి సంజ్ఞకమగును. నక్షత్రములు రాశులు సమాప్తఘ్లై తరువాత నక్షత్రముల 
రాశుల ప్రారంభ సమయము నక్షత్రనంధి లేక నక్షత్ర గండాంతకుగును. మీనరాశి అంతము 
రేవతి నక్షత్ర అంతముతోనగును. రేవతీ నక్షత్ర అంతిమ ఘడియ మేషరాశిలో అశ్వినీ 
నక్షత్ర ప్రారంభ ఘడియ నక్షత్రగండాంతమగును. ఇదేవిధముగా ఆశ్లేషతో కర్మాటకరాశి, 
జ్యస్టతో వ్యశ్చికరాశి సమాప్తమగును. ఈ క్రనుములో ఆశ్లేష, మఘ, జ్యేష్ట మూల నక్షత్రములు 
గండాంత సంజ్ఞకములగును. ఈ రాశుల సంధులు లన్నగండాంతము లనబడును. 
నంద, భద్రుజయరిక్త పూర్ణతిథులు పాడ్యమి నుండి ప్రారంభమై వంచమి వరకు 
క్రనుముగానగును. ఈ తిథులలో పూర్ణ నందలకు సంధి జరుగును. అందువలన పూర్ణిమ 
- ఫాడ్యమి, ఫంచమి - షష్టి దశమి- ఫకాదశి తిధుల మధ్య రెండు ఘడియలు గండాంత 
సంజ్ఞకములనబడెను. 
ఫై లాటితో పాటు పక్ష మాస, వర్షాది సంధులు త్యజింపబడినవి.క్యవహారములో 


geseslesleseslesleslesleseslesleslesleslesleslesleslesleslesle 96 Sesdesleslesleslesesleslesleslesleslesleslesleslesle sles 


TT WO TT UT UT TT TT SUT CT DY aE Tal CTT TY TY TT WT OT UT a maf 


వివ ఏ౨ ముహూర్త చింతామణి ese 
వర ర క క ల లం, 
కర్తరీ దోషము :- 
లగ్నాత్సాపావృజ్వ నృజూ వ్యయార్థస్థా యదా తదా 
కర్తరీ నామ సా జ్జేయా మృత్యుదారి ద్యశోకదా 44 
లగ్నమునుండి పన్నెండవ భావములో బుజు పాపగ్రహము, ద్వితీయభావములో 
వక్రియెన పాపగ్రహమున్న కర్తరీయోగమగును. ఈ యోగము మృత్యువు, దారిద్ర్యము, 
శోకమును కలిగించును. 
లగ్నము నుండి ఫన్నెండవభాతము కతక్రిమైన పాఠగ్రహము, రెండవభాతములో 
బుజుగతి కలిగిన ఫావగ్రహమున్న కర్తరీదోషముండదు. చంద్రుని నుండి వన్నెండత 
భావములో బుజు పాపగ్రహము, ద్వితీయములో తక్రిమైన పాఠగ్రహమున్నను కర్తరీ 
దోషముండును. కర్తరీదోషమున్న లగ్న చంద్రులు శుభగ్రహములతో కూడియున్న లేక 
చూడబడిన కర్తరీ దోషముండదు. అశుభము కలుగదు. 
చగ్దే సూర్యాది సంయుక్తే దారిద్ర్యం మరణం శుభమ్‌ 
సౌఖ్యం పాపత్వ్యవైరాగ్యే పాపద్వయయుతే మృతి: 45 
చంద్రయుతి ఫలము :- 
వివాహకాలములో సూర్యాది గ్రహములతో చంద్రుడున్న క్రమముగా దరిద్రము, 
మృత్యువు, శుభము, సుఖము, సపత్ని ఆగమనము, వైరాగ్యము కలుగును. అనగా చంద్రుడు 
సూర్యునితో కూడియున్న దరిద్రము, కుజునితో నున్న మృత్యువు, బుధునితో నున్న 
శుభము, గురువుతో నున్న సుఖము,శుక్రునితోనున్న సపల్నీప్రాప్తి(సవతి వచ్చుట) శనితో 
కూడియున్న వైరాగ్యము కలుగును. రెండు పాపగ్రహములతో చంద్రుడున్న మృత్యువు 
కలుగును. 
అష్టమలగ్న ఫలము :- 
జన్మలగ్నభయోర్భత్యురాశౌ నేష్ట: కరగ్రహ: 
ఏకాధిపత్యే రాశీశమై త్రే వా నైవ దోషకృత్‌ 46 
జన్మలగ్నము లేక జన్మరాశి నుండి అష్టమరాశి లగ్నములో వివాహము శుభము 
నీయదు. ఒకవేళ లగ్నేశుడు అష్టమేశుడు (ఎనిమిదవ రాశి అధిపతి) ఒకేగ్రహమైన 
లగ్నరాశీశులకు అష్టమేశునితో మిత్రత్వమున్న దోషము కలుగదు. జన్మలగ్నము మేషము 
వివాహలగ్నము వృళ్చికమైన జన్మలగ్నము నుండి అష్టమము వివాహలగ్నమైనది. రెండు 
లగ్నముల స్వామి కుజుడుగుట వలన అశుభము కలుగదు. ఇదేవిధముగా జన్మలగ్నము 
సింహము, అష్టమలగ్నమైన మీనము వివాహలగ్నమైన అశుభము కలుగదు. లగ్నరాశి 
అధిపతులైన రవి గురువులకు మిత్రత్వమున్నది 


వీడినది వడ le le le slo విడ విడ slo slo, sles sl slo sles విడ sl sles sles sles sls ం7 lass sl sl విడవ డవ sll sl sll sll sl sl sll sll వడ sll వడ sl 


RRO CREO URE RR RR Ra Ra) Cin fa Rm Rn RD RDU 


పేడ వోడ వడ పడ పడ వడ వరన 6 వడ పడ వదవదవడపకపిక అరవ వివాహ ప్రకరణము. _ sss Ieee 
మీనోక్ష క్షకర్మాలి మృగప్రియో౭_ష్టమం లగ్నం నాష్టమగేహదోషకృత్‌ 
అన్యోన్యమిత్రంత్వవశేన సా వధూర్భవేత్సుతాయుర్భహ సౌఖ్యభాగినీ 47 
వర-వధువుల జన్మలగ్నము లేక రాశినుండి అష్టమరాశి మీన; వృషభ, కర్నాటక, 
వృశ్చిక,మకర, కన్యలగ్నములైన అష్టమభావములోనున్న దోషము కలుగదు. లగ్నేశ 
అష్టమేశులకు మిత్రత్వమున్న వివాహిత వధువుకు పుత్రులు, ఆయువు, గృహసుఖము 
కలుగును. 
మీన, వషభుకర్మాటకము, వృశ్చిక, మకర,కన్యారాశులు అష్టమరాశులైనపఫుడు 
లగ్నరాశులు క్రమముగా సింహ,తుల,ధను, మేష, మిథునుకుంభములగును. బీటిలో వృషభ, 
తులలు, మేష వృశ్చికములకు ఏకాదిఫత్యమున్నది (రెండు రాశులకు స్వామిఒక్కడే) మిగిలిన 
రాశులలో ఫరస్పరము మిత్రత్వమున్నది. అందువలన దోపపరిహారమైనది. 
ద్వాదశాష్టమ సంబంధ దోషము :- 
మృతిభవనాంశో యది చ విలగ్నే తదధిపతిర్వా న శుభకర: స్యాత్‌ 
వ్యయభవనం వా భవతి తదంశస్తదధిపతిర్వా కలహకర: స్యాత్‌ 48 
వర-వధువుల జన్మలగ్నము నుండి అష్టమభావరాళి దాసి స్వామి లేక అష్టమరాళి 
నవాంశము వివాహ లగ్నములోనున్న అశుభఫలము కలుగును. ఇదేవిధముగా పన్నెండవ 
భావరాళి దానిస్వామి, దాని నవాంశము వివాహలగ్నములో నున్న కలహకారణమగును. 
నక్షత్రముల విషఘటీ దోషము :- 
ఖరామతోల_ న్యాదితివహ్ని పిత్యభే ఖవేదత: కే రదతశ్చ సార్పభే 
ఖబాణతో9_ శ్వే ధృతితోతల యమామ్బుపే కృతేర్భగత్వాష్ట భవిశ్వజీవభే 49 
మనోర్దిద్వైవానిల సౌమ్యశాక్రభే కృపక్షత: శైవకరో9_ష్టి తో౭ జభే 


యుగాశ్వితో బుధ్యభతోయమామ్యభే ఖచన్దతో మిత్రభవాసవ[శ్రుతౌ 50 
మూలే9_జ్ఞబాణా ద్విషనాడికాకృతా వర్దా: శుభేథో విషనాడికా ధ్రువా: 
నిఘ్నా భభోగేన ఖతర్మభాజితా: స్పష్టా భవేయుర్విషనాడికాస్తథా 5్‌1 


రేవతి-పునర్వసు -కృత్తిక-మఘ నక్షత్రములలో 30 ఘడియల తర్వాత 4 ఘడియలు 
విషఘడియలగును. రోహిణిలో 40 ఘడియలు, ఆశ్లేషలో ౩82 ఘడియలు, అశ్వినిలో 
50ఘడియలు, ఉత్తర శతభిషంలలో 18 ఘడియలు, పుబ్బ, చిత్త, ఉత్తరాషాఢ పుష్యమి, 
నక్షత్రములలో 20 ఘడియలు, విశాఖ, స్వాతి, మృగశిర, జ్యేష్ట నక్షత్రములలో 14 
ఘడియలు, ఆర్ధ, హస్తలలో 21ఘడియలు, పూర్వాభాద్రలో 16ఘడియలు, ఉత్తరాభాద్ర 
పూర్వాషాఢ భరణిలో 24 ఘడియలు,అనూరాధ, (శ్రవణం, ధనిష్టలలో 10 ఘడియలు, 
మూలలో 56 ఘడియల తర్వాత 4 ఘడియలు విషఘడియలగును. వీటిని శుభకార్యములలో 
వదిలిపెట్టవలెను. వీటిని స్థూలముగా విషఘడియలుగా తలంతురు. 


geseslesleseslesleslesleseslesleslesleslesleslesleslesleslesle 9g Sesesleslesleslesesleslesleslesleslesleslesleslesle le sle 


CTT TW WT WT TY OT UT OT UT aT aw al CTT WY WY TT WT WT HT a maf 


see 6696 ముహూర్త చింతామణి sles 


నక్షత్ర సమయమును 4చే గుణించి 60చే భాగించిన విషఘడియల స్పష్టమానము 
తెలియును. 

ప్రతి నక్షత్రములో వేరువేరు ఘడియల అనంతరము నాలుగేసి ఘడియలు 
విషఘీడియమలుగా తలంచి నక్షత్రమునకు 60 భఘడియలుగా భావించి తెలుపుట జరిగినది. 
సూక్ష్మజ్ఞానము కొరకు త్రైమాసికములో అనుపాతము చేయవలెను. 
ఉదాహరణకు భాగఘుడియలు 65,29,బీటిలో విషఫుడియులు నృల్టిమానమును 
తెలిసికొనవలెను. 

65.29 ౫ 4 + 60 = 421 న్పష్టభుడియలు 

అందువలన ఉత్తరాషాఢ నక్షత్రమునకు 20 ఘడియలు జరిగిన తర్వాత 4.21 
ఘడియల వరకు విషఘడియ ఉండును. అనగా ఉత్తరాషాఢ నక్షత్రములో 20 ఘడియల 
నుండి 24 ఘడియల వరకు శుభకార్యములు చేయరాదు. 
నక్షత్ర విషఘటీ బోధక పట్టిక 


నక్షత్రము | విషఘడియలు | నక్షత్రము విషఘదియలు 
నుంది వరకు నుంది వరకు 
xa 


1 


(or | | (వే 
00 | co] 00 


18 


హస్త (21 | 25 
a lolu| || 
చంద్రుడు లగ్నము నుండి కేంద్రము, త్రికోణములో నున్న లగ్నేశుడు కేంద్రములో 


నున్న విషఘటీదోషముండదు.శుభరాశిలోనున్న చంద్రుడు లేక లగ్నేశుడు శుభగ్రహములతో 
చూడబడిన లేక తమ పడ్వర్షములో నున్న విషష్టుటీ దోషముండదు. 


sessed deseo deeded 99 Jee SSS SSS Se 


a 
క్‌ 


sds 52562523522 అరవ వివాహ ప్రకరణము. వీడదేడకడద2ద23 6252932323231: 
పగలు పదిహను ముహూర్తములు :- 
గిరిశభుజగమిత్రా: పిత్యవశ్యమృు విశ్వే 
౨ భిజిదథ చ విధాతాపీన ఇన్లానలౌ చ 
నిర్భతి రుదకనాథోం_ ప్యర్యమాథో భగ: స్యుః 
క్రమశ ఇహ ముహూర్తా వాసరే బాణచన్లా: ర్‌2 
1. ఆర్ధ 2. ఆశ్లేష 3.అనూరాధ 4.మఘ 5.ధనిష్ట 6. పూర్వాషాఢ 7. ఉత్తరాషాఢ 
8. అభిజిత్‌ 9.రోహిణి 10. జ్యేష్ట 11.విశాఖ 12.మూల 13.శతభిషం 14. ఉత్తర 15. పుబ్బ 
ఈ పదిహేను ముహూర్తములు క్రమముగా ఒకదినము(పగలు)లోనగును. ఈ నక్షత్రముల 
స్వామి ముహూర్తములకు స్వామియగును. వారు క్రమముగా గిరీశ, భుజగ, మిత్రపితృ,వసు, 
అంబు, విశ్వేదేవ, అభిజిత్తు, విధాత ఇంద్ర,ఇంద్రాగ్నినిర్భతి, ఉదకనాథ,అర్యమ,భగలు. 
రాత్రి పదిహేను ముహూర్తములు :- 
శివోల_జ పాదాదష్టా స్యుర్భేశా అదితిజీవకౌ 
విష్ట్వర్క త్వాష్టమరుతో ముహూర్తా నిశి కీర్తితా: 53 
ఆర్ధ, పూర్వాభాద్ర - పూర్వాభాద్ర నుండి ఎనిమిది నక్షత్రములు (పూర్వాభాద్ర, 
ఉత్తరాభాద్ర, రేవతి, అళ్చిని,భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర) పునర్వసు, పుష్యమి, శ్రవణ, 
హస్త, చిత్త స్వాతి - ఈపదిహేను రాత్రి ముహూర్తములుగా చెప్పబడినవి. ఈ నక్షత్రములకు 
స్వాములు క్రమముగా శివ, అజపాద, అహిర్భుధ్య్య,పూష, అశ్వినీకుమార, యమ,అగ్నిి 
బ్రహ్మ చంద్ర,అదితి,గురు,విష్ణు,సూర్య, త్వాష్ట్ర వాయువు - ఇవి రాత్రి ముహూర్తములగును 
శుభముహూర్తములు దొరకనవుడు ఈ ముహూర్తములువయోగలతడును.శుభ 
ముహూర్తములు దొరకనవుడు వగలు రాత్రి తెల్పిన ముహూర్తములలో అనుకూల నక్షత్ర 
నమయములో శుభకార్యమును నిర్వహాంచవచ్చును. 
పగలు నిందితముహూర్తములు :- 
రవావర్యమా బ్రహ్మరక్షశ్చ సోమే కుజే వహ్ని పిత్రే బుధే చాభిజిత్స్యాత్‌ 
గురౌ తోయరక్షౌ భృగౌ బ్రహ్మపిత్రే శనావీశసార్పౌ ముహూర్తా నిషిద్ధా: 54 
రవివారము ఆర్యమ, సోమవారము బ్రహ్మ, రాక్షస, మంగళవారము అగ్ని పితృ, 
బుధవారము అభిజిత్తు, గురువారము జల, రాక్షస, శుక్రవారము బ్రహ్మ, పితృ, శనివారము 
ఈశ సర్ప సంజ్ఞకములు నిషిద్ధములగును. అనగా రవివారము ఉత్తరానక్షత్ర సంబంధిత 
కార్యము అర్యమా ముహూర్తములో చేయరాదు. అదేవిధముగా సోమవారము రోహిణి 
మూల, మంగళవారము కృత్తిక మఘ, బుధవారము అభిజిత్తు, గురువారము పూర్వాషాఢ 
మూల, శుక్రవారము రోహిణి మఘ, శనివారము ఆర ఆశ్లేష నక్షత్రములకు సంబంధించిన 
కార్యములు ఆనక్షత్ర ముహూర్తములలో నిర్వహించరాదు. ఇదేవిధముగా రాత్రి 
ముహూర్తములు (గ్రహించవలెను. 


పడ డవ వడ వడ వడ వడ విడవ వ వడ వాడ 100 పడదని వదత se sle se lee le se sles le le le sla sles 


CTT UY Tw రలక్షులణలలకల 


M౪ ముహూర్త చింతామణి 666 


మ డా rms 


PETER నకానా నాననా 


DTT TTT 


7 


1 


వివాహమునకు నక్షత్రాదులు :- 
నిర్వేధై: శశికరమూలమైత్రపిత్ర్య బ్రాహ్మాన్యోత్తరపవనై శుభో వివాహ: 
రిక్తామారహిత తిథౌ శుభే9_హ్నివైశ్వప్రాన్యా[జ్టః శ్రుతితిథిభాగతో9_భి జిత్సాత్‌ _ 55 
వేధరహితమైన మృగశిర, హస్త,మూల, అనూరాధ,మఘ, రోహిణి రేవతి, ఉత్తరా 
త్రయం,స్వాతి నక్షత్రములు,రిక్తతిథులు (4,9,14) అమావాస్యలను వదలి మిగిలిన తిథులు, 
శుభ(గహవారములు వివాహమునకు అనుకూలమైనవి. ఉత్తరాషాఢ నాల్గవచరణము 
(శ్రవణము మొదటి పదిహేనవభాగము కలిపిన అభిజిత్తు నక్షత్రమగును. 
ఉత్తరాషాఢ నక్షత్రమానము 63.36 ఘడియలు, శ్రవణ నక్షత్రమానము 64 .45 
ఘడియలు 638.39 = 4 = 15.54.45 
64.45 + 15 = _4.19.00 
20.13.45 అభిజిత్తు నక్షత్రమానమగును. 
పంచశలాక వేధ :- 
వేధోత_ న్యోన్యమసౌ విరిబ్బ్యభిజితో ర్యామ్యానురాధర్‌క్షయో 
ర్విశ్వేన్వోర్దనిపి త్రయోర్ధహకృతో హస్తోత్తరాభాద్రయో: 
స్వాతీవారుణయోర్భవేన్నిర్భతిభాదిత్యోస్తథోఫాన్యయో: 
ఖేటే తత్ర గతే తురీయ చరణాద్యోర్వా తృతీయద్వయో: 56 
రోహిణి -అభిజిత్తు భరణి-అనూరాధ, ఉత్తరాషాఢ-మృగశిర, శ్రవణ-మఘ, హస్త 
- ఉత్తరాభాద్ర, స్వాతి-శతభిషం, మూల-పునర్వసు,ఉత్తర-రేవతి, ఈ రెండేసి నక్షత్రములకు 
గ్రహమువలన వేధ కలుగును. ఈ నక్షత్రములలో గ్రహము న్నప్పుడు చతుర్ధముతో 
ప్రథమచరణమునకు, తృతీయముతో ద్వితీయ చరణమునకు వేధ కలుగును. అనగా 
నక్షత్రము చతుర్ధచరణములో నున్న గ్రహము రెండవ నక్షత ప్రథమపాదమునకు మూడవ 
చరణమబులో నున్న గ్రహము రెండవపాదమునకు వేధను కలిగించును. శ్రవణానక్షత్ర 
చతుర్ధపాదములోనున్న గ్రహము మఘ ప్రథమచరణమునకు వేధను కలిగించును. 


ప్రేడ్రషోడవిడ విడవ డవ డడ sleet 101 వడడవడవడ విడవని దవడ విడవ డవ విడవ డవ డవ దవడ 


TT WT WW WT TW CY a TT TWIT TT TT a 


EEG అరవ వివాహ ప్రకరణము ssa 


agen een ea twa Onn In Rn An An Rn An Rn 


అదేవిధముగా శ్రవణము తృతీయ చరణములో నున్న గ్రహము మఘనక్షత్ర ద్వితీయ 
చరణమునకు వేధకలిగించును. 
లేధ శుభగ్రహముతో నైనను ఫాపగ్రహముతోరైనను అశుభమును కలిగించును. 
కాని నారదమతానుసారము శుభగ్రహముతో లేధ కలిగిన, లేధ కలిగిన నక్షవ్రపాదమును 
వదిలి పెట్టవలెను. ఫాఫగ్రహముతో లేధ కలిగిన నక్షత్రమును పూర్తిగా వదలిపెట్టతలెను. 
శాక్రేజ్యే శతభానిలే జలశివే పౌష్టార్యమర్‌-వసు 
ద్వీశే వైశ్వసుధాంశుభే హయభగే సార్పానురాధేమిథ: 
హస్తోపాన్తిమభే విధాత్భవిధిభే మూలాదితీ త్వాష్టభా 
జాకీ యామ్యమఘే కృశానుహరిభే విద్ధే కృభృద్రేఖికే ర్‌7 
జ్యేష్ట-పుష్యమి, శతభిషం -స్వాతి, పూర్వాషాఢ-ఆగర్ట, రేవతి-ఉత్తర, ధనిష్ట-విశాఖ, 
ఉత్తరాషాఢ -మృగళిర, అశ్విని-పుబ్బ, ఆశ్లేష-అనూరాధ,హస్త-ఉత్తరాభాద్ర, రోహిణి- 
అభిజిత్తు, మూల-పునర్వసు, చిత్త-పూర్వాభాద్ర,భరణి-మఘ, కృత్తిక-శ్రవణం, వీటికి 
పరస్పరము వేధ కలుగును. ఈ వేధ సప్తశలాక చక్రము ద్వారా తెలిసికొనవచ్చును. 
సప్తశలాక పట్టిక 
కృత్తిక రోహిణి మృగ ఆర్ధ పున పుష్వ ఆశ్లేష 


భరణి మఖ 
అశ్విని పుబ్బ 
రేవతి ఉత్తర 
ఉ.భాద్ర హస్త 
పూ.భాద్ర చిత్త 
శతభిషం స్వాతి 
ధనిష్ట విశాఖ 


శవ అభిజి ఉ.షా పూషా మృ జ్యేష్ట అనూ 
క్రూరవేధ పరిహారము :- 
బుక్షాణి క్రూరవిద్దాని క్రూరభుక్తాది కాని చ 
భుక్వా చన్టేణ ముక్తాని శుభార్జాణి ప్రచక్షతే 58 
పాపగ్రహములచే వేధ పొందినవి, పాపగ్రహములచే భుక్తములై వదిలి పెట్టబడినవి. 
పాప(గహముల యోగము కలిగినవి. పాపగ్రహములయోగము కలుగునవియైిన 
నక్షత్రములను శుభకార్యములందు వదిలిపెట్టవలెను. ఒకవేళ ఆనక్షత్రము చంద్రునిచే 


seseseseseslesleseseslesleslesleslesleslesleslesleslesle 100 Sleslesleseslesleslesleslesleslesleslesleslesleslesle sles 


OTT TW TW Tm CTT TUT VW WT WT TW mara 


ల ననా 
లత్తాదోషము ఫా 
జ్ఞరాహుపూర్ణేన్దుసితా: స్వపృష్టే భం సప్తగోజాతి శరైర్మితం హి 
సంలత్త యున్తేత_రృశనీజ్యభౌమా: సూర్యాష్టతర్మాగ్నిమితం పురస్తాత్‌ 59 
బుధుడు,రాహువు, పూర్ణచంద్రుడు శుక్రుడు - తాము ఆక్రమించిన నక్షత్రములకు 
వెనుక వైపునున్న 7,9,22, 5వ నక్షతములను క్రమముగా లత్తితము చేయును. అనగా 
బుధుడు తానున్న నక్షతమునకు వెనుకనున్న ఏడవ నక్షత్రమును, రాహువు తొమ్మిదవ 
నక్షత్రమును, చంద్రుడు ఇరువదిరెండవ నక్షత్రమును, శుక్రుడు ఐదవ నక్షత్రమును 
లత్తితము చేయును. ఇదేవిధముగా సూర్యుడు, శని, గురువు, కుజుడు తమ ముందున్న 
12,8,6,3 నక్షత్రములను క్రమముగా లత్తితము చేయును. 
లత్తాదోషము వివాహములో తప్పక వదలవలెను. రవిలత్త ధనమును హరించును. 
కుజలత్త మరణము, చంద్రలత్త నాశము బుధలత్త నాశమును, గురులత్త బంధునాశమును, 
రాహులత్త మరణమును, శుక్రలత్త కార్యనాశనమును కలిగించును. 
పాతదోషము :- 
హర్షణ వైధృతిసాధ్యవ్యతిపాతకగణ్ణ శూల యోగానామ్‌ 
అన్తే యన్నక్షత్రం పాతేన నిపాతితం తత్సాత్‌ 60 
హర్షణ, వైధృతి, సాధ్య, వ్యతీపాత, గండ, శూలయోగముల అంతిమ క్షణములో 
నుండు నక్షత్రము పాతదోషమును కలిగించును. దీనిని చండాయుధ యోగమందురు. 
క్రాంతిసామ్య మహాపాతదోషము :- 
పజ్బాన్యాజౌ గోమృగౌ తౌలికుమ్బౌ కన్యామీనౌ కర్యలీ చాపయుగ్నే 
తత్రాన్యోన్యం చన్ధభాన్వోర్నిరుక్తం క్రాన్తే సామ్యం నోశుభం మజ్జలేషు 61 
సింహ - మేష వృషభ - మకర, తుల - కుంభ, కన్య = మీన, కర్మాటక - 
వృశ్చిక, ధను - మిథున, ఈ రెండేసి రాశులలో సూర్యచంద్రులున్న క్రాంతిసామ్యనామక 
దోషమగును. దీనిని మంగళకార్యములలో శుభముగా (గహించరు. సింహములో సూర్యుడు 
మేషములో చంద్రుడు, లేక సింహములో చంద్రుడు మేషములో సూర్యుడున్న క్రాంతి 
సామ్యదోషమగును. దీనిని మహాపాతదోషమని కూడ అందురు. ఇదేవిధముగా మిగిలిన 
రెండేసి రాశులను గ్రహించవలెను. 
సూర్యచంద్రుల క్రాంతులలో సామ్యముండుట వలన క్రాంతిసామ్య దోళమగు 
చున్నది.శ్రాంతిసామ్యములో రెండు భేదములున్నవి. [వ్యతీపాతము 2. ఇైధ్యతి. వ్యతీపాతము- 
అయనభేద (న్నరాశులలోముండి సూర్యచంద్రులు ఒకేవ్యత్తములో క్రాంతి (గమనము) 
నమానముగానున్న వ్యతీపాతనామక దోళకమగును.ఒకేఅయనములో లేరుఖేరు వృత్తము 


geseslesleseslesleslesleseseslesleslesleslesleslesesleslesle 109 Sleslesleslesesleslesleslesleslesleslesesleslesle le sle 


CTTW TTT TW TT CY UT aT ata CTT TW TU TW CU TT oY ral 


se ఆరవ వివాహ ప్రకరణము _ 3 


aun Re జులుం fate Rm CRC 


లలన magma తుం మానడు నడు 

వైధ్యృతినామక దోళమగును. అనగా ఒకేరాశిలో సూర్యచంద్రుల గమనము సమానముగానున్న 

ఖైధ్యతి, భిన్నరాశులలో సూర్యచంద్రుల గమనము సమానముగా నున్న వ్యతీపాతమని 

తఆతెలుతవచ్చును.నూర్యచంద్రుల నమానఅంశముల వ్రభావమువలన లోకములో 

అరిష్టములుజరుగును.కావున శుభకార్యములలో ఈ దోషమును విడువవలను. 
క్రాంతిసామ్య చక్రము 


1 12 11 


మేషము మీనము కుంభము 


2 వృషభము మకరము 10 
3 మిథునము ధనుస్సు 9 
4 కర్కాటకము వృశ్చికము8 
సింహము కన్య తుల 
ర్‌ 6 7 


ఖర్జూరదోషము, ఏకార్గ్లలాదోషము ఫా 
వ్యాఘాతగణ్ణవ్యతిపాతపూర్వ శులాన్యవ టే పరిఘాతిగణ్ణే 
యోగే విరుద్ధే త్వభిజిత్సృమేత: ఖార్జూరమార్మాద్విషమే శశీ చేత్‌ 62 
అభిజిత్తుతో కలిపి సూర్యనక్షత్రము నుండి చంద్ర నక్షత్రము వరకు విషమ 
సంఖ్యలోనున్న, అదేరోజున వ్యాఘాత,గండ, వ్యతీపాత, విష్కంభ, శూల,వైధృతి,వజ్ర, 
పరిఘ, అతిగండ యోగములలో ఒకయోగమున్న ఖర్జూరనామక దోషమగును. దీనిని 
ఏకార్లల దోషమని కూడ అందురు. సూర్యనక్షత్రము నుండి సమసంఖ్యక నక్షత్రములలో 
చంద్రుడున్న వ్యాఘాతాది దుష్టయోగములున్నను ఖర్జూరదోషము కలుగదు. ఖర్జూరచక్ర 
నిర్మాణము నారదాది బుషులు తెలియజేసిరి. 
వ్యాఘాత, శూల,వరిఘ,పాత, విష్కంభ, గండ, అతిగండ, వజ్ర, ఖైధృతియోగము 
లలో క్రనుముగా పునర్వసు, మృగశిర,మఘు, ఆశ్లేష, అశ్విని, మూల, అనూరాధ, పుష్యమి, చిత్త 
నక్షత్రములకు ఖర్జూరచక్రశీర్షములో స్థాలంచతలెను. ఖర్జూరచక్ర నిర్మాణము ఒక నిలువురేఖ 
వదమూడుఅడ్డ రేఖలతో కలుగును. అభిజిత్తును లెక్కించరాదని తెలిపెను కాని దానిని 
లెక్కించకున్న విషమనక్షత్రము ఒకరేఖలోరాదు. అందువలన అభిజిత్తును కలిపి లక్కించవలసై 


me A కటక రతన 6న టకటన టట టక టన నటన 66 


CTTW TUT TT యలు [యుటరు. 


క ఆఆఆ ఆఆఆ ముహూర్త చింతామణి assesses esses se 


2 
ణి 


ఖర్జూర చక్ర పట్టిక 

పునర్వసు 
పుష్యమి ఆర్ట నక్షత్రము 
అశ్విని మృగ పునర్వసు 
మఘ రోహిణి మృగశిర 
పుబ్బ కృత్తిక క మఘ 
హస్త అశ్విని 
చిత్త రేవతి 
స్వాతి ఉ.భాద్ర 
విశాఖ పూ.భాద్ర 
అనూరాధ శతభిషం 
జ్యేష్ట ధనిష్ట 
మూల (శ్రవణ 
పూర్వాషాఢ అభిజిత్తు 

ఉత్తరాషాఢ 


ఉప(గహ దోషము :- 
శరాష్ట్ర దికృక్రనగాతి ధృత్యస్థిథిర్ధతిశ్చ ప్రకృతేశ్చ పజ్బ 
ఉపగ్రహా: సూర్యభతో౭_బ్దతారా: శుభా నదేశే కురుబాహ్లికానామ్‌ 63 
సూర్యనక్షత్రము నుండి చంద్ర నక్షత్రము 5,8,10,14,7,19,15,8,21,22, 
29,2425 సంఖ్యలలోనున్న ఉపగ్రహనామక దోషమగును. ఇది కురుబాహ్లిక దేశ 
వాసులకు శుభమునీయదు. 
పాతోపగ్రహలత్తా దోష పరిహారము :- 
పాతోపగ్రహలత్తాసు నేష్టోల_ జః ఖేట పత్సమ: 
వారస్రిఘ్నో౭ స్ట భిస్తష్ట: సైక: సాదర్ధయామక: 64 
పాత,ఉపగ్రహ,లత్తాదోషములు నక్షత్రములో ఏపాదములో జరుగునో ఆపాదము 
లను మాత్రమే యోగకారక నక్షత్రములో వదలవలసి యుండును. సూర్యుడు హస్త 
నక్షత్రము ప్రథమచరణములో చంద్రుడు అనూరాధ నక్షత్రములోనున్న ఉపగ్రహదోష 
మగును. కాని సూర్యుడు హస్తలో ప్రథమచరణములో నుండుటవలన చంద్రుడున్న 
అనూరాధ నక్షత్ర ప్రథమచరణమే దోషమును పొందును. మిగిలిన మూడుచరణములు 
దోషరహిత ములగును. 


DTT TTT TW TTT TT WT TVD TW TT TT TT TT 


333౬ ఆరవ వివాహ ప్రకరణము. _ ass 
కులికదోషము :- MMMM 
శక్రార్మదిగ్వసురసాబ్ధ్యశ్విన: కులికా రవేః 
రాత్రౌ నిరేకాస్తి థ్యంశా: శనౌ చాన్యో౭-పి నిన్దితా 65 
రవివారము మొదలుకొని అన్నివారములలో క్రమముగా 14,12,10,8,6,4,2 
ముహూర్తములు కులిక సంజ్ఞకములగును. రాత్రిలో పైన తెల్పిన ముహూర్తములలో ఒక 
ముహూర్తమును తక్కువచేసినకులికమగును. అనగా రవివారములో 14వ,రాత్రి 
ముహూర్తమునకు 1 తగ్గించి పదమూడవది కులిక ముహూర్తమగును. అదే విధముగా 
సోమవారము రాత్రిలో ఒకటి తగ్గించిన 11వ ముహూర్తము కులికమగును. ఈ విధముగా 
మిగిలిన వారములలో గ్రహించవలను. ఈ కులికముహూర్తములలో శుభకార్యములు 
చేయరాదు. 


కులిక ముహూర్త పట్టిక 


soa ౫ ౫ | 10౩ ౮|0 2. 
రహా [nu olla 
దగ్ధతిథులు: - 
చాపాన్వగే గోఘటగే పతజ్లే కర్మాజగే ప్రీమిథునే స్థితే చ 
సింహాలిగే నక్రఘటే సమా: స్తుస్తిథ్యో ద్వితీయాప్రముఖాశ్చ దగ్గాః 66 
ధనుస్సు - మీనము, వృషభము - కుంభము, కర్మాటకము - మేషము, కన్య - 
మిథునము, సింహము - వృశ్చికము, మకరము - తుల, రాశులలో సూర్యుడున్నపుడు 
ద్వితీయాది క్రమములో సమతిథులు దగ్గసంజ్ఞకములగును. అనగా ధనుస్సు మీన 
రాశులలో సూర్యుడున్నపుడు ద్వితీయతిథి, వృషభ కుంభములలో సూర్యుడున్నపుడు 
చతుర్ధతిథి, కర్మాటక మేషములలో సూర్యుడున్నప్పుడు షస్టతిథి, కన్య మిథునములలో 
సూర్యుడున్నపుడు అష్టమతిథి, సింహ వృశ్చికములలో సూర్యుడున్నపుడు దశమితిథి, 
మకర తులలలో సూర్యుడున్నపుడు ద్వాదశ తిథి దగ్ధసంజ్ఞకములగును. ఈ దగ్ధతిథులలో 
శుభకార్యములు చేయరాదు. 
జామిత్రదోషము ఫా 
లగ్నాచ్చన్లా న్మదనభావనగే ఖేటేన స్యాదిహ పరిణయనమ్‌ 
కిం వా బాణాశుగమితలవగే జామిత్రం స్యాదశుభకరమిదమ్‌ 67 
లగ్న్యచంద్రుల నుండి సప్తమభావములో ఏ(గ్రహమున్నను జామిత్రదోషమగును. 


sesesesesesleslesesesleslesleslesleslesleslesleslesleslesle 106 Sleseseslesleslesleslesleslesleslesleslesleslesle sles 


OTT TTT WW WT WT WT WT rat CTT TUT WT WT WT WT TY aa 


ఈదోషములో వివాహము చేయరాదు. లగ్నమ లేక చంద్రుల నుండి కరవ నవాంశములో 
నున్న గ్రహము కూడా జామిత్రదోషమును కలిగించును. ఇది సూక్ష్మజామిత్రదోషమగును. 
ఉదాహరణకు మిథునరాశి రండవ నలాంశలో లగ్నమున్న మిథునమునకు 8త 
నఠాంశ+కర్మాటక నలాంశ 9, + సింహనలాంశ 9, కన్యానలాంశ 9+తులనలాంశ 9 
+ వృశ్చిక నవాంశ 9+ధనుస్సు 2 = 55వనవాంశ వరకు ఆరు రాశులగును. సప్తమరాశి 
నఠాంశము ధనూరాశికి 55వనలాంశముగును. 
ఏకార్గలాది దోషపరిహారము :- 
ఏకార్గలోపగ్రహ పాతలత్తాజామిత్రకర్తర్యుదయాస్త దోషా: 
నశ్యన్తి చన్హార్మబలేపపన్నే లగ్నే యథార్మాభ్యుదయే తు దోషా: 68 
సూర్యచంద్రులు బలవంతులై యున్నపుడు, సూర్యోదయమగునపుడు అంధకారము 
నష్టమగునట్లుగా ఏకార్గల, ఉపగ్రహ, లత్త,కర్తరి ఉదయాస్తాది దోషములు నష్టమగును. 
దేశభేదము వలన పరిహారము :- 
ఉపగ్రహర్‌క్షం కురుబాహ్లికేషు కలిబ్గ వజ్లేషు చ పాతితం భమ్‌ 
సౌరాష్ట్ర శాల్వేషు చ లత్తితం భం త్యజేత్తు విద్ధం కిల సర్వదేశే 69 
ఉపగ్రహదోషమున్న నక్షత్రము కురుక్షేత్రము(హరియాన) కాళ్ళీరములలో, పాత 
దోషమున్న నక్షత్రము కలింగ వంగదేశములలో, (ఒరిస్సా, బెంగాలు) లత్తాదోషమున్న 
నక్షత్రము సౌరాష్ట్ర గుజతాత్‌ రాష్ట్రములలో వదలి పెట్టవలెను. (గహములతో వేధింపబడిన 
నక్షత్రములను అన్నిదేశములలో వదలి పెట్టవలెను. 
శశాజ్క సూర్యర్‌క్ష యుతేర్భశేషే ఖం భూయుగాణ్లాని దశేశతిథ్య: 
నాగేన్దవో9_ జృేన్దుమితా నఖాశ్చేదృవన్తి చైతే దశయోగసజ్డా : 70 
సూర్యచంద్రులున్న నక్షత్రముల సంఖ్యను కలిపి దానిని 27చే భాగించిన శేషసంఖ్య 
0,1,4,6,10,11,15,18,19,20 వచ్చిన క్రమముగా ముందు తెలుపు యోగములగును. 
వాతాభ్రాగ్నిమహీపచోరమరణం రుగ్వజవాదా: క్షతి 
ర్యోగాజ్ళే దలితే సమే మనుయుతే£.థౌజే తు సైకేః రితే 
భం దాస్రాదథ సమ్మితాస్తు మనుఖీ రేఖా: క్రమాత్సంల్లిఖేద్‌ 
వేధో౭_స్మిన్‌ గ్రహచన్దయోర్న శుభద: స్యాదేకరేఖాస్థయో: 71 
శూన్యము (సున్నుశేషము వచ్చిన వాతము, 1వచ్చిన మేఘము, 4 వచ్చిన అగ్ని, 
6 వచ్చిన మహీపతి, 10 వచ్చిన దొంగ, 11 వచ్చిన మృత్యువు, 15 వచ్చిన రోగము, 
18 వచ్చిన వజము,19 వచ్చిన కలహము, 20 వచ్చిన క్షతినామక యోగమగును. 
శూన్యము శేషము వచ్చిన వాయువు వలన, 1 శేషము వచ్చిన మేఘమువలన భయము 
కలుగును. ఇట్లే మిగిలిన వాటిని గ్రహింపవలను. ఈయోగ సంఖ్య సమసంఖ్యయిన 


gesleslesleseslesleslesleseseslesleslesleslesleslesesleslesle 1077 Seslesleseseseslesleslesleslesleslesesleslesleslesle 


CTTW TTT WT WT TT CY UT aT raf CTU TW TU TW CU TT oY ar al 


దానికి 1కలిపి సగముచేసిన నక్ష్మత్రసంఖ్య వచ్చును. 

పద్నాలుగు రేఖలు గీచి లెక్కించిన వచ్చు నక్షత్రముతో ప్రారంభించి అభిజిత్తుతో 
కూడి 28 నక్షత్రముల స్థాపన రీఖలలో చేయవలెను. తర్వాత ఏగ్రహము ఏనక్షత్రముపై 
నున్నదో ఆగ్రహములను ఆయానక్షత్రములపై నుంచవలెను. ఆవిధముగా చేసిన చంద్రునికి 
లదురుగా రేఖపై గ్రహూమున్న, చంద్రుడున్న నక్షత్రమునకు వేధ కలిగి అశుభమగును. ఈ 
వేధను విలాహాది శుభకార్యములలో వదిలిపెట్టవలెను. 
ఉదాహరణకు : 984 ఆశ్చయుజ శుక్షచతుర్దశి సోమవారము చంద్రుడు పూర్వాభాద్రవద 
నక్షత్రములో, సూర్యుడు హస్తనక్షత్రములో ఉన్నాడు. అశ్విని నుండి పూర్వాభాద్ర సంఖ్య 25, 
అశ్విని నుండి హస్త సంఖ్య 13, రెండింటిని కలిపిన 38 వచ్చును. దానిని 27చే భాగించిన 
శేషము ॥ వచ్చును. అనగా మృత్యునామక యోగమైనది. విషమసంఖ్య అగుట వలన | 
కలిపి సగము చేసిన 1౫-1-12 సగము 6. అశ్విని నుండి లెక్కించిన 6వ నక్షత్రము ఆర్జయగును. 


వేధచక్రము 


Tr pre గ్రహస్థితిని చూబిన చంద్రుడు సూర్యుడు బుధుడు 
ఒకేరేఖలో నున్నారు. చంద్రనక్షత్రము ఫూర్వాభాద్రకు రవి బుధగ్రహములు రెండింటితో 
లేధ కలిగినది. కావున శుభకార్యములు చేయుటకనుకూలముకాదు. 
పంచబాణ దోషము :- 

లగ్నేనాధ్యా యాతతిథ్యా౭_ జృతవ్వా: శేషే నాగద్వ గ్రబ్దితర్కేతి_ ను సంఖ్యే 

రోగో వహ్నీ రాజచౌరౌ చ మృత్యుర్చాణశ్చాయం దాక్షిణాత్య ప్రసిద్ధే 72 

శుక్లపక్ష పాడ్యమి నుండి ప్రారంభించి గడిచిన తిథధిసంఖ్యలో లగ్నరాళిని కలిపి 
9తో భాగించిన శేషము 8దైన రోగబాణము, 2 యైన అగ్నిబాణము, 4 గైన రాజబాణము, 
6యైన చౌరబాణము, 1శేషమైన మృత్యుబాణమగును. ప్రాచ్యఉత్తర పశ్చిమ దేశములో 
బాణజ్ఞానము దీనికి వేరుగా నుండును. ఈ విధానము దక్షిణదేశములో ప్రసిద్ధమైనది. 


లలల లలా 108 లాలా 


రచ న న IR In న న చ మ మ మ మా CTT TTT TT TW Ww Tw 


వలె ఏ ముహూర్త చింతామణి వ లు6 
వ్యాసోక్తబాణ పంచకము :- 
రసగుణశశి నాగాబ్భా ధ్య సంక్రాస్తి యాతాం 
శకమితిరథ తష్టాజ్మైర్యదా పజ్బ దోషా; 
రుగనల నృపచౌరా మృత్యు సంజ్ఞశ్చ బాణో 
నవహృత శరశేషే శేషకైక్యే సశల్య: 78 
సూర్యసంక్రాంతి అంశమును వేరువేరుగా ఐదుస్థానములలో నుంచి వాటికి 6,3,1, 
8,4 లను క్రమముగా జోడించి 6 తో భాగించిన 5శేషము వచ్చిన రోగము, 4 అగ్ని 
8 రాజు, 2 దొంగ, 1 మృత్యు సంజ్ఞక పంచబాణములగును. అన్ని శేష అంశములను 
తొమ్మిదితో భాగించిన ఐదు శేషము వచ్చిన శశీల్యబాణమగును. 
ఉదాహరణకు : 
సూర్యసంక్రాంతి గత అంశములు - 17 17 17 17 17 
+6 +83 +1 +8 +4 
28 20 18 25 21 
అన్నింటిని లేరులేరుగా 9చే భాగించిన 5,2,0,7,3 శేషములు వచ్చును. వ్రథమస్థనములో 
5 శేషము వచ్చిన తలంతవరకు సూర్యగతాంశము [7 ఉండునో అంతవరకు ప్రథమ బాణ) 
రోగనామక బాణముండును. 
బాణదోష పరిహారము :- 
రాత్రౌ చౌరరుజౌ దివా నరపతిర్వహ్ని: సదా సన్ధ్యయో: 
మృత్యుశ్చాథ శనౌ నృపో విది మృతిర్భామేల_గ్ని చౌరౌ రవౌ 
రోగోత థ వ్రతగేహ గోపనృపసేవాయాన పాణిగ్రహే 
వర్వాశ్చ క్రమతో బుథధై: రుగణలక్షాపాలచౌరా మృతి: 74 
రాత్రిలో చోర, రోగబాణములను, పగలు నృపబాణము ఎల్లప్పుడు అగ్నిబాణము, 
పాత:కాలము సాయంకాలము మృత్యుబాణమును త్యజించవలెను. శనివారము 
నృపబాణము, బుధవారము మృత్యుబాణము, మంగళవారము అగ్నిబాణము, చౌరబాణము 
రవివారము రోగబాణము త్యజించవలెను. (వ్రతబంధములో రోగబాణము, గృహచ్చాదనము 
లో అగ్నిబాణము, రాజసేవలో నృపబాణము,యాత్రలో చౌరబాణము వివాహములో 
మృత్యుబాణమును వదిలిపెట్టవలెను. 
(గ్రహదృష్టి విచారము :- 
త్రాశం త్రికోణం చతుర[స్రమస్తం పశ్యన్తి ఖేటాశ్చరణాభివృద్దా 
మనో గురుర్భూమిసుత:; పరే చ క్రమేణ సమూర్డదృశో భవన్తి 75 
తమరాశిలో నున్నప్పుడు అన్ని గ్రహములు తృతీయ దశమభావములలో ఏక 
పాదద్బష్టితో, పంచమ నవమభావములలోనున్న రెండుపాదముల దృష్టితో, చతుర్ల అష్టమ 


geseslesleseslesleslesleseslesleslesleslesleslesleseslesle 100 Seslesleslesleslesleslesleslesleslesleslesesleslesle less 


x 


ణీ 


CTU TTT WT WT WW mw am TT WT WT UT TU CT OT UCT aT aa 


desde sees అరవ వివాహ ప్రకరణము _ వీడకేడకడద22236: 5693232312312 
భావములలో నున్న మూడుపాదముల దృష్టితో, సప్తమములో నున్న నాలుగు పాదముల 
దృష్టితో (పూర్ణదృష్టి) చూచుట జరుగును. కాని శని గురు, కుజ, మిగిలిన గ్రహాలు పైన 
తెల్పినస్థానములలో క్రమముగా పూర్ణదృష్టి కలిగియుండును. అనగా శని తృతీయ, 
దశమములలో,గురుడు పంచమ,నవమములలో,కుజుడు చతుర్ధ, దశమములలో ,మిగిలిన 
గ్రహములు (రవి,చంద్ర, బుధడు, శుక్రుడు) సప్త్రమభావములో పూర్ణదృష్టి కలిగియుందురు. 
ఉదయాస్త శుద్ది ఫా 
యదా లగ్నాంశేశో లవమథతనుం పశ్యతి యుతో 
భవేద్వాయం వోఢు: శుభఫలమనల్పం రచయతి 
లవద్యూనస్వామీ లఅవమదనభం లగ్నమదనం 
ప్రపశ్యేద్వా వధ్వా: శుభమితరథా జ్లేయమశుభమ్‌ 76 
వివాహలగ్నములో నవాంశస్వామి, లగ్న నవాంశమును లేక లగ్నమును 
చూచుచున్న లేక కూడియున్న వివాహము చేసికొను వరునకు శుభము కలుగును. 
లగ్ననవాంశము నుండి సప్తమరాశి స్వామి, సప్తమ నవాంశమును లేక లగ్నమునుండి 
సప్తమభావమును చూచుచున్న వధువుకు శుభదాయకమగును. దీనికి వ్యతిరేకమైన అశు 
భఫలము కలుగును. 
లవేశో లవం లగ్నపో లగ్నగేహం ప్రపశ్యేన్మిథో వా శుభం స్యాద్వరస్య 
లవద్యూనపోం9_శద్యునం లగ్నపో9_స్తం మిథోవేక్షతే స్యాచ్చుభం కన్యకాయా: 77 
వివాహలగ్న నవాంశస్వామి నవాంశమును చూచుచున్న లగ్నస్వామి లగ్నమును 
చూచుచున్న లేక పరస్పరము నవాంశస్వామి లగ్నమును లగ్నస్వామి నవాంశమును 
చూచుచున్న వరునకు శుభము కలుగును. లగ్ననవాంశము నుండి సప్తమనవాంశస్వామి, 
సప్రమనవాంశమును చూచుచున్న లేక లగ్నేశుడు లగ్నము నుండి సప్తమమును చూచుచున్న 
కన్యకు శుభము కలుగును. 
ఉదయాస్త శుద్ధి ఫా 
లవపతి శుభమిత్రం వీక్ష తే£_౦శం ద్యునం వా 
పరిణయనకరస్య స్యాచ్చుభం శాస్త్రదృష్టమ్‌ 
మదనలవమిత్రం సౌమ్యమీంశం ద్యునం వా 
తనుమదనగ్భహం చేద్వీక్షతే శర్మ వధ్వాః 78 
లగ్న నవాంశస్వామియైన గ్రహమునకు మిత్రుడైన గ్రహము నవాంశ లగ్నము 
లేక జన్మలగ్నమును చూచుచున్న వివాహము చేసుకొను వరునకు శుభమగును. 
సప్త్రమభావములో నున్న నవాంశరాశిస్వామి మిత్రగ్రహము సప్తమములో నున్న 
నవాంశమును,లగ్నము నుండి సప్తమభావమును చూచుచున్న వధువుకు శుభము కలుగును. 


geseslesleseslesleslesleseslesleslesleslesleslesleseslesle 110 Sesleslesleseseseslesleslesleslesleslesesleslesleslesle 


CTT TTT WT WT TDW mw am TT WT WT UT ST CT OT TT oY maf 


elle ముహూర చింతామణి lee వడ వ eee ses 


TT WT TU UT TT cE cr 


లోవని,లగ్న నవాంశేశుని, సప్తమేశుని, సప్తమ నవాంశేశుని శుద్ది తప్పక 
ఉండ వలెను. ఈ శుద్ధిని వివాహ లగ్నముతో చూడవలెను. ఒకవేళ దీని శుద్ధి లేనియెడల 
లగ్నేశుని, లగ్ననవాంశేశుని, మిత్రగ్రహశుద్దిని చూడవలసి యుండును. 
అర్మాసంక్రాంతి దోషము :- 

విషువాయ నేషు పరపూర్వమధ్యమాన్దివసాంస్త జేదితరసబమేషు హి 

ఘటికాసు షోడశ శుభక్రియావిధౌ పరతో౭_పి పూర్వమపి సన్వజేద్‌ బుధ: 79 

విషువ (మేష తుల) సంక్రాంతులలో అయన (మకర, కర్నాటక) సంక్రాంతులలో 
సంక్రాంతి కాలమునకు ముందు మధ్య,తర్వాత (సంక్రాంతికి ఒకదినము ముందు అదే 
రోజు ఒకరోజుతర్వాత) మూడురోజులు శుభకార్యములను చేయరాదు. మిగిలిన (వృష, 
మిథున, సింహ, కన్య, వృళ్చిక,ధను, కుంభ, మీన) సంక్రాంతులలో సంక్రాంతి కాలము 
నకు 16 ఘడియలు పూర్వము, 16 ఘడియలు తర్వాత మొత్తము ౩2 ఘడియలుశుభ 
కార్యములలో విద్వాంసులు వదలి పెట్టవలెను. 
గ్రహముల సంక్రాంతి ప్రమాణము :- 

దేవద్వజ్మర్తవో౭_ష్టాష్టా నాడ్యో౭_ జ్యా ఖన్ఫపా: క్రమాత్‌ 
వర్దా: సజ్మమణే9_ర్మాదే: ప్రాయో౭_ర్మస్యాతి నిన్టితా: 80 

సూర్యాది గ్రహముల సంక్రాంతులలో క్రమముగా సూర్యునికి 838 ఘడియలు, 
చంద్రునికి 2 ఘడియలు, కుజునికి 6 ఘడియలు, బుధునికి 6 ఘడియలు,గురువుకు 
88 ఘడియలు, శుక్రునికి 9 ఘడియలు, శనికి 160 ఘడియలు వదిలిపెట్టవలెను. 
వీటిలో విశేషించి సూర్య ఘడియలు అత్యంత నిందితములు. 

గ్రహము ఒకరాశి నుండి రెండవరాశిలోనికి ప్రలేశించుటను సంక్రాంతి యందురు. 
గ్రహబింబపు ఒకభాగము వదైనరాశిలోని ఆరంభ బిందువును న్పర్శించు సకుమము 
నుండి గ్రహబిందువు రెండవభాగము రాశిలో ప్రవేశించు వరకున్న నమయమును క్రాంతి 
భఘడియలందురు.బింబమానము గ్రహగతులననునరించి అన్ని గ్రహములకు సంక్రాంతి 
ఘడియల కాలము భిన్నముగా నుండును. గ్రహబింబపు మధ్యబిందువు రాశ్యారంభ 
బిందువు మీదికి వచ్చిన సంక్రాంతి మధ్యకాలమగును. సంక్రాంతి జ్ఞా , బింబకలలు 
గ్రహగతుల ద్వారా అనుపాతముతో చేయబడును. 
ఉదాహరణకు సూర్యుని బంబకల 32.31.33, మధ్యగతి 59.8 

సంక్రాంతి కాలము 60 ౫ గ్రహబింబకల 

ర్రహగతికల 
సూర్య సంక్రాంతి కాలము 60 ౫ 32.31.33 + 59.8 = 33 భుడియలు 

ఇదేవిధముగా మిగిలిన గ్రహముల సంక్రాంతి కాలనాధన చేయవచ్చును. 


geseslesleseslesleslesleseseslesleslesleslesleslesesleslesle 111 Sesleslesleseseslesleslesleslesleslesesleslesle sles 


CTTW TT TW TW WT TU TU CY UT aT taf CTU TTT TU WY TY oY ral 


3 


కక అరవ వివాహ ప్రకరణము ్రీకిజీకిజీకజిక జిక ర 
పంగ్వంధ బధిర లగ్నము :- 
ఘ(సే తులాలీ బధిరౌ మృగాశ్వౌ రాత్రౌ చ సింహాజవృషా దివానా: 
కన్యాన్సృయుక్కర్కటకా నిశాన్గా దినే ఘటోం_న్యో నిశిపజ్ఞ సంజ్ఞ: 81 
పగలు తుల,వృశ్చికము,రాత్రి మకరము,ధనుస్సు బధిరసంజ్ఞకములు. సింహ, 
మేషవృషభ రాశులు పగలు, కన్య, మిథున, కర్కాటక రాశులు రాత్రి అంధ సంజ్ఞకములు 
కుంభరాశి పగలు, మీనరాశి రాత్రి పంగుసంజ్ఞకమగును. 
పంగ్వంధాదుల మతాంతరము :- 
బధిరా ధన్వితులాలయో౭_పరాహ్లే మిథునం కర్కటకో9_ జ్ఞనా నిశానా: 
దివసాన్గా హరిగో క్రియాస్తు కుబ్బా మృగకుమ్ఫాన్తిమభాని సన్స్రయోర్డి 82 
ధనుస్సు, తుల,వృశ్చికరాశులు అపరాహ్హములో బధిర సంజ్ఞకములు, మిథున 
కర్మాటక, కన్యలు రాత్రిలో అంధసంజ్ఞకములు, సింహ, వృష, మేషములు పగలు అంధ 
సంజ్ఞకములు, మకర, కుంభ, మీనరాశులురెండు సంధ్యలలో పంగుసంజ్ఞకములగును. 
బధిరాదుల ప్రయోజనము :- 
దారిద్ర్యం బధిరతనౌ దివాస్థలగ్నే వైధవ్యం శిశుమరణం నిశాన్ధలగ్నే 
పగ్వజ్లే నిఖిల ధనాని నాశమీయు: సర్వత్రాధిపగురు దృష్టిభిర్నదోష: 83 
బధిరసంజ్ఞక లగ్నములో వివాహము చేసిన దరిద్రము, అంధసంజ్ఞక లగ్నములో 
పగలు వివాహము చేసిన వైధవ్యము, రాత్రిఅంధక సంజ్ఞక లగ్నములో వివాహము 
చేసిన సంతానమునకు మృత్యువు, పంగుసంజ్ఞక లగ్నములో వివాహము చేసిన వివిధ 
విధములైన సంపదలనాశము కలుగును. అన్ని లగ్నములపై లగ్నేశుడు, గురువు వీరిద్దరి 
దృష్టి ఉన్న వివాహము దోషకారకము కాదు. 
వివాహములో తెల్పిన నవాంశములు :- 
కార్ముకతౌలిక కన్యాయుగ్మ లవే రఖుషగే వా 
య ర్హి భవేదుపయామస్తర్హి సతీ ఖలు కన్యా 84 
ధనుస్సు, తుల, కన్య, మిథున, మీననవాంశములలో వివాహము చేసిన కన్య పతివ్రత యగును. 
నవాంశములో మతాంతరము :- 
అన్యనవాంశే న చ పరిణేయా కాచన వర్గోత్తమ మిహహిత్వా 
నో చరలగ్నే చరలవయోగం తౌలిమృగస్టే శశభృతి కుర్యాత్‌ 85 
లగ్నమునకు చివరి నవాంశములో ఏకన్యకు వివాహము చేయరాదు. వర్గోత్తమ 
రాశిని వదలి అనగా అంతిమ నవాంశము వర్గోత్తమరాశియైన వివాహము చేయవచ్చును. 
చంద్రుడు తుల,మకరరాశులలో నున్నప్పుడు లగ్నమునకు చరనవాంశము లో వివాహము 
చేయరాదు. 


VR = mm 


sega CTT TU TUT TT I [యులకు 


వలవల ఏవే ముహూర్త చింతామణి I లు6 
లగ్నభంగ యోగములు :- = 
వ్యయే శని: ఖేల_ వనిజ సృతీయే భృగుస్తనౌ చన్టఖలా న శస్తాః 
లగ్నేట కవిగౌశ్చ రిపౌ మృతౌ గౌర్లగ్నేట్ళుభారాశ్చ మదే చ సర్వే 86 
లగ్నము నుండి పన్నెండవభావములో శని, పదిలో కుజుడు, తృతీయములో శు 
కుడు, లగ్నములో చంద్రుడు, ఇతరపాపగ్రహములున్న శుభమునీయదు. లగ్నేశుడు 
శుక్రుడు, చంద్రుడు ఆరవభావములో శుభమునీయరు. చంద్రుడు లగ్నేశుడు ఏదైన 
శుభ గ్రహము మరియు కుజుడు ఎనిమిదవభావములో శుభమునీయరు. సప్తమములో 
ఏ(గ్రహము శుభమునీయదు. 
గ్రహముల శుభస్థానములు ఫా 
త్ర్యాయాష్ట్రషట్సు రవికేతు తమో9_ ర్కపుత్రా 
(స్ర్యాయారిగ: క్రితిసుతో ద్విగుణాయ గోల_బ్దః 
సప్తవ్యయాష్టరహితౌ జ్ఞగురు సితో9_ష్ట 
త్రిద్యూన షడ్యయగ్భహాన్‌ పరిహృత్య శస్త: 87 
వివాహలగ్నము నుండి మూడవ,పదకొండవ, ఎనిమిదవ,ఆరవభావములలో 
సూర్యుడు, కేతువు రాహువు శని శుభమునిచ్చును. మూడవ పదకొండవ ఆరవభావములలో 
కుజుడు; మూడవ, పదకొండవ భావములలో చంద్రుడు, ఏడవ, పన్నెండవ ఎనిమిదవ 
భావములను వదలి మిగిలినభావములలో బుధ గురువులు,ఎనిమిదవ మూడవ ఏడవ 
ఆరవ పన్నెండవ భావములను వదలి మిగిలిన భావములలో శుక్రుడు శుభము నిచ్చును. 
కర్తర్వాదిదోషోపవాదములు వా 
పాపౌ కర్తరికారకౌ రిపుగ్భహే నీచాస్తగౌ కర్తరీ 
దోషోనైవ సితే9_రినీచగ్భహగే తత్షస్టదోషో౭ పి న 
భౌమేస్తే రిపునీచగే నహి భవేద్భామో౭_ష్టమో దోషకృ 
న్నీచే నీచనవాంశకే శశిని రి: ఫాష్టారి దోషో౭_పిన 88 
కర్తరీయోగకారకమైన పాపగ్రహము శత్రురాశి,నీచరాశులలోనున్న లేక అస్తంగత 
మైన కర్తరీదోషముండదు. శుక్రుడు శత్రుగ్రహరాశిలో లేక నీచరాశిలోనికి వెళ్ళినచో శు 
కుడు ఆరవభావములోనున్న దోషముండదు. కుజుడు అస్తంగతుడైన,శత్రురాశిలో లేక 
నీచరాశిలో నున్నపుడు, అష్టమభావములోనికి వెళ్ళిన దోషముండదు.చంద్రుడు తన నీచ 
రాశిలో,నీచనవాంశలోనున్నపన్నెండవ, ఎనిమిదవ ఆరవభావములోనికివెళ్ళిన దోషముండ దు. 
అబ్ల్బాది దోష పరిహారము :- 
అబ్బాయనర్హు తిథిమాసభపక్ష దగ్ధ 
తిథ్యన్హకాణ బదిరాజ్ఞముఖాశ్ళ దోషా: 


gesesleslesleseslesesleslesleseseslesleslesesleslesleslesle 113 Slesleslesesesleslesleseslesleslesleslesleslesleslesle 


OTT TTT WW WT WT WT WT rat CTT TUT WT WT WT TT TY awa 


పోక అరవ వివాహ ప్రకరణము _ “sss 


నశ్యన్తి విద్గురుసితేష్విహ కేన్ధకోణే 
తద్వచ్చ పాపవిధుయుక్త నవాంశదోష: 89 
వివాహకాలములో బుధ,గురు,శుక్రులు సప్తమభావమును వదలి కేంద్ర(1,4, 
7,10), త్రికోణ(ర, 9)స్థానములలో నున్న వర్ష-అయన-బుతు తిథి-మాస- నక్షత్ర - 
పక్ష-దగ్ధ-తిథి-అంధ-కాణ -బధిర-లగ్నాది సంబంధిత దోషములు తొలగును. పాపగ్రహ 
దోషము,చంద్రుడున్న లగ్నము, లగ్ననవాంశదోషము తొలగును. 
అన్యపరిహారము 
కేన్టే కోణే జీవ ఆయే రవౌ చ లగ్నే చన్టేవాపి వర్గోత్తమేవా 
సర్వే దోషా నాశమాయాస్తి చగే లాభే తద్వద్దుర్ముహూర్తాంశదోషా: 90 
కేంద్ర కోణభావములలో గురుడున్ను పదకొండవ భావములో సూర్యుడున్న 
లగ్నములో చంద్రుడున్న లేక తమవర్గోత్తమరాళిలో నున్న అన్నివిధములైన దోషములు 
నాశనమగును. చంద్రుడు పదకొండవభావములో నున్న దుర్ముహూర్తము, అశుభనవాంశ 
(పాపగ్రహములతో కూడిన నవాంశము) దోషము కూడ నశించును. 
కాశ్యవమతానుసారము కేంద్రుత్రికోణములలో గురు,శుక్ర, బుధులలో అవరు న్నను 
ఫైనతెల్పిన దోషములు తొలగును. విలాహలగ్నములో $కాదశభావములో నున్న చంద్రునికి 
అధికబలముండును. వివిధవ్రకారములైన దోషములను కేవలము చంద్రుడు 
ఫకాదశభావములో నున్న తొలగించును. 
దోషసమూహ పరిహారము :- 
త్రికోణే కేన్టే వా మదనరహితే దోషశతకం 
హలేత్సౌమ్య: శుక్రో ద్విగుణమపి లక్షం సురగురు: 
భవేదాయే కేన్టేల_బ్లప ఉత లవేశో యది తదా 
సమూహం దోషాణాం దహన ఇవ తూలం శమయతి 91 
త్రికోణ(5,9) సప్తమభావములను వదలి మిగిలిన కేంద్రస్థానములలో బుధుడున్న 
వందదోషములను దూరము చేయును. పైస్థానములలో శుక్రుడున్న 200 దోషములను 
నశింపజేయును. గురువున్న లక్ష దోషములను నశింపజేయును. లగ్నేశుడు నవాంశేశు 
డు ఏకాదశభావములో నున్న అగ్ని దూదిని నశింపజేయునట్లుగా దోషసమూహమును 
నశింపజేయును. 
ద్వౌ ద్వౌ జ్ఞభృగ్వో: పళ్ళేన్లా రవౌ సార్థత్రయోగురౌ 
రామా మన్నా గుకేత్వారే సార్టెకైకం వింశోపకా: 92 
వివాహలగ్నములో పూర్ణబలము 20 సంఖ్యతో కొలవబడుతున్నది. లగ్నములో 
నున్న గ్రహముల స్థితి అనుకూలమైనపుడు బుధ,శుక్రులకు 2, 2,చంద్రునికి 5, సూర్యునికి 


geseslesleseslesleslesleseseslesleslesleslesleslesesleslesle 114 Seslesleseseseslesleslesleslesleslesesleslesle le sle 


CTT TT TW TW WT TT CT UT aT taf LTT TT TU WU TT oY ral 


పడ పదపదతదన రుద కనక ముహూర్త చింతామణి వ కుక 
8 1/2, గురువుకి 3, శని రాహువు కేతువు కుజులకు 1 1/2 వింశోపకముల బలము 
కలుగును. 

ఈ అన్ని గ్రహముల బలమును కూడిన 2+2+5+3/21 1/2 H 1/271 1/24 (/ 
2 = 21/2. పూర్ణబలము లభించును. వింశోపక శబ్దమును ప్రయోగించుట వలన మొత్తము 
20 ఉండవలెను. కాని ఇక్కడ బలయోగము 21 1/2 కనపడుతున్నది. రాహు కేతువులలో 
ఒకరు శుభస్తానములో ఉన్నందున మరొకరు అశుభ స్థానమునందుందురు. కావున 1 1/2 
తగ్గించిన 20 యోగముల బలకుగును. గ్రహముల బలయోగము 5 కన్న తక్కువ 10 కన్న 
తక్కువ వింశోపకమైన కష్టఫలమగును. పదికన్న అధికము 15 కన్న తక్కువ వింశోవకమైైన 
మధ్యమ శుభఫలముగును. 15 నుండి 20 వరకు వింశోఫక బలమున్న విలాహసంస్కారములో 
ఉత్తమోత్తమగును. 
గ్రహముల వలన శ్వశురాదుల జ్ఞానము ఫా 

శ్వశూ: సితో౭ ర్క శ్వశురస్తనుస్తనుర్దామిత్రప: స్యాద్దయితో మన: శశీ 

ఏతద్భలం స్య్చతిభావ్య తాన్తికస్తేషాం సుఖం స్యమృవదేద్వివాహత: 93 

శుక్ర బలము వలన అత్తగారిని, సూర్యబలము వలన మామగారిని, లగ్నము 
వలన కన్య శరీరమును, సప్తమేశుని వలన పతిని, చంద్రుని వలన మనసును తెలిసి 
కొనవలెను. ఈ గ్రహముల బలాబలములను తెలిసికొని అత్తమామల సుఖ దు;ఖముల 
భవిష్య ఫలమును జ్యోతిష్కుడు తెలుపవలెను. 
సంకీర్ణ జాతుల వివాహముహూర్తము :- 

కృష్ణపక్షే సౌరికుజార్మేత పి చ వారే వర్ద నక్షత్రే యది వా స్యాత్‌ కరపీడా 

సజ్మీర్హానాం తర్హి సుతాయుర్ధన లాభాప్రీతిప్రాప్పై సా భవతీహ స్థితిరేషా 94 

కృష్ణపక్షములో ' శని కుజ “రవివారములలో 'వివాహములో విహిత నక్షత్రము 
కన్న భిన్నమైన నక్షత్రములలో సంకీర్ణ(మ్లేచ్చ సంస్మార రహితులు) జాతుల వివాహము 
జరిగిన పుత్ర ఆయు,ధన, పరస్పర ప్రేమలు కలుగును. ఈ జాతుల కొరకు ఇది నియమముగా 
భావించవలను. 
గాంధర్వవివాహ ముహూర్తము :- 

గాంధర్వాది వివాహే౭_ ర్కాద్వేదనేత్ర గుణేన్షవ: 
కుయుగాజ్లాగ్ని భూరామాస్తిపద్యామ శుభా: శుభా: 95 

గాంధర్వాది (గాంధర్వ, అసుర, పైశాచ) వివాహములలో త్రిపతిచక్రములో సూర్య 
నక్షత్రము నుండి చంద్రనక్షత్రమువరకు మొదటి 4 నక్షత్రములు అశుభము, తర్వాతి 2 
నక్షత్రములు శుభము, 3 అశుభము, 1 శుభము, 1అశుభము, 4శుభము,6 అశుభము, ౩శు 
భము, 1 అశుభము, 3శుభనక్షత్రములగును. ఈ శుభనక్షత్రములలో వివాహము చేయవలెను. 


gesleslesesesesesleseslesleslesleslesleseseseslesesle 1156 Sleslesleslesleslesleslesleslesesleslesleslesleslesle slo sl 


TT WY A CH OE CT CT UCT OY aT cH aE SO CIR IDNR Nn Ne hon Che RO RD Na CRO RD RE 


ని 


1 


కీ క క్ర తంతే అరవ వివాహ ప్రకరణము _ aie 
ఉదాహరణకు ౨ కోవాలో సూర్యుడు ఫునర్వసులో చంద్రుడున్న రోలాణి, మృగశిర ఆర్ధ 
ఫునర్వను ఈ నాలుగు నక్షత్రములలో గాంధర్వ వివాహము అశుభమగును. తత్వ 
పుష్యమి ఆజ్లేషలు శుభము. మఖ పుబ్బ ఉత్తర ఈమూడు నక్షత్రములు అశుభమును 
కలిగించును. ఇదేవిధముగా మిగిలిన నక్షత్రములను గ్రహించవలెను. 
గాంధర్వాది విలావాములకు కాలవ్రతిబంధము లేదు. దీనిని సార్వకాలిక 
విాళామందురు. $నమయములోనైనను చేసికొనతచ్చును. దీనిలో నక్షత్రశుద్ధిని 
చూడవలసియుండును. 
వివాహమునకు ముందు చేయుకార్యములు ఫా 
విధోర్బలమవేక్ష్య వా దలనకణ్దనం వారకం 
గృహాజ్గణ విభూషణాన్యథ చ వేదికామబ్దపాన్‌ 
వివాహవిహితోడు భిర్విరచయేత్తథోద్వాహతో 
న పూర్వమిదమాచరేత్‌ త్రినవషణ్మితే వాసరే 96 
వరకన్యల చంద్రబలమును గ్రహించి వివాహమునకు పూర్వము చేయు పిండి 
విసురుట,వర్లను దంచుట,గృహాంగణమును శుభ్రముచేయుట, మంగళ కలశము, వేదికా 
నిర్మాణము చేయవలెను. వివాహమునకు ముందు 3,6,9వ రోజులలో పైకార్యములు 
చేయరాదు. 
వేదికా ప్రమాణాదులు :- 
wean వేదహస్తె: సమన్తాత్తుల్యా వేదీసద్మనో వామభాగే 
యుగ్మే ఘే ష షష్టహీనే చ పజ్బసప్తాహే స్యాన్మజ్ణ్ఞపోద్వాసనం సత్‌ 97 
గృహమునకు వామభాగములో ఒకహస్తము ఎత్తు నాలుగు హస్తముల వెడల్పు 
పొడవు కలిగిన వేదికను నిర్మించవలెను. ఆరవరోజు వదిలి మిగిలిన రోజులలో ఐదవ 
ఏడవ దినములలో వివాహమండపమును నిర్మించవలెను. 
తైలాది లాపనము :- 
మేషాదిరాశిజ వధూవరయూ ర్వటోశ్చ తైలాదిలాపనవిధౌ కథితాత్ర సజ్ఞ్యా 
శైలా దిశః శరదిగక్ష నగాద్రిబాణా బాణాక్షబాణగిరయో విభుధైస్తు కైశ్చిత్‌ 98 
కొందరు విద్వాంసులు మేషాదిరాశులలో ఉత్పన్నమైన వధూవర వటువుల 
వివాహ,ఉపనయనములకు పూర్వము తైలాభ్యంగనము కొరకు క్రమముగా 7,10,5,10, 
ర్క్‌7,7,5,5,5,7దినముల సంఖ్యను తెలిపెను. అనగా మేషరాశిలో ఉత్పన్నమైన వధు 
వర, వటువులకు వివాహమునకు ఏడు దినముల ముందు, వృషభరాశి వారికి 10 
దినముల ముందు మిధునరాశివారికి 5, కర్మాటకములో 10, సింహములో ర్‌, కన్యలో 
7, తులలో 7, వృశ్చికములో 5, ధనుస్సులో 5, మకరములో 5, కుంభములో 5, 


gesesleslesesleslesleslesleslesleslesleslesleslesleseslesle 116 Sesleslesleslesesleslesleslesleslesleslesesleslesle le sle 


CTU TTT WT WT WT mw am DTT TT TT WY I al 


పడ పదపదతదన రు దనరు కవదనక ముహూర్త చింతామణి వ Iles 
మీనములో ఉత్పన్నమైనవారికి 7 దినముల ముందు తైలాభ్యంగనము చేయవలెను. 
మండపాది స్థాపనము వా 
సూర్యే౭_ జ్గనా సింహ ఘటేషు శెవే స్తమ్మ్ఫోల_లికోదణ్జ మృగేషు వాయౌ 
మీనాజకుమ్మే నిర్భతౌ వివాహే స్థాప్యో9_ గ్నికోణే వృషయుగ్మకర్మే 99 
వివాహాది కార్యములలో మండపములో స్తంభస్థాపనము సింహ కన్య తులారాశు 
లలో సూర్యుడున్నప్పుడు ఈశాన్యకోణములో, వృశ్చిక, ధను, మకరములలో నున్నప్పుడు 
వాయవ్యకోణములో,కుంభ, మీన, మేష రాశులలో నున్నప్పుడు నైర్భతికోణములో, వృషభ 
మిథున, కర్నాటక రాశులలో సూర్యుడున్నప్పుడు ఆగ్నేయకోణములో చేయవలెను. 
గోధూలి ప్రశంస :- 
నాస్యామృక్షం న తిథి కరణం నైన లగ్నస్యచిన్లా 
నోవావారోనచ లవవిధిర్నో ముహూర్తస్య చర్చా 
నోవాయోగో న మృతిభవనం నైవ జామిత్ర దోషో 
గోధూలి: సా మునిభిరుదితా సర్వకార్యేషు శస్తా 100 
గోధూళి ముహూర్తము అన్ని శుభకార్యములకు మంగళకరమైనదని మునులు 
తెలిపిరి. దీనిలో నక్షత్ర, తిథి, కరణ,వార,లగ్న నవాంశ,ముహూర్త, యోగ, అష్టమ భావముల 
వలన కలుగు దోషములు, సప్తమభావ దోషము మున్నగు వాటిని చూడవలసిన పనిలేదు. 
పిండీభూతే దినకృతి హేమంతర్తా స్యాదర్ధాస్తే తపసమయే గోధూలి: 
సమ్బూర్లాస్తే జలధరమాలాకాలే త్రేధాయోజ్యా సకలశుభే కార్యాదౌ 101 
హేమంత బుతు (మార్గశిర,మాఘ, పుష్య, మాఘ, ఫాల్గుణ)మాసములలో 
సంధ్యాసమయములో సూర్యబింబము నిస్తేజముగా గోళమువలె కనపడు సమయము 
గోధూళి యగును. గ్రీష్మబితువులో చైత్ర వైశాఖ జ్యేష్ట ఆషాఢమాసములో సూర్యబింబపు 
సగభాగము అస్తమించినపుడు, వర్షాకాలములో శ్రావణ,భాద్రపద,ఆశ్వయుజ, కార్తీక 
మాసములలో సంపూర్ణబింబము అస్తమయమగునపుడు గోధూళి యగును. ఈ సమయము 
లో అన్ని విధములైన శుభకార్యములను చేయవచ్చును. 
గోధూళి కాలవర్యములు ఫా 
అస్తం యాతే గురుదివసే సారే సార్కే 
లగ్నాన్ఫత్యా రిపుభవనే లగ్నే చేన్గా 
కన్యానాశస్తనుమదమృత్యు స్టే భౌమే 
వోఢుర్లాభే ధనసహజే చగే సౌఖ్యమ్‌ 102 
గురువారము సూర్యాస్తమయమైన తర్వాత, శనివారము సూర్యాస్తమయమునకు 
పూర్వము గోధూళిశుభమును కలిగించును. గోధూళి కాలములో వివాహ లగ్నమునుండి 


geslesleslesesleslesleslesleslesleslesleslesleslesleseslesle 117 Seseslesleslesesleslesleslesleslesleslesesleslesle sles 


న చ వన చ న న చ TT WT TTT WT TU WT mma 


3233౬3౬323౬3౬ అరవ వివాహ ప్రకరణము. asses e 
అష్టమ, షష్టమ లేకలగ్నములో చంద్రుడున్న వధువుకు నాశము కలుగును. లగ్న సప్తమ 
అష్టమభావములలో కుజుడున్న వరునికి నాశము కలుగును. ఏకాదశ, ద్వితీయ, తృతీయ 
భావములలో చంద్రుడున్న సుఖకారకమగును. 
మెషాదిరాశులలో రవి గతి :- 

మేషాదిగే౭_ర్కేష్టశరా నగాక్షా: సప్తేషవ: సప్తశరా గజాక్షా: 

గోక్షా: ఖతర్మా కురసా: కుతర్మా క్వజ్లాని షష్టిర్నవపబ్బు భుక్తి: 103 

మేషాది రాశులలో సూర్యగతి క్రమముగా మేషములో 58, వృషభములో 57, 
మిథునములో 57, కర్మాటకములో 57, సింహములో 58, కన్యలో 59,తులలో 60, 
వృశ్చికములో 61, ధనుస్సులో 61, మకరములో 61, కుంభములో 60, మీనములో 
59 కలలుండును. 

సంక్రాన్తి యాతఘ స్రాద్యైర్లతిర్నిఘ్నీ ఖషద్‌హృతా 

లబ్బేనాంశాదినా యోజ్యం యాతార్‌క్షం సృష్టభాస్మర: 104 

సంక్రాంతి సమయము (సంక్రాంతి దిన ఘటిపలము) నుండి వర్తమాన దిన 

ఘటిఫలములను (రాశిననుసరించి) సూర్యగతితో గుణించి 60తో భాగించిన లభించిన 
అంశముల లబ్ధమును సూర్యభుక్తికి కలిపిన ఇష్టకాలిక స్పష్టసూర్యుడగును. 
ఉదాహరణము- 1984 సం.ము ఆశ్వయుజ కృష్ణవష్టి రవిలారములో 1.50 గంటలకు సూర్యుడు 
కన్యలో ప్రలేశించిను. సృష్టసూర్యుడు 5.0.00 ఆశ్వయిజ కృష్ణు అష్టమి మంగళవారము 
వగలు ౩.30 లకు స్యష్ట్రసూర్యుని ప్రమాణము కావలెను. 
సంక్రాంతి నుండి అభీష్టసముయము వరకు దినములో తేడా - 

3.03.30 - 1.01.50 = 2దినముల [గంట 40ని॥ ఘటీవలములో పరివర్తన చేసిన 
2రోజుల 4ఘీడియల 10విఘడియలు. సూర్యుడు కన్యలో నుండుట వలన 59తో గుణించిన 
2.1.40X59= 18.59.2360 ని 60చే భాగించిన 1.59.28.20తో సంక్రాంతి కాలిక సూర్యుని 
5.0.0.0 ను కలిపిన 5.1.29.28.20 వచ్చును. ఇది ఇష్టకాలిక స్పష్టసూర్యుని స్థితి అయినది. 
నవాంశాయనము :- 

తన్వోరిష్టాంశకాత్‌ పూర్వం నవాంశా దశసంగుణా: 
రామాషా: లబ్బమంశాద్యం తనోర్వర్లాదిసాధనే 105 
లగ్నములో అభీష్టనవాంశకు ముందు ఎన్ని నవాంశములు గడిచినవో వాటిని 
10చే గుణించి ౩3తో భాగించిన అభీష్ట నవాంశమగును. లగ్నము యొక్క షడ్వర్గసాధన 
ఈ విధముగా చేయవలెను. 
ఉదాహరణము - ధనుర్లగ్నములో తులానవాంశము కావలెనన్న ధనుర్లగ్నములో ప్రథమ 


geseslesleseslesleslesleseseslesleslesleslesleslesesleslesle 118 Sleslesleslesesleslesleslesleslesleslesesleslesle sles 


CTTW TTT WT WT TT TE CY UT aT ara LTT TW TUT WY TY oY ral 


వ యు వా తుల న నుండి పదవసవాంక స 
గతనవాంశ సంఖ్య 6, 6౫10 = 60+8 = 20 అంశములతో తులానవాంశ ఆరంభమగును. 
లగ్నము 8.20.00.00 నుండి 8.23.20.00 వరకు ధనుర్లగ్నములో తులా నవాంశ 
ముండును. 
లగ్నజ్ఞానము ఇష్టజ్ఞానము :- 
అర్మాల్లగ్యాత్సాయనాద్భో గ్య భుక్తెర్భాగైర్షిఘ్నాత్సోదయా త్లాగ్ని భకాత్‌ 
భోగ్యం భుక్తం చాన్తరాలోదయాధ్యం షష్ట్యా భక్తం స్వేష్టనాడ్యో భవేయు : 106 
సాయనసూర్యుని భోగ్యాంశమును సాయనలగ్న భుక్తాంశమును తమ తమ 
ఉదయమానముతో గుణించి 30తో భాగించిన వచ్చు లబ్ధ్బఫలము (క్రమముగా సూర్య 
భోగ్యకాలము, లగ్నభుక్తకాలమగును. సూర్యుని భోగ్యఫలములో లగ్నభుక్తఫలమును కలిపి 
దానిలో సూర్యుని సాయనలగ్నము వరకు మధ్యనున్న రాశుల ఉదయమానమును 
జోడించి దానిని 60చే భాగించిన సూర్యోదయ అభీష్ట సమయమగును. 
గ్రహలాఘవము,నీలంకంఠి మున్నగుగ్రంథములలో లగ్నజ్ఞానము, ఇష్టకాల 
జ్ఞానముల గూర్చి విశేషవివరణ కలదు. 
చేల్లగ్నార్కా సాయనావేకరాశౌ తద్విశ్లేష ఘ్నోదయ: ఖాగ్నిభక్త: 
స్వేష్ట కాలో లగ్నమూనం యదార్మాద్రాత్రే శ్చేషో౭_ ర్కాత్సషడ్భాన్నిశాయామ్‌ 107 
సాయన సూర్యుడు సాయన లగ్నము ఒకే రాళిపైనున్న లగ్నములో సూర్యుని 
తగ్గించి మిగిలిన అంశములను తమరాశి ఉదయమానముతో గుణించి 30తో భాగించిన 
సూర్యోదయము నుండి ఇష్టకాలమగును. ఒకవేళ లగ్నము సూర్యునికన్న తక్కువైన సాధిక 
ఇష్టసూర్యోదయమునకు ముందున్నది రాత్రి శేషమగును. 
వివాహవర్హ్య దోషములు :- 
ఉత్సాతాన్సహ పాతదగ్ధ తిథిభిర్దువ్దాంశ్చ యోగాంస్తథా 
చస్టేజ్యోశనసామథాస్తమయనం తిథ్యా: క్షయర్ధి తథా 
గణ్జాన్తం చ సవిష్ట సంక్రమదినం తన్వంశపాస్తం తథా 
తన్వంశేశ విధూనథాష్టరిపుగాన్‌ పాపస్యవర్గాం స్తథా 108 
సేన్టు క్రూర ఖగోదయాంశముదయాస్తాశుద్ధి చన్గాయుధాన్‌ 
ఖార్జూరం దశయోగయోగసహితం జామిత్ర అత్తావ్యధమ్‌ 
బాణోపగ్రహ పాపకర్తరి తథా తిథ్యక్షవారోత్దితమ్‌ 
దుష్టం యోగమథార్థయామ కులికాద్యాన్వారదోషానపి 109 
క్రూరాక్రాన్త విముక్తభం గ్రహణభం యత్రూరగన్తవ్యభం 
ట్రే ధోత్సాతహతం చ కేతుహతభం సన్టోదితం భం తథా 


gesesleseseslesleslesleseseslesleslesleslesleslesesleslesle 110 Slesleslesleseseslesleslesleslesleslesesleslesle le sle 


Sn n In CNR CIR AM An A UR AR CRU RCN AM CRU ARS, (నన న చచ న AUN NM న న వ మ రా 


sessed ఏడవ వధూ ప్రవేశ ప్రకరణము. assesses ste 

తద్వచ్చ గ్రహభిన్నయుద్ధగతభం సర్వానిమాన్స న్యజే 

దుద్వాహే శుభకర్మసు గ్రహకృతాన్‌ లగ్నస్య దోషానపి 110 

దివ్య, అంతరిక్ష భామ ఉత్పాతములు, మవోపాతము((క్రాంతిసామ్యము, 
దగ్ధతిథులు,వ్యతీపాతాది దుష్టయోగములు,చంద్ర-గురు-శుక్రుల అస్తంగతకాలము, 
తిథులక్షయ వృద్ధులు,తిథి -నక్షత-లగ్న గండాంతములు,భద్రతోకూడిన సంక్రాంతి 
దినము,లగ్ననవాంశ స్వాముల అస్తమయకాలము,లగ్నేశుడు, నవాంశేశ చంద్రుల షష్ట 
అష్టమభావస్థితి, పాపగ్రహ షడ్వర్గము,చంద్రునితో కూడినలగ్నము, కూర(గహములతో 
కూడిన లగ్నము క్రూరగ్రహము తో కూడిన నవాంశము, గ్రహముల ఉదయాస్తశుద్ధి, 
చండాయుధ, ఖర్జూర, దశయోగములు,జామిత్ర, అత్త,వేధ,బాణ, ఉపగ్రహ,పాపకర్తరి, 
తిథి,నక్షత, వారముల వలన ఉత్పన్న మగు దోషములు, క్రూరగ్రహములతో ఆక్రమించ 
బడిన నక్షత్రము, క్రూర గ్రహముల భుక్తి తర్వాత వదలబడిన నక్షత్రము,(గహణ నక్షత్రము, 
కూరగహములతో భోగ్య (ఏనక్షత్రముపై క్రూర గ్రహము వెళ్ళునో) నక్షత్రము, మూడు 
విధములైన ఉత్సాతముల (దివ్య, అంతరిక్ష భౌమ) వలన ఆహత (కొట్టబడిన) నక్షత్రము, 
కేతువు వలన ఆహత నక్షత్రము,సంధ్యాకాలములో ఉదయించు నక్షత్రము, (గ్రహములతో 
భేదించిన నక్షత్రము, గ్రహయుద్దము వలన దూషితనక్షత్రములను (ఏనక్ష్మత్రముపై 
గ్రహయుద్దము జరుగునో) అన్నిగహముల వలన ఉత్పన్నమైన లేకలగ్నముతో ఉత్పన్నమైన 
దోషములను వివాహ సమయములో శుభకార్యములలో వదిలిపెట్టవలెను. 
ఆరవ వివాహ(ప్రకరణము సమాప్తము 
7. వధూప్రవేశ ప్రకరణము 

వధూప్రవేశ కాలము :- 

సమాద్రి పజ్బూ జృదినే వివాహాద్వధూ ప్రవేశో9_ష్టిదినాన్తరాలే 

శుభ: పరస్తాద్విషమాబ్దమాస దినేత_క్ష వర్షాత్సరతో యధేష్టమ్‌ 1 

వివాహకాలము నుండి 16 దినముల లోపల సమదినములలో (2,4,6,8,10, 

12,14,16) 5,7,9 విషమదినములలో వధూప్రవేశము శుభమునిచ్చును. 16 దినముల 
తర్వాత విషమవర్షము, విషమమాసము, విషమదినములలో వధూప్రవేశము శుభము 
నిచ్చును. 5 వర్షముల తర్వాత ఇచ్చానుసారము ఏసంవత్సరములోనైన శుభసమయము 
చూచి వధూ(ప్రవేశము చేయవచ్చును. 
వధూప్రవేశ ముహూర్తము :- 
ధ్రువక్షిప్ర మృదుశ్రోత్ర వసుమూల మఘానిలే 
వధూప్రవేశ: సన్నేష్టో రిక్తారార్కే బుధే పరైః 2 


geseslesleseslesleslesleseslesleslesleslesleslesleseslesle 120 Seslesleslesleslesleslesleslesleslesleslesesleslesle sles 


TTT TTT TTT TTT WT WT WT TU TH aw am 


Iss ముహూర్త చింతామణి sll ste 
ధ్రువసంజ్ఞక (ఉత్తరాత్రయం, రోహిణి) క్షిపసంజ్ఞక (హస్త, అశ్విని,పుష్యమి) 
మృదుసంజ్ఞక (మృగశిర, రేవతి, చిత్త, అనూరాధ) శ్రవణం,ధనిష్థమూల, మఘ, స్వాతి 
నక్షత్రములలో రిక్త (4,9, 14) తిథులను వదలి మిగిలిన తిథులలో సోమ,రవివారములను 
వదలి మిగిలిన వారములలో వధూప్రవేశము శుభమగును.కొందరి విద్వాంసుల 
మతానుసారము బుధవారము కూడ వధూప్రవేశములో త్యాజ్యము (వదలి పెట్టవలసినది) 
వివాహానంతరము పతిగృహములో మాసఫలము :- 
జ్యే రే స్టే పతిజ్యేష్టమథాధికే పతిం హస్తాదిమే భర రృగృ్భహే వధూ: శుచౌ 
శ్వశూం సహస్తే స్య శ్వశురం క్ష క్షయే తనుం తాతం మధా తాతగ్భహే వివాహత: 8 
వివాహమైన తర్వాత వధువు పతిగ్భహములో జ్యేష్టమాసములోనున్న పతి అన్నగారికి 
నాశము, మొదటి అధికమాసములో పతిగ్భహములోనున్న పతికి, మొదటి ఆషాఢములో 
అత్తకు, మొదటి పుష్యమాసములో మామకు, ప్రథమ క్షయమాసములో పతిగ్భహములోనున్న 
తనకు శరీరనాశనమగును. వివాహమైన తర్వాత ప్రథమ చైత్ర మాసములో తన తండ్రి 
గృహములో నున్న తండ్రికి నాశము కలుగును. 
విలాహమైన తర్వాత చైత్రమాసములో వధువును వతిగ్య్వహమునకు తప్పక 
పంపవలెను. పతిగృహములో నున్న వధువు ప్రథమజ్యేష్ట ఆషాఢ పుష్య అధికమాస, క్షయ 
మాసములలో తండ్రి గృహమునకు తిరిగి ఐళ్ళవలను. ప్రథమయాత్రా నమయములో కూడ 
ఈమానములను విచారణ చేయవలెను. 
ఏడవ వధూప్రవేశ ప్రకరణము సమాప్తము 
8. ద్విరాగమన ప్రకరణము 
చరేదథౌజహాయనే ఘటాలిమేషగే రవౌ 
రవీజ్యశుద్ధి యోగత: శుభగ్రహస్య వాసరే 
నృయుగ్మ మీన కన్యకాతులావృషే విలగ్నకే 
ద్విరాగమం లఘుధ్రువే చరే౭_ స్రపే మృదూడుని 1 
వివాహమైన కన్య ఒకసంవత్సరము తర్వాత విషమవర్షములలో కుంభ, వృశ్చిక, 
మేషరాశులలో సూర్యుడున్నపుడు అనగా ఫాల్గుణ, మార్గశీర్ష వైశాఖమాసములలో సూర్య 
గురుల శుద్ధి ఉన్నపుడు, శుభ(గహదినములలో (సోమ, బుధ,గురు,శుక్రు మిథున,మీన,కన్య 
తుల, వృషభలగ్నములలో లఘు-ధ్రువ-చరసంజ్ఞక (హస్త అశ్విని, పుష్యమి, ఉత్తరాత్రయం, 
రోహిణి, స్వాతి, పునర్వసు, శ్రవణ, ధనిష్ట, శతభిష) మూల మృదుసంజ్ఞక (మృగశిర, రేవతి, 
చిత్త, అనూరాధ) నక్షత్రములలో ద్విరాగమనము (రెండవసారి అత్తగారింటికి వచ్చుట) 
చేయవచ్చును. 


geseslesleseslesleslesleseslesleslesleslesleslesleseslesle 19] Seslesleslesleslesleslesleslesleslesleslesesleslesle le sle 


CTU TTT WW TW mmm NCAR RD RIND ANDAR RIR 


రా చక్రవిచారము - 
దైత్యేజ్యో హభిముఖరక్షిటే యది స్యాద్‌ 
గచ్చేయర్న హి శిశుగర్భిణీనవోధా: 
బాలశ్చేద్‌వ్రజతి విపద్యతే నవోధా 
చేద్వన్యా భవతి చ గర్భిణీ త్వగర్భా 2 
శుక్రుడు సమ్ముఖ (వెళ్ళుతున్న్రదిశలో, దక్షిణములో నున్నపుడు, పుత్రవతి, గర్భవతి, 
నవవధువు, ఎప్పుడు పతిగ్భహమునకు వెళ్ళరాదు. అనగా సమ్ముఖ శుక్రుడు, దక్షిణమువైపు 
శుక్రుడున్న ద్విరాగమనము చేయరాదు. పుత్రవతి పైన తెల్పిన స్థితిలో యాత్రచేసిన, 
పుత్రునికి మరణము కలుగును. నవవధువు యాత్ర చేసిన విధవరాలగును. గర్భిణి 
యాత్రచేసిన గర్భమునకు నష్టము కలుగును. 
శుక్రుడు పూర్వదిశలో అస్తమించిన రెండు మాసముల తర్వాత పళ్చిమములో 
ఉదయించును. ఉదయించిన తర్వాత 8 నెలల 22 1/2రోజుల తర్వాత పశ్చిమములో 
అస్తమించును. అస్తమించిన 7 1/2రోజుల తర్వాత పూర్వదిశలో తిరిగి ఉదయించును. 
పూర్వదిశలో శుక్రుడున్నపుడు పూర్వఉత్తర దిశలలో వధువు యాత్ర చేయరాదు. పశ్చిమము 
లో శుక్రుడున్నపుడు పశ్చిమ దక్షిణదిశలలో యాత్ర చేయరాదు. 
సమ్ముఖ శుక్రదోష పరిహారము 
నగర ప్రవేశవిషయాద్యుపద్రవే కరపీడనే విబుధ తీర్థయాత్రయో: 
నృపపీడనే నవవధూప్రవేశనే ప్రతిభార్గవో భవతి దోషకృన్నహి 8 
నూతన నగరములో ప్రవేశించినపుడు, దేశములో యుద్ధము లేక సంక్రామక 
రోగములుత్పన్నమైనపుడు, వివాహములో, దైవదర్శనములో, తీర్థయాత్రలో, రాజుల 
వలన పీడింపబడునపుడు, నవ వధూప్రవేశ సమయములో సమ్ముఖ శుక్రదోషముండదు. 
పిత్రే గృహే చేత్కుచపుష్పసంభవ: స్త్రీణాం న దోష: ప్రతిశుక్ర సమృవ: 
భృగ్వజ్లిరో వత్సవసిష్ట కశ్యపాత్రీణాం భరద్వాజమునే: కులేతథా 4 
తండ్రి గృహములో వధువుకు స్తనముల ఉత్పత్తి రజోదర్శనమైన సమ్ముఖ శుక్ర 
దోషముండదు. భృగు, అంగిరి, వసిస్ట్రకశ్యప,అత్రి, భరద్వాజ మునుల కులములో ఉత్సన్నమైన 
అనగా వారిగోత్రముల వారికి సమ్ముఖ శుక్రదోషముండదు. ఈ అపవాదము యాత్రకు 
మాత్రమే ఉపయోగించును. ద్విరాగమనములో ప్రతి శుక్రదోషమును అన్ని గోత్రముల 
వారు తప్పక పాటించవలెను. 
కొందరి మతముననుసరించి వివాహములో గురుశుద్ధి, ద్విరాగమనములో (రెండవ 
సారి పతి గృహమునకు వచ్చుట) శుక్రశుద్ధి, తృతీయయాత్రలో రాహుశుద్ధి, అనంతర 
యాత్రలో కేవలము చంద్రశుద్ధి ఉండవలెనని తెలిపిరి. 
ఎనిమిదవ ద్విరాగమన ప్రకరణము సమాప్తము 


Seseslesleseslesleslesleseseslesleslesleslesleslesesleslesle 199 Sleslesleslesleslesleslesleslesleslesle se sleslesle le sle 


TITTY CTU TW TU WT TY oY ara 


Ill ముహూర్త చింతామణి Ie 
9. అగ్వ్యాధాన ప్రకరణము 
అగ్వ్యాధాన ముహూర్తము :- 
స్యాదగ్నిహోత్రవిధిరుత్తరగే దినేశే 
మిశ్రధ్రువాన్య్య శశిశక్ర సురేజ్యధిప్టే 
రిక్తాసు నో శశికుజేజ్యభృగౌ న నీచే 
నాస్తం గతే న విజతేన చ శత్రుగేహే 1 
సూర్యుడు ఉత్తరాయణములో నున్నపుడు మిశ్రసంజ్ఞక (విశాఖ,కృత్తిక)ధ్రువ సంజ్ఞక 
(ఉత్తరాత్రయం,రోహిణి) రేవతి,మృగశిర, జ్యేష్ట పుష్యమి నక్షత్రములలో, రిక్త (49,14) 
తిథులను వదలి మిగిలిన తిథులలో శని,కుజ, గురు, శుక్రులు శుభస్థితిలో నున్నపుడు 
అగ్నిహోత్ర స్థాపనము శుభమునిచ్చును. 
అగ్నిహోత్ర లగ్నశుద్ధి :- 
నో కర్మనక్రరుష కుమృనవాంశలగ్నే 
నో9_ద్దే తనౌ రవిశశీజ్యకుజే త్రికోణే 
కేన్టర్‌క్షషట్‌త్రిభవగే చ పరైస్రిలాభ 
షడఖస్థితై ర్నిధన శుద్ధియుతే విలగ్నే 2 
కర్మాటక,మకర,మీన,కుంభ నవాంశములలో లగ్నములలో మరియు లగ్నములో 
చంద్రుడున్నపుడు అగ్నాధానము (అగ్నినుంచుట)చేయరాదు. సూర్యచంద్ర గురు కుజులు త్రికోణ 
(5,9),కేంద్ర(1,4,7,10)6,3,11భావములలోనున్నపుడు,బుధ,శుక్ర,శనులు 3,6,10, 
11భావములలో నున్నపుడు, అష్టమభావము శుద్ధిగానున్నపుడు అగ్వ్యాధానము చేయవలెను. 
యాగ కర్భత్వయోగము :- 
చాపే జీవే తనుస్థే వా మేషే భౌమేల_మృరేద్యునే 
షట్‌త్రాయే౭_బ్దే రవౌవా స్యాజ్ఞాతాగ్నిర్య్వజతి ధ్రువమ్‌ 8 
ధనుర్లగ్నములో గురుడున్నపుడు, మేషలగ్నములో సప్తమ దశమభావములలో 
కుజుడున్నపుడు 3,6, 11భావములలో చంద్రుడు, లేక సూర్యుడున్నపుడు అగ్నిహోత్ర 
ధారణ వేయువ్యక్తి తప్పక యజ్ఞము చేయువాడగును. 
గుహ్యాసూవ్రములు,నిబంధ గ్రంథములలో అన్నివర్గముల ారికి అగ్వ్యాధాన 
విధానము తెలువబడినది. అగ్వ్యాధానము రెండు విధములుగా నుండును. !స్మార్త - 
అగ్వ్యాధానము 2. శ్రాత అగ్వ్యాధానము 
స్మార్త అగ్వ్యాధానములో ఆవనథ్య నామక అగ్నిధారణ చేయబడును.గ్యహస్త్థుడు 
ప్రతిదినము పెరుగు, జయ్యము,నెయ్యితో తనచేతితో హవనము చేయును. దీనిని జొపానన 
హవనమందురు. జొప్హాసన కర్మలో ప్రధాన దేవత సూర్యుడు. అంగదేవత ప్రజాపతి, 
అగ్వ్యాధానము తర్వాత ప్రతిజీవి జీవించియున్నంత వరకు ప్రతిదినము ఉదయము 


geseslesleseslesleslesleseslesleslesleslesleslesleseslesle 120 Sesleslesleslesleslesleslesleslesleslesle se sleslesle le sle 


x 


ణీ 


CTT WT WT WW mw am TT WT WT TT TT CT OT TT oY maf 


ఆఆఆ తొమ్మిదవ అగ్బాధాన ప్రకరణము 3s 
సాయంకాలము జొపానన హవనము గ్యహస్తుడు చేయవలను. 

శ్రాత అగ్వ్యాధానములో గార్హవత్య ఆవాహలీయ,దక్షిణాగ్ని, సభ్యాగ్ని ఈ నాలుగు 
అగ్నులను ఆధానము చేయవలను. శ్రాతాగ్వ్యాధానములో వర్ణముల ననుసరించి కాల 
నిర్ధారణచేయవలిను.బ్రాహ్నణులు వసంత బుతువు, క్షత్రియులు గ్రీప్వబితువు, వైశ్యులు 
వర్షబుతువులో అగ్వ్యాధానము చేయవలెను. ఈశ్రాతాగ్వ్యాధానము శ్రుతి ననుసరించి 
ఫుత్రోత్సత్తి తర్వాత వెంట్రుకలు తెల్లబడక ముందు చేయవలిను. 

తొమ్మిదవ అగ్వ్యాధానాధ్యాయము సమాప్తము 

——_ నత్తా 


10. రాజాభిషేక ప్రకరణము 


రాజాభిషేక కాలము :- 
రాజాభిషేక: శుభ ఉత్తరాయణే గుర్విన్లు శకైరుదితైర్బలాన్వితై: 
భౌమార్మలగ్నేశ దశేశజన్మపైర్నో చెత్రరికారనిశామలిమ్లుచే 1 
ఉత్తరాయణములో సూర్యుడున్నప్రడు గురు చంద్ర సూర్యులుదితమైనపుడు కుజుడు, 
సూర్యుడు, జన్మలగ్నేశుడు వర్తమాన దశాస్వామి, జన్మరాశిస్వామి బలవంతులై నపుడు 
రాజాభిషేకము శుభము నిచ్చును. చైత్రమాసము, రిక్త(4,9, 14) తిథులు, మంగళ వారము 
రాత్రి అధికమాసములలో రాజాభిషేకము శుభమునీయదు. 
రాజుకు మృత్యువు కలిగిన,రాజకుమారునకు రాజ్యాభిఫీకము చేయుటకు 
ముహూర్తాదులు చూడవలసిన అవసరము లేదు. తెంటనే రాజ్యారోహణము చేయవలెను. 
రాజు జీవించి ఉన్నపుడు రాజుకుమారునకు రాజ్యాభిఫీకము చేయవలసి వచ్చినపుడు 
శుభముహూర్తమును చూడవలిను. 
లగ్నశుద్ధి విచారము :- 
శాక్రశ్రవ: క్షిప్రమృదుధ్రువోడుభి: వోపచయే శుభే తనౌ 
పాపైస్రిష్రవ్రాయగతై: శుభగ్రహై: కేన్ధత్రికోశాయ ధనత్రిసంస్థితై: 2 
జ్యేష్ట శ్రవణ,క్షిప్ర-మృదు ధ్రువసంజ్ఞక (హస్త, అశ్విని, పుష్యమి,మృగశిర, రేవతి, 
చిత్త, అనూరాధ, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రోహిణి) నక్షత్రములలో, శీర్షోదయ 
(మిథునము, సింహ ,కన్య, తుల వృశ్చిక, కుంభ)లగ్నములలో, యువరాజుజన్మలగ్నము లేక 
జన్మరాశి నుండి ఉపచయ (8,6, 10, 11)రాశుల లగ్నములో (అఖిపే ఇకలగ్నము నుండి) 
3,6,10, 11భావములలో పాపగ్రహములస్థితి ఉన్నపుడు కేంద్ర (1,4,7,10) త్రికోణ 
(5,9)11,2,3 భావములలో శుభగ్రహములున్నపుడు రాజాభిషేకము శుభమునిచ్చును. 
రాజాభిషేకములో క, 11భావములలో పాప శుభగ్రహములు రెండునుశుభము నిచ్చును. 
పాపగ్రహస్థితి ఫలము :- 
పాపైస్తనౌ రుజ్‌నిధనే మృతి: సుతే పుత్రార్తిరర్ధవ్యయగైర్దరి ద్రతా 


eels 104 deseleleslese elastase ele le sles le sl sles 


అులాయులుకణల RRR RD URI RD RVR CTU WU TUT TT a a 


పడ ప్తదపదతదన ఏవ ముహూర్త చింతామణి ee 
స్యాత్కే £_లసో బ్రష్టప పదో ద్యునామ్బుగై: సర్వం శుభం కేన్దగతై: శుభగ్రహై: 
రాజాభిషేక bee పాపగ్రహములున్న అభిషిక్త రాజుకు రోగము, అష్టమ 
భావములో పాపగ్రహములున్న మృత్యువు, పంచమభావములో పాపగ్రహములున్న 
పుత్రులకు కష్టము, ద్వితీయ ద్వాదశభావములలో పాపగ్రహములున్న దరిద్రము, దశమ 
భావములో పాపగ్రహములున్న ఆలస్యము, సప్తమభావములో పాపగ్రహములున్న 
రాజ్యభ్రష్టము (రాజ్యము పోవుట) జరుగును. కేంద్రభావములలో శుభగ్రహములున్న 
అన్ని విధములైన శుభములు కలుగును. 
రాజాభిషేక లగ్న సంపత్తి జ్ఞా జ్ఞానము :- 
గురుర్లగ్నకోణే కుజోఏ రౌసిత: ఖే స రాజా సదా మోదతే రాజలక్ష్యా 
తృతీయాయగా సౌరిసూర్యా ఖబన్గోర్లురుశ్చేద్ధరి త్రీ స్థి స్థిరా స్యాన్సపస్య 4 
రాజాభిషేక లగ్నము నుండి గురుడు లగ్నములో, లేక త్రికోణములో(5, 9) కుజుడు 
షష్టభావములో, శుక్రుడు దశమభావములో నున్నపుడు అభిషిక్తుడైన రాజు ఎల్లప్పుడు 
సుఖసంపదలతో ఆనందము ననుభవించును. లగ్నము నుండి మూడవభావములో 
శని, పదకొండవభావములో రవి, 10, 4 భావములలో గురుడున్న రాజ్యము స్థిరముగా 
నుండును. 


లు| | 


పదవ రాజాఖిషే hiss సమాప్తము 
11. తత ప్రకరణము 
యాత్రాముహూర్త విధానము :- 
యాత్రాయాం ప్రవిదిత జన్మానాం నృపాణాం దాతవ్యం దివసమబుద్ధ జన్మనాం చ 
ప్రశ్నాద్యై రుదయనిమిత్తమూల భూతైర్విజాతే హ్యశుభశుభే బుధ: పదద్యాత్‌ 1 
రాజుల జన్మసమయము (జన్మలగ్న నక్షత్రములు) తెలిసిన వారి యాత్ర కొరకు 
ముహూర్తమును తెలుపవలెను. జన్మాదులు తెలియనపుడు ప్రశ్నలగ్నము, ప్రశ్నకాలిక 
శకునములఆధారముతో దైవజ్ఞుడు శుభాశుభ యాత్రాముహూర్తములను తెలియ జేయవలెను. 
ప్రశ్న వలన యాత్రాఫలము :- 
జననరాశి తనూయాది లగ్నగే తదధిపా యదివా తత ఏవవా 
త్రిరిపుఖాయ గృహం యది వోదయో విజయ ఏవ భవేద్వసుధాపతే: 2 
యాత్రా సంబంధమైన ప్రశ్నలగ్నములో ప్రశ్నకర్త జన్మలగ్నము జన్మరాశి ఉన్న 
లేక జన్మలగ్నేశుడు,జన్మరాశిస్వామి ఉన్న లేక జన్మలగ్నము జన్మరాశుల నుండి 3,6, 
10,11 భావములలో నున్న రాశి ప్రశ్నలగ్నమైన యాత్రలో రాజుకు విజయము కలుగును. 
రిపుజన్మలగ్నభమథాధిపా తయోస్తత ఏవ వోపచయసద్మ చేద్భవేత్‌ 
హిబుకే ద్యునే£థ శుభవర్గకస్తనౌ యది మస్తకోదయగృహం తదాజయ: 38 
ప్రశ్నకాలములో శత్రువు జన్మలగ్నము లేక జన్మరాశి లేక వాటిఅధిపతి ప్రశ్న 


వ్రీడవీడవడవ6వీడబ 6బీ 6వ6వీడవీ6వ6వ6వ6వీ6పడవ6వ6పి6విడపడవీ6 125 Seslesleslesleslesleslesleslesleslesleslesesleslesle sles 


CTU WW WW mw am TTT UT WT TT TU CT OT TT a maf 


దట పదకొండవ యాత్రా ప్రకరణము 3s 
లగ్నము నుండి చతుర్ధ సప్తమభావములలో నున్న లేక శత్రువు జన్మలగ్నము, జన్మరాశి 
నుండి 8,6, 10,11 భావములలో ఏదైన రాశి ప్రశ్నలగ్నము నుండి 4,7 భావములలో 
నున్న యాత్ర చేయురాజుకు విజయము కలుగును. ప్రశ్నలగ్నములో శుభగ్రహముల 
షద్వర్గమున్న, లేక ప్రశ్నలగ్నములో శీర్నోదయరాశులు (3,5,6,9, 11)న్న యాత్రలో 
విజయము కలుగును. 
శకునఫలము : - 
యది పృచ్చితనౌ వసుధా రుచిరా శుభవస్తు యది (శ్రుతి దర్శనగమ్‌ 
యది పృచ్చతి చాదరతశ్చ శుభగ్రహదృష్టయుతం చరలగ్నామపి 4 
ప్రశ్నకాలములో భూమి స్వచ్చమైనదైన (పవిత్రభూమిపై కూర్చొని ప్రశ్నించిన) 
రాజుకు విజయము కలుగును. ప్రశ్న సమయములో శుభవస్తు దర్శనమైన లేక శుభ 
వస్తువుల వర్ణనవినుట జరిగిన విజయము కలుగును. ప్రశ్నలగ్నము చరసంజ్ఞక (1,4, 
7,10) మైన శుభగహములతో కూడిన లేక చూడబడిన రాజుకు విజయము కలుగును. 
యాత్రాభంగ యోగము : 
వధవ జ్రరమ తలగ న సృ, షఇ౨థ చన్ధే 
మృతిభమదనస ంస్టే లగ్నగే భాస్మరేత_పి 
హిబుక నిధనహో హోరాద్యూనగే చాపి పాపే 
సపది భవతి భజ్బః ప్రశ్చ్నకర్తుస్తదానీమ్‌ ర్‌ 
ప్రశ్నకాలములో చంద్ర, కుజులున్న లగ్నమును శని చూచుచున్న ప్రశ్నలగ్నము 
నుండి సప్తమ అష్టమభావములలో చండ్రుడు, లగ్నములో సూర్యుడున్న చతుర్ధ, అష్టమ, 
లగ్న సప్త్రమభావములలో పాపగ్రహములున్న ప్రశ్నకర్త ప్రశ్నకు భంగము కలుగును. 
అనగా యుద్గములో పరాజయము సామాన్యయాత్రలో ఫలితము కలుగదు. 
యాత్రా విశేషము :- 
త్రికోణే కుజాత్సౌరి శుక్ర జీవా 
యదైకోల_పి వా నో గమో9_ర్మాచ్చశీవా 
బలీయాంస్తు మధ్యే తయోర్యోగ్రహ: స్యాత్‌ 
స్వకీయాం దిశం ప్రత్యుతాసౌ నయేచ్చ 6 
కుజ(గ్రహమునుండి త్రికోణ (5, 9భావములలో శని,శుక్ర,బుధ,గురు 
గ్రహములున్న లేక వాటిలో ఒకగ్రహమున్న యాత్ర జరుగును. సూర్యుని నుండి త్రికోణ 
భావములలో చంద్రుడున్న యాత్ర జరుగును. రెండింటిలో బలమైన గ్రహము ఏదిశలో 
నున్నదో ఆదిశలో a చేయవలెను. 
యాత్రలో దిక్‌జ్ఞాణము : 
ప్రశ్నే గమ్యదిగీశాళ్టేట: పజ్బమగో యః 
బో భూయాద్బలయుక్త: స్వామాశాం నయతేం సౌ 7 


ఏదిశలో యాత్ర చేయవలెనో ఆదిశస్వామి ప్రశ్నలగ్నము నుండి ఏభావములో 


వ్రీడవీడవ6వ6వీడ6బీ6వ6వీడవీ66వ6వ6వీ6ఏడవ6వ6పీ6విడపిడవీ6 126 Seslesleslesleslesleslesleslesleslesleslesesleslesle sles 


CTU WT WT WW mw am TT WT WT UT TT CT OT AU CT oT ara 


gealesleslesle se ale sle le le sle slo slo sles 


CTT www mw 


క ముహూర్త చింతామణి sess 66వ 63660636 
నుండెనో దానికి పంచమభావములో నున్న బలవంతుడైన గ్రహము తన దిశకు యాత్రికుని 
తీసుకొని వెళ్ళును. 
సౌరమాసక్రమములో యాత్రాఫలము : 
ధనుర్మేష సింహేషు యాత్రాప్రశస్తా శనిజ్ఞో శనో రాశిగే చైవ మధ్యా 
రవౌ కర్మమీనాలి సంస్థే౭_తి దీరా జను: పబ్బుసప్తత్రితారాశ్చ నేష్టా: 8 
ధనుర్మేష సింహరాశులలో సూర్యుడున్నప్పుడు యాత్ర శుభకారకమగును. మకర, 
కుంభ, మిథున,కన్య, వృషభ తులారాశులలో సూర్యుడున్నప్పుడు యాత్ర మధ్యమఫలము 
నిచ్చును. కర్మాటక,మీన,వృశ్చిక రాశులలో సూర్యుడున్నప్పుడు దీర్హకాలములో యాత్ర 
ఫలితము నిచ్చును. 
నారమానములనాధారము చేసికొని యాత్రావిచారము రాజులకొరకు 
చేయబడినది. సామాన్య జనులు దీనిగురించి ఆలోచన చేయరాదు. సూర్యుడు సుమారు 
ఒకమానము ఒకరాశిలో నుండును. 
oe |] క్టకూాయు 
మేషము ఏప్రిల్‌ 13-మే 18 
మే 14 - జూన్‌13 
జూన్‌ 14- జులై 15 
జులై 14- ఆగస్టు 15 
ఆగస్టు 15- సెప్టెంబరు 15 
సెప్టెంబరు 15-అక్టోబరు 15 


అక్టోబరు 14 -నవంబరు 15 
నవంబరు 14- డిసెంబరు 15 
డిసెంబరు 15- జనవరి 14 


జనవరి 13-ఫిబ్రవరి 12 
ఫిబ్రవరి 12- మార్చి 14 
మార్చి 18 - ఏప్రిల్‌ 18 


యాత్రలో తిథి నక్షత్రయోగ విచారము : - 
న షష్టీ న చ ద్వాదశీ నాష్టమీ నో సితాద్యా తిథి: పూర్ణిమామా న రిక్తా 
హయాదిత్య మైత్రేన్లు జీవాన్య హస్తశ్రవోవాసవైరేవ యాత్రా ప్రశస్తా 9 
శుక్లపక్ష పాడ్యమి షష్టి ద్వాదశి అష్టమి పూర్ణిమ అమావాస్య రిక్తసంజ్ఞక (4,9, 14) 
తిథులు యాత్రలో అశుభములగును. అశ్విని, పునర్వసు, అనూరాధ, మృగశిర, పుష్యమి,రేవతి, 
హస్త శ్రవణ,ధనిష్ట నక్షత్రములలో యాత్ర శుభమగును. 


వాతా 127 desdesesleseslesesesleslesleseslesleesleslesle sles 


CTU TTT WT WT WW mw am TT WT WT UT TT CT WOOT UT oY aa 


డవ డవీ డవ 6వడవ6వీ6ఏీ6 శ 


వ వ ఫ్‌ కా 
న పూర్వదిశి శక్రభేన విధుసౌరివారే తథా 
న చాజపదభే గురౌ యమదిశీనదైత్యేజ్యయో: 
న పాశిదిశి ధాత్రుభే కుజ బుధే9_ర్య మర్‌క్షే తథా 
న సౌమ్యక కుభి వ్రజేత్వజయ జీవితార్ధీ బుధ: 10 
పూర్వదిశలో జ్యేష్టా నక్షత్రమున్న సోమ, శనివారములు, దక్షిణదిశలో పూర్వాభాద్ర 
నక్షత్రమున్న గురువారము, పశ్చిమదిశలో రోహిణి నక్షత్రమున్న రవి శుక్రవారములు, 
ఉత్తరదిశలో ఉత్తర నక్షత్రమున్న మంగళ బుధవారములలో ధనము, విజయము, 
జీవనములందభిలాష కలిగిన వ్యక్తులు యాత్రను చేయరాదు. 
లారశూల దిక్ళూల నామముతో ప్రసిద్ధమైనది. ఫై శ్లోకములో ఫూర్వాది దిశలలో 
దిక్ళూలదోషము తెలుపబడినది. దిక్నూల పరిహారము కూడ తెలుపబడినది.గురు,శుక్ర, 
రవివారములలో రాత్రిలో, సోమ, శని,మంగకవారములలో పగలు దిక్ళూలదోషముండదు. 
బుధలారములో రాత్రి పగలు కూడదోషముండును. 
తాంబూలము, చందనము, కుట్టి,పుప్సము, అరుగు, నెయ్యి, నువ్వులు క్రనుముగా 
రవ్యాదిారములలో దానము,ధారణ, భక్షణచేసిన దిక్సూలదోషము కలుగదు. కొన్ని 
గ్రంథములలో విదిక్కులలో కూడ దిక్ళూలదోషమును తెలిపిరి. 
దిక్సూల పరిహార పట్టిక 
వము శ కావ 
కాలశూల జ్ఞానము వా 
పూర్వాహ్లే ధ్రువమిశభైర్న నృపతేర్యాత్రా న మధ్యాహ్నకే 
తీక్లాఖ్యైరపరాహ్లకే న లఘుభైర్నో పూర్వరాత్రే తథా 
మిత్రాఖ్యైర్న చ మధ్యరాత్రిసమమే చోగైస్తథా నో చరై 


sJesesesesleslesesleslesleslesesleslesleslesleslesle 128 Seslesleslesesleslesleslesleslesleslesleslesleslesleslesle 


ర UR మ An RCRA UR CR RIC aR NR IR IR AR An IR A An A Na ADR 


|| 


cota 


౫ ముహూర్త చింతామణి Sse 
రాత్ర్యనే హరిహస్తపుష్యశశిభి: స్యాత్సర్వకాలే శుభా 11 
పూర్వాహ్లము (మధ్యాహ్నమునకు ముందు)లో ధ్రువ మిశ్రసంజ్ఞక నక్షత్రములలో 
(ఉత్తరాత్రయం,రోహిణి, విశాఖ,కృత్తిక) మధ్యాహ్నములో తీక్టసంజ్ఞక మూల,జ్యేష్ట్ర ఆర్ధ, 
ఆశ్లేష నక్షత్రములో, అపరాహ్హములో (మధ్యాహ్నము తర్వాత) లఘు, మిత్రసంజ్ఞక (అశ్విని, 
అభిజిత్తు) నక్షత్రములలో, రాత్రిపూర్వార్థములో రేవతి, చిత్త అనూరాధ నక్షత్రములలో, 
మధ్యరాత్రిలో ఉగ్రసంజ్ఞక (పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, భరణి, మఘ) నక్షత్రములలో, 
రాత్ర్యంతములో (రాత్రి ఉత్తరార్థము),చరసంజ్ఞక (స్వాతి, పునర్వసు, ధనిష్ట, శతభిష 
నక్షత్రములలో రాజు యాత్ర చేయకూడదు. శ్రవణ హస్త పుష్యమి మృగశిర నక్షత్రములలో 
ఎల్లప్పుడు యాత్ర శుభకారకమగును. 
త్యాజ్య నక్షత్ర ఘడియలు : - 
పూర్వాగ్ని పిత్రాన్తకతారాకాణాం భూపప్రకృత్యుగ్రతురబ్గమా: స్యుః 
స్వాతీ విశాఖేన్హ భుజజ్ఞ్జమానాం నాద్యోనిషిద్దా మనుసమ్మితాశ్చ 12 
పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, కృత్తిక,మఘ, భరణి నక్షత్రములు క్రమముగా 
16,21,11,7 ఘడియలు అనగా పూర్వాత్రయమునకు 16 ఘడియలు, కృత్తికకు 21, 
మఘకు 11, భరణికి 7 ఘడియలు యాత్రలో వదిలిపెట్టవలెను. స్వాతి, విశాఖ, జ్యేష్ట 
ఆశ్లేషలలో 14 ఘడియలు వదిలిపెట్టబడును. మిగిలినవి శుభమునిచ్చును. 
పూర్వార్థమాగ్నేయ మఘానిలానాం త్యజేద్ధి చిత్రాహియమోత్తరార్థమ్‌ 
నృపః సమస్తాం గమనే జయార్ధీ స్వాతీం మఘాం చోశనసో మతేన 18 
జయమును కోరు రాజు కృత్తిక, మఘ, స్వాతి, నక్షత్రముల పూర్వార్ధమును చిత్త, 
ఆశ్లేషభరణి నక్షత్రముల ఉత్తరార్థమును అన్నివిధములైన యాత్రలలో వదిలి పెట్టవలెను. శు 
క్రాచార్య మతానుసారము స్వాతి, మఘ నక్షత్రములను సంపూర్ణముగా వదిలి పెట్టవలెను. 
నక్షత్రముల జీవాదిసంజ్ఞ : - 
తమో భుక్త తారా: స్మృతా విశ్వసజ్ఞ్యా: 
శుభో జీవపక్షో మృతశ్చాపి భోగ్యా: 
తదాక్రాన్తభం కర్తరీ సంజ్ఞముక్తం 
తతో? క్షేన్లు సజ్ఞ్యం భవేద్ధస్తనామ 14 
రాహువు ద్వారా భుక్తమైన 13 నక్షత్రములు “జీవ పక్ష సంజ్ఞక మగును. ఇవి శు 
భము నిచ్చును. 183 భోగ్యనక్షత్రములు (రాహువు వెళ్ళు నక్షత్రములు) మృతసంజ్ఞక 
మగును. ఏనక్షత్రముపై రాహువుండునో ఆనక్షత్రమును కర్తరీ సంజ్ఞకమందురు. రాహువు 
న్న నక్షత్రము నుండి 15నక్షత్రము గ్రస్తసంజ్ఞకమగును. 
రాహువు లఅల్లప్పుడు విపరీతగతిలో నడుచును.అందువలన రాహువున్న నక్షత్రము 


వ్రీడవీడవ6వ6వీడి6బీ6వ6వీడవీ6వడవ6వ6వీ6పడవ6వ6పీ6విడవడవీ6 120 Seslesleslesleslesleslesleslesleslesleslesesleslesle sles 


CTU TTT WT WT TW mw am TT WT WT UT TT CT OT UCT oT aa 


కేకకీ6ద 63636636 ఏ6 63636363636%6 పదకొండవ యాత్రా ప్రకరణము sss seedless esses ese 
కుండి ముందు ఆ నక్షక్రములు భుత్తయులు, వెనుకనున్న లవక్షత్రములు భోగ్యములగుమ. 
జీవపక్ష నక్షత్ర ఫలములు : - 
మార్తాల్లే మృతపక్షగే హిమకరళ్చే జ్జీవపక్షే శుభా 
యాత్రా స్యాద్విపరీతగే క్షయకరీ ద్వౌ జీవపక్షే శుభా 
(గస్తర్‌క్షం మృతపక్షత: శుభకరం గ్రస్తాత్తథా కర్తరీ 
యాయీన్సు: స్థితిమాన్‌ రవిర్ణయకరౌ తౌ ద్యౌ తయోర్డీవగౌ 15 
సూర్యుడు మృతసంజ్ఞక నక్షత్రములలో చంద్రుడు జీవపక్ష సంజ్ఞక నక్షములలో 
నున్న యాత్ర శుభకారకమగును. సూర్య చంద్రులు విపరీతస్థితిలో నున్న యాత్ర అశుభ 
కారకమగును. రెండు జీవపక్షములోనున్న యాత్రలో శుభమగును. మృతపక్షములో 
నున్నక్షయము కలుగును. మృతసంజ్ఞక నక్షత్రముల కన్న గ్రస్త నక్షత్రములు శుభమునిచ్చును. 
గ్రస్తసంజ్ఞక నక్షత్రముల కన్న కర్తరి సంజ్ఞక నక్షత్రములు శుభమునిచ్చును. చంద్రుడు 
'యాయి' సూర్యుడు 'స్థాయి' యగును. రవి చంద్రులిద్దరు జీవపక్షములోనున్న యాయి 
(యాత్రచేయువాడు, యుద్ధములో ఆక్రమణ చేయువాడు) స్థాయి (ఆక్రమణ చేసినవాడు) 
లిద్దరకు విజయము కలుగును. 
స్థాయి యాయిల విచారము యుద్ధసకుయమకులో, వాద వివాద సమయములో 
చేయబడును.లాదఫ్రతిలాదుల నూచకగ్రహములు క్రమముగా చంద్ర సూర్యులై ఇద్దరు 
జీవఠక్షములోనున్న రెండు పక్షములు సమానమగును.సంధి జరుగును, చంద్ర సూర్యులిద్దరు 
మృతభక్షములో నున్న నాశనము కలుగును. జీవలక్షములో చంద్రుడు, మృతలక్షములో 
సూర్యుడున్న 'యాయికకి దీనికి వ్యతిరీక స్థితిలో నున్న 'స్థాయికి విజయము కలుగును. 
అకుల - కుల - కులాకుల సంజ్ఞ: 
స్వాత్యన్తకాహివసుపౌష్టకరానురాధా 
దిత్యధ్రువాణి విషమాస్తిభయో9_కులా: స్యుః: 
సూర్యేన్గుమన్దగురవశ్ళ కులాకులా జో 
మూలామ్బుపేశవిధిభం దశషడ్‌ ద్వితిథ్య: 16 
పూర్వాశ్వీజ్యమఘేన్లు కర్ణదహనద్వీశేన్హ చిత్రాస్తథా 
శుక్రారౌ కులసంజ్ఞకాశ్చ తిథయో9_ర్మాష్టేన వేదైర్మితా: 
యాయీ స్యాదకులే జయీ చ సమరే స్థాయీ చ తద్వత్ములే 
సస్థిః స్యాదుభమో: కులాకులగణే భూమీశయోర్యుధ్యతో: 17 
స్వాతి, భరణి, ఆశ్లేష,ధనిష్ట,రేవతి, హస్త, అనూరాధ, పునర్వసు, ధ్రువసంజ్ఞక 
(ఉత్తరాత్రయం, రేవతి) నక్షత్రములకు 1,3,5, 7,9, 11, 18,15 విషమతిథులు. రవి చంద్ర 
శని గురువారములు 'అకులి సంజ్ఞకమగును. బుధవారము మూల, శతభిషం, ఆర్ష, అభిజిత్తు 


dees se lesa le le se పడ le le Sle sles sles sles Sle lel. పేడషోడవోడ పడవ leeleleeleesle lees. 


కడకు ni ee 180 Sill Tl ల ర lll ల రా ele 


gealesleslesle se ale sle le le slo slo sie le le sle sls 


Cru 


: ముహూర్త చింతామణి వ 
నక్షత్రములు 10,6,2 తిథులు 'కులాకులి సంజ్ఞకయగును. పుబ్బ, పూర్వాషాఢ,పూర్వాభా ద్ర 
అశ్విని,పుష్యమి,మఘ,మృగశిర, శ్రవణ, కృత్తిక, విశాఖ, జ్వేష్ట, చిత్త నక్షత్రములు శుక్ర 
మంగళవారములు 12,8, 14,4 తిథులు 'కులసంజ్ఞకిమగును. 

అకుల సంజ్ఞక తిథి వార నక్షత్రములలో వాదవివాదము యుద్ధము చేసిన 
యాయికి(వాదించువాడు, ఆక్రమించువాడు) విజయమగును. కులసంజ్ఞక తిధి వార 
నక్షత్రములో స్థాయి(ఆక్రమణ జరుగువాడు)కి విజయము కలుగును. కులాకుల సంజ్ఞక 
తిథి వార నక్షత్రములో యుద్ధము చేయువారిద్దరి మధ్య సంధి జరుగును. 

కుల,అకుల,కులాకుల సంజ్ఞకముల ఉపయోగము ప్రాచీనకాలములో యుద్దాది 


కార్యములలో చేసెడివారు. ఇప్పుడు వీటి ఉపయోగము వాదవివాదములలో చేయవచ్చును. 


కుల అకుల కులాకుల పట్టిక 


వ రోహిణి న పునర్వసు 1,3,5,7,9 రవివారము | యాయికి 
11,13,15 | సోమవారము | విజయము 

అనూరాధ ఉ.షాఢ ధనిష్ట 

ఉ.భాద్ర, రేవతి 


కులాకుల ఆర్ధ మూల అభీజిత్తు 2,6,10 బుధవారము | యాయి, 
శతభిషము స్థాయిలకు సంధి 


అశ్విని, కృత్తిక మృగశిర మంగళవారము 
పుష్యమి మఘ పుబ్బ చిత్త శుక్రవారము స్థాయికి 
విశాఖ జ్యేష్ట పూ.షాఢ 

శ్రవణం పూ.భాద్ర 


పథిరాహు చక్రము : - 
స్యుర్ధర్మే దస్రపుష్యోరగ వసుజలపద్వీశమైత్రాణ్యర్థే 
యామ్యాజాజ్‌'ఘ్రీన్హ కర్ణాదితిపితృపవనోడూన్యథో భాని కామే 
వహ్వ్యర్తాబుధ్య చిత్రానిర్భతివిధిభగాఖ్యాని మేక్షే 9_ థరోహి 
ణ్యాప్యేన్వన్య్యర్‌క్ష విశ్వార్య్వమభదిన కరర్‌క్షాణి పథ్యాదిరాహౌ 18 
పథిరాహు చక్రధర్మమార్గములో అశ్విని, పుష్యమి, ఆశ్లేష, ధనిష్ట, శతభిషం, విశాఖ, 
అనూరాధ నక్షత్రములు, అర్ధమార్గములో భరణి, పూర్వాభా ద్ర,జ్యేష్ట శ్రవణ,పునర్వసు, మఘ, 
స్వాతి నక్షత్రములు,కామమార్గములో కృత్తిక, ఆర, ఉత్తరాభాద్ర, చిత్త, మూల, అభిజిత్తు 
పుబ్బ నక్షత్రములు, మోక్షమార్గములో రోహిణి,పూర్వాషాఢ, మృగశిర, రేవతి, ఉత్తరాషాఢ, 
ఉత్తర,హస్త నక్షత్రములుండును. 


geseslesleseslesleslesleseseslesleslesleslesleslesesleslesle 131 Sesleslesesesesleslesleslesleslesle se sleslesleslesle 


రా LRU యన యుయక యల కలకల RUA RURAL RUA పగల (యియ్యయల గయల యల (౮౮01 యయన్లయల RA ARRAN ARRAS 


క ౪66౪౪౪౪ పదకొండవ యాత్రా ప్రకరణము క sss sss 

విశిష్టమైన యాత్రలో ఫఖిరాహు చక్ర విచారము చేయబడును. 28 నక్షత్రములు 
ధర్చ,అర్థ,కాలు, మోక్షములుగా విభజింపబడను. ఈ నాల్లింటిలో సూర్యచంద్రుల స్థితి 
ననుసరించి శుభాశుభములను గ్రహించవలెను. 


పథిరాహు చక్ర పట్టిక 


ధర్మము అశ్విని, పుష్యమి, ఆశ్లెష, విశాఖ, అనూరాధ ధనిష్ట శతభిషం 
భరణి, పునర్వసు,మఘ, స్వాతి, జ్యేష్ట, శ్రవణం, పూర్వాభాద్ర 


రోహిణి,మృగశిర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, రేవతి 
పథిరాహు చక్ర ఫలము : - 
ధర్మగే భాస్నరే విత్తమోక్ష శశీ విత్తగే ధర్మమోక్షస్థిత: శశ్యతే 
కామగే ధర్మమోక్షార్థగ: శోభనో మోక్షగే కేవలం ధర్మగ: ప్రోచ్యతే 19 
పధిరాహుచక్రములో సూర్యుడు ధర్మమారములో, చంద్రుడు ధర్మమోక్ష మార్గములో 
నున్న లేక సూర్యుడు ధనమార్గములో,చంద్రుడు ధర్మ మోక్షమార్గములలో నున్న 
శుభము కలుగును. కామ మార్గములో సూర్యుడు, ధర్మమోక్షమార్గములలో చంద్రుడున్న 
లేక మోక్షమార్గములో సూర్యుడు ధర్మమార్గములో చంద్రుడున్న శుభఫలము చెప్పబడినది. 
పౌషే పక్షత్యాదికా ద్వాదశైవం తిథ్యోమఘాదౌ ద్వితీయాదికాస్తా: 


కామాత్తిస్ర: స్యుసృతీయాదివచ్చ యానే ప్రచ్యాదౌఫలం తత్ర వక్ష్యే 20 
సౌఖ్యం క్లేశో భీతిరర్ధాగమశ్చ శూన్యం నై: స్వం ని: స్వతా మిశ్రతా చ 
ద్రవ్యక్షేశో దు:ఖమిష్టాప్తిరర్భో లాభ: సౌఖ్యం మజ్ఞలం విత్తలాభ: 21 
లాభో ద్రవ్యాప్తిర్ణనం సౌఖ్యముక్తం భీతిర్లాభో మృత్యురర్థాగమశ్చ 

లాభ; కష్టద్రవ్యలాభౌ సుఖంచ కష్టం సౌఖ్యం క్లేశలాభౌ సుఖంచ 22 


సౌఖ్యం లాభ: కార్యసిద్ధిశ్చ కష్టం క్లేశ: కష్టాత్సిద్ధిరర్గో ధనంచ 

మృత్యుర్లాభో ద్రవ్యలాభశ్చ శూన్యం శూన్యం సౌఖ్యం మృత్యురత్యన్త కష్టమ్‌ 23 

పుష్యమాసములో పాడ్యమి నుండి ద్వాదశి వరకు 12 తిథులలో, మఘాది 
మాసములలో ద్వితీయాది 12 తిథులలో పూర్వాది నాలుగు దిశలలో యాత్ర వలన 
కలుగు ఫలితము తెలియజేయుచున్నాను. త్రయోదశి నుండి మూడు తిథుల ఫలితము 
తృతీయ, చతుర్ధ, పంచమి తిధుల వలె నుండును. 

పుష్యమాసము నుండి పాడ్యమి మున్నగు తిథులలో పూర్వాది నాలుగు దిశలలో 
యాత్రచేయుట వలన కలుగు ఫలితము ఈ విధముగా నుండును. 


seseseseslesleseseslesleslesesleslesleslesleslesleslesesle 139 Slesleslesesleslesesleslesleseslesleslesleslesleslesle 


CTTW TT TW TW WT TT TE CY UT aT taf CTT TW TW WY TY oY al 


వవ ముహూర్త చింతామణి SIS se 


Warm 


. భయము 


4. అత్యంత కష్టము 


తిధిఫల బోధక పట్టిక 


EPR ౯౮౮౯న = క. 
rpplelslefr[efe folnlrlpws gee cam sow 
eh Je [ofr fe [ofa fer fali [wuss spe coms seen 
౩౯67 | 5 10012 112 భరయ మయ యాయ ధమ 
కన లా 
ఇర 3 912) fe fe Je few భయమ పయ 
fr 69 10111212 fe Je [5 భయమ ఆయు పృష్యపభయాయ 
ఇక [idl 121 [ofa fe [5 J6 మ కహ భమాయ పయ 


8 |9 [rou] 12102 [3 [4 5 |6 [7 కష్టము సౌఖ్యము క్లేశము లాభము 
aurora 


(7 |8 |9 |కష్టము కష్టముతో సిద్ధి ధనలాభము ధనము 
aa మృత్యువు లాభము ధనలాభము శూన్యః 


కై 
sll b [fel బాటు se ames 


౫ పదకాండవ యాత్రా ప్రకరణము 2s ss ese 
యాత్రలో సర్వాంక సాధనము :- 
తిథ్భృక్ష వారయుతిరద్రిగజాగ్ని తష్ట్రా 
స్థానత్రయే?_త్రి వియతి ప్రథమే9_తిదు:ఖీ 
మధ్యే ధనక్షతిరథో చరమే మృతి: స్యాత్‌ 
స్థానత్రయేం_ జ్మృయుజి సౌఖ్యజయా ని రుకౌ 24 
తిథి నక్షత్రము వారముల సంఖ్యల యోగమును మూడుస్థానములలో నుంచి 
క్రమముగా 7, 8,3 తో భాగించిన శేషము సున్నవచ్చిన అశుభము కలుగును. 
మొదటిస్థానములో సున్నవచ్చిన యాత్రలో దు:ఖము, ద్వితీయస్థానములో సున్న 
వచ్చిన ధనక్షయము,తృతీయములో సున్నవచ్చిన మృత్యువు కలుగును. మూడు స్థానము 
లలో శేషము 1 వచ్చిన యాత్రలో సుఖము విజయము కలుగును. 
ఉదాహరణకు చఛైైత్రశుక్ష దశమి రవిలారము పుష్యమి నక్షత్రములో యాత్రచేసిన 
తిథిసంఖ్య 10 19 ని 7చే భాగించిన శేషము 5 
తార సంఖ్య [ కొచే భాగించిన శేషము ౩ 
నక్షత్ర సంఖ్య 8 8ిచే భాగించిన శేషము 1 వచ్చును. 
9 కావున యాత్రలో శుభము కలుగును. 
మహాడల భ్రమదోషములు :- 
రవేర్భతోల_బ్ఞ భోన్మితిర్నగావ శేషితా ద్యగా 
మహాడలో న శస్యతే త్రిషపణ్ళితా భ్రమో భవేత్‌ 25 
సౌరనక్షత్రమునుండి చంద్ర నక్షత్రము వరకున్న సంఖ్యను 7చే భాగించిన శేషము 
2, 7 వచ్చిన మహాడల నామకయోగమగును. 3, 6శేషము వచ్చిన భమనామక 
యోగమగును. ఈ రెండు యోగములు యాత్రలో అశుభమునిచ్చును. 
ఉదాహరణకు - సౌరనక్షత్రము రేతతి, చంద్ర నక్షత్రము స్వాతి, రేవతి నుండి స్వాతి వరకు 
లెక్కించిన 16 నక్షత్ర సంఖ్యవచ్చును.దానిని వడుచే భాగించిన 2శేషము వచ్చును. ఇది 
మభోడలనామక మోగమైనది. ఇదేవిధముగా యాత్రనక్షత్రము విశాఖయైన నౌరనక్షత్రము 
నుండి విశాఖ వరకు [7 నక్షత్రమగును. ఏడుచే భాగించిన మూడు శేషము వచ్చును. ఇది 
భ్రమనామక యోగమగును. 
హింబర యోగము :- 
శశాజ్మభం సూర్యభతో9_త్ర గణ్యం పక్షాదితిథ్యా దినవాసరేణ 
యుతం నవాప్తం నగశేషకం చేత్స్యాద్ధిమృరం తనమనే9_తిశస్తమ్‌ 26 
సూర్య నక్షత్రమునుండి చంద్ర నక్షత్రము వరకు గణన చేసి దానిలో (ప్రథమ 
తిధినుండి తిథిసంఖ్య సూర్యాది వార సంఖ్యలు కలిపి 9చే భాగించిన 7శేషము వచ్చిన 


eles 134 deslesesleae seals oleae వదద slo le ale se slo sles 


nnn In In Nn An An An Rn An Rn TE VOT VE TE TT TOT UD TT TD TT 


I ముహూర్త చింతామణి కకక లుల లక 
హింబరనామక యోగమగును. హింబరయోగము యాత్రలో శుభమునిచ్చును. 

భూపజ్బాజ్బ్క ద్వజ్ఞ దిగ్వహ్ని సప్తవేదాష్టేశా ర్మాశ్చ ఘాతాఖ్యచగ: 

మేషాదీనాం రాజసేవావివాదే వరో యుద్దాద్యే చ నాన్యత్ర వర్ద: 27 

మేషాది 12 రాశులకు క్రమముగా ప్రథమ, పంచమ, నవమ, ద్వితీయ, షష్ట, 

దశమ, తృతీయ, సప్తమ, చతుర్ధ, అష్టమ, ఏకాదశ, ద్వాదశ చంద్రుడు ఘాతకము 
కలిగించును. మేషరాశికి మేషములో నున్న చంద్రుడు వృషభరాశి వారికి పంచమ 
కన్యారాశిగత చంద్రుడు ఘాతకుడగును. ఇట్లే మిగిలిన రాశులు గ్రహించవలెను. 
ఘాతాచంద్రత్యాజ్య నక్షత్ర పాదములు :- 

ఆగ్నేయ త్వాష్టజలపపిత్యవాసవరౌ ద్రభే 


మూలట్రాహ్మాజపాదర్‌క్షే పిత్యమూలాజభే క్రమాత్‌ 28 
రూపద్యుగ్చుగ్నిభూరామద్య్యబ్ధగ్వ్యబ్గీ యుగాగ్నయ: 
ఘాతచదే ధిష్ట్రపాదా మేషాద్వర్దా మనీషిభి: 29 


మేషాదిరాశులలో క్రమముగా కృత్తిక ప్రథమపాదము, చిత్త ద్వితీయ, శతభిష 
తృతీయ, మఘ తృతీయ, ధనిష్ట ప్రథమ, ఆగ తృతీయ, మూల ద్వితీయ, రోహిణి చతుర్ధ, 
పూర్వాభాద్ర తృతీయ, మఘ చతుర్ధ, మూల చతుర్ధ, పూర్వాభాద్ర తృతీయ పాదములను 
విద్వాంసులు విడువవలెనని తెల్పిరి. 
ఘాత తిథులు :- 
గోప్రీరుషే ఘాతతిధిస్తు పూర్ణా భద్రా నృయుక్కర్మటకే9_ థ నన్నా 
కౌ ర్వాజయోర్న(క్రధటే చ రిక్తా జయా ధను: కుమవృహరౌ న శస్తా: 30 
వృషభ కన్యరాశుల వారికి పూర్ణ (5,10, 15) తిథులు, మిథున కర్కాటక రాశు 
ల వారికి భద్ర (2,7, 12) తిథులు, వృశ్చిక మేషరాశుల వారికి నంద(1,6, 11) తిథులు, 
మకర,తులారాశుల వారికి రిక్త(4,9, 14) తిథులు, ధనుస్సు కుంభ సింహ రాశుల 
వారికి జయ(3,8, 18) తిథులు ఘాతసంజ్ఞకములగును. 
ఘాతవారములు :- 
నక్రే భౌమో గోహరి్రీషు మన్దశ్చన్లో ద్వన్వ్వేః_ ర్కోల జభే జ్ఞశ్చ కర్కే 
శుక్ర: కోదణ్డాలి మీనేషు కుమ్మే జూకే జీవో ఘాతవారా న శస్తా: 31 
మకరరాశికి మంగళవారము, వృషభ సింహ కన్వారాశులకు శనివారము, 
మిథునరాశికి సోమవారము, మేషరాశికి రవివారము, కర్మాటకరాశికి బుధవారము, 
ధను వృశ్చిక మీనరాశులకు శుక్రవారము, కుంభ తులారాశులకు గురువారము 
ఘాతవారములగును. ఇవి శుభమునీయవు. 


ప పోడ వడ పడవ వడ వడ వడ వడ వడ వడ వడ వడ వడ 135 deel lease వ వడ వజ వడ విడ పడవ వడ వడ వడ le sle 


WT TE WT TT Hawa TE TT 


sees sees పదకొండవ యాత్రా ప్రకరణము కేకకేకకేకకే 
ఘాత నక్షత్రములు :- 

మఘా కరస్వాతి మైత్రమూల [(శ్రుత్యమ్బుపాన్యభమ్‌ 

యామ్యబ్రాహ్మేశ సార్పజ్బు మేషాదేర్ణాతభం న సత్‌ 32 

మేషాదిరాశులలో క్రమముగా మఘ,హస్త,స్వాతి,అనూరాధ, మూల శ్రవణ, 
శతభిషం, భరణి,రోహిణి, ఆర్ట, ఆశ్లేష ఘాత నక్షత్రములగును. ఇవి శుభమునీయవు. 
ఘాతలగ్నములు :- 

భూమి ద్వబ్బద్రి దిక్సూర్యాజ్లాష్టా జ్యేశాగ్నిసాయకా: 

మేషాది ఘాతలగ్నాని యాత్రాయాం వర్ణయేత్సుధీ: 33 

మేషరాశికి మేషం, వృషభమునకు వృషభము, మిథునమునకు కర్కాటకము, 
కర్మాటకమునకు తుల,సింహమునకు మకరము,కన్యకు మీనము,తులకు కన్య, 
వృశ్చికమునకు వృశ్చికము, ధనుస్సుకు ధనుస్సు, మకరమునకు కుంభము, కుంభమునకు 
మిథునము, మీనమునకు సింహము, ఘాతలగ్న సంజ్ఞకములగును. బుద్ధిమంతుడైన 
వ్యక్తి ఘాతలగ్నములలో యాత్రను చేయరాదు. 

ఘాతబోధక పట్టిక 


రాశి ఘాత నక్షత్ర త్యాజ్య | ఘాతతిథి ఘాత | ఘాత | ఘాత 
త 


చాడా చావా చాచా హవానా చం లవ వా 


Dn CIR Rn An Rn Re Re arma 


స్‌ 
die 
ie 
oe 
నై 
శ్‌ 
ie 
ie 
ie 
ie 
న్‌ 
dre 
నే 


క్‌ వాసజ్ఞానము ఫా 
నవభూమ్య: శివవహ్నయో౭ క్ష విశ్వే౭_ ర్మకృతా: శక్రరసాస్తురజ్ఞ తిథ్య: 
ద్విదిశోల_ మావసవశ్చ పూర్వత: స్యుస్తిథయ: సమ్ముఖవామగా న శస్తా: 34 
పూర్వాది దిశలలో క్రమముగా పాడ్యమి నవములు పూర్వదిశలో, తృతీయ 
ఏకాదశులు ఆగ్నేయములో, పంచమి త్రయోదశులు దక్షిణములో, చతుర్ధీ ద్వాదశులు 
నైర్భతిలో, షష్టీ చతుర్దశులు పశ్చిమములో, సప్తమి పూర్ణిమలు వాయవ్యములో, ద్వితీయ 
దశమములు ఉత్తరములో,అమావాస్య అష్టములు ఈశాన్యములో యోగినికి నివాసమగును. 
యాత్రలో ఈ యోగినీ తిథులు సమ్ముఖ మరియు వామభాగములలో శుభమునీయవ. 
కాలపాశ యోగములు :- 
కాబేరీతో వైపరీత్వేన కాలో వారే£_ర్మాద్యే సమ్ముఖే తస్య పాశ; 
రాత్రావేతౌ వైపరీత్యేన గణ్యా యాత్రా యుద్ధే సమ్ముఖే వర్ణనీయౌ 85 
ఉత్తరదిశలో ప్రారంభించి విపరీత క్రమములో రవ్యాది వారములలో కాలయోగ 
మగును. రవివారము ఉత్తరములో, సోమవారము వాయవ్య కోణములో,మంగళ వారము 
పశ్చిమములో,బుధవారము నైర్భతిలో,గురువారము దక్షిణములో,శుక్రవారము 
ఆగ్నేయములో,శనివారము పూర్వదిశలో కాలయోగమగును. కాలయోగమునకు ఎదురుగా 
నున్న దిశ పాశయోగమగును. రాత్రిలో విపరీత క్రమములో కాల,పాశయోగముల 
గణన చేయవలెను. యాత్ర, యుద్ధములలో కాల పాశయోగము లను వదిలిపెట్టవలెను. 
కాల పాశ పట్టిక 
అమలా యమక మాజి లు 
పరిఘదండ యోగము :- 
భాని స్థాప్యాన్యబ్ధిదిక్షు స సప్తసప్తానలర్‌క్షత: 
వాయప్యాగ్నేయ దిక్సంస్థం పరిఘం నైవ లజయేత్‌ 36 
పూర్వాదినాలుగు దిశలలో ఏడేసి నక్షత్రములను స్థాపించిన వాయవ్యకోణము 
నుండి ఆగ్నేయకోణము వరకు పరిఘదండమగును. వాయవ్యము నుండి ఆగ్నేయకోణము 


వరకు రేఖ ద్వార పరిఘదండము నుంచవలెను. ఎప్పుడు కూడ ఈ పరిఘదండమును 
ఉల్లంఘన చేయరాదు. 


lel 137 deeded eee lee le le పడవ le le le le. 


DT TW TE TD OD TO I లయయ్యయుల[ం ma Tara 


ఫ్‌ 


Bee క పదకాండవ యాత్రా ప్రకరణము కీకీకీి 8888846888 8363836368 363836 
పరిఘదండ పట్టిక 


x 


న 


ధనిష్ట్రశత,పూ. భాద్ర, ఉ.భాద్ర 
రేవతి, అశ్విని,భరణి 


వాయవ్యము ఈశాన్యము 
అనూ,జ్యేష్టమూల కృత్తిక,రోహిణి,మృగ 
పూ. షాఢ,ఉ. షాఢ పూర్వము] ఆర్థ, పునర్వసు, పుష్యమి 
అభిజిత్తు, శ్రవణం ఆశ్లేష 
నైర్భతి ఆగ్నేయము 
మఘ, పుబ్బ, ఉత్తర,హస్త 
చిత్త, స్వాతి, విశాఖ 
అరిఘ దండము వలన నక్షత్రములు దిశలు రండుభాగములగును. ఏదిశలో 
ఏనక్షత్రమున్నదో ఆదిశలో యాత్ర చేయవలిను. 


ధనిష్ట నుండి ఆశ్లేష వరకు 14 నక్షత్రములలో ఉత్తర, ఫూర్వాదిశలలో యాత్ర 
చేయవలను.మఘు నుండి అనూరాధ పర్యంతము దక్షిణ పశ్చిమదిశలలో యాత్ర చేయవలను. 
ధనిష్టాది నక్షత్రములలో దక్షిణ పశ్చిమ దిశలలో, మఘాది నక్షత్రము లలో ఫూర్వడిత్తరదిశలలో 
యాత్ర చేసిన వరిభుదండమును ఉల్లంఘన చేసినట్లగును. 
పరిఘదండ పరిహారము :- 
అగ్నేర్ణిశం నృప ఇయాన్సురుహూతదిగ్భె 
రేవం ప్రదక్షిణగతా విదిశో9 థ కృత్యే 
ఆవశ్యకే౭_పి పరిఘం ప్రవిల బ్యగచ్ళే 
చ్చూలం విహాయ యది దిక్తనుశుద్ధిరస్తి 87 
పూర్వదిశా నక్షత్రములలో రాజు ఆగ్నేయకోణములో యాత్ర చేయవచ్చును. 
ఇదేవిధముగా దక్షిణదిశా నక్షత్రములలో నైర్భతి కోణములో పశళ్చిమదిశా నక్షత్రములలో 
వాయవ్యకోణములో, ఉత్తరదిశా నక్షత్రములలో ఈశాన్యకోణములో యాత్ర చేయవచ్చును. 
ఆవశ్యక కార్యములలో దిక్‌ లగ్నశుద్ధి యున్నపుడు నక్షత, వారశూలలను పరిఘ 
దండములను త్యజించి రాజాయాత్ర చేయవచ్చును. 
యాత్రలో నక్షత లగ్నశుద్ధి : వా 
మైత్రార్మపుష్యాశ్వినభైర్నిరుక్తా యాత్రా శుభా సర్వదిశాసు తత్‌జ్జై: 
వక్రీగ్రహ: కేన్దగతో౭_స్యవర్గో లగ్నే దినం చాస్య గమే నిషిద్దమ్‌ 38 


alee ప పడ వడ వడ నడవడి వోడ eels 138 3 హాయ నా కాం ease పడ పోడన 


RR RIND RA RD UR ANN CARR SID D RD RD RD ALR UR ROAD ARO UK PT 


క. వా? పుష్యమి, మ. చం య. 
యాత్రలో శుభమునిచ్చునని తెల్పిరి. వక్రియైన గ్రహము యాత్రాలగ్నము నుండి కేంద్ర 
భావములలో నున్న లేక యాత్రా లగ్నమునుండి వక్రీగ్రహమునకు షద్వర్లమైన, లేక 
వక్రీగ్రహ వారములో కూడ యాత్ర నిషేధింపబడినది. 
యాత్రలో అయన విచారము :- 

సౌమ్యాయనే సూర్య - విధూ తదోత్తరాం ప్రాచీం వ్రజేతా యది దక్షిణాయనే 

ప్రత్యగ్యమాశాం చ తయోర్దివానిశం భిన్నాయనత్వే£_థ వధోన్యథా భవేత్‌ 39 

సూర్యచంద్రులు ఇద్దరు ఉత్తరాయణములోనున్న ఉత్తర పూర్వదిశలలో, ఇద్దరు 
దక్షిశాయణములోనున్న పశ్చిమ దక్షిణదిశలలో యాత్రచేయవలెను. సూర్యచంద్రులు 
భిన్న అయనములలోనున్న వారిదిశలలో క్రమముగా పగలు,రాత్రులలో యాత్ర 
చేయవలెను. అనగా సూర్యాయనదిశలో పగలు,చంద్రాయనదిశలో రాత్రి యాత్ర చేయ 
వలెను. దీనికి వ్యతిరేకముగా యాత్రచేసిన వినాశము కలుగును. 
యాత్రలో సమ్ముఖ శుక్రదోషము :- 

ఉదేతి యస్యాం దిశి యత్ర యాతి గోలభ్రమాద్వాథ కకుబ్బ సబ్జే 

త్రిధోజ్యతే సమ్ముఖ ఏవ శుక్రో యత్రోదితస్తాం తు దిశం న యాయాత్‌ 40 

శుక్రుడు పూర్వపశ్చిమ దిశలలో నుదయించును. ఆదిశలో వెళ్ళువారికి సమ్ముఖ 
శుక్రుడగును. ఉత్తర దక్షిణ గోళముల క్రమములో శుక్రుడు ఏగోళములోనున్న ఆగోళాది 
, ముఖముగా యాత్రచేయువానికి సమ్ముఖ శుక్రుడగును. కృత్తికాది నక్షత్రములకు పూర్వదిశలో 
న్యాసక్రమముగా ఏదిశలో నక్షత్రముతో శుక్రుడు కూడియుండునో ఆదిశలో యాత్రలో 
శుక్రసమ్ముఖమగును. ఈ మూడువిధములుగా సమ్ముఖ శుక్రుదగును. యాత్రలో సమ్ముఖ 
శుక్రుడుండరాదు. సమ్ముఖ శుక్రుని దిశలో యాత్రచేయరాదు. వశిష్టుని మతానుసారము 
సమ్ముఖ శుక్ర దిశలో యాత్రచేయ వలసి వచ్చిన శాంతిచేసి యాత్రచేయవలెను. 

దిశలలో నక్షత్రన్వాస పట్టిక 


ఆర్ధ మఘ చిత్త జ్యేష్ట 
అభిజిత్తు పూ.భాద్ర, భరణి 


మృగశిర ఆశ్లేష 
హస్త అనూరాధ 
ఉ. షాఢ,శతభిష 
అశ్విని 


కృత్తిక పునర్వసు 
పుబ్బ, స్వాతి 
మూల శ్రవణం 
ఉ.భాద్ర 


రోహిణి,పుష్యమి ఉత్తర 

విశాఖ పూ.షాఢ ధనిష్ట 

రేవతి 
seedless lees 139 Seseleseselelessleseseseselesesedeesesesle 


enn cine DMM CR IR In An CRE Ca AR Cn An An a Re 


bse పదకాండవ యాత్రా ప్రకరణము జీకజీకిక ese 
నక్షత్రములో శుక్రుడుండునో ఆనక్షత్ర దిశలో యాత్రచేయరాదు. 
శుక్ర వక్రత్వ దోషము - అపవాదము :- 
వక్రాస్తనీచోపగతే భృగో: సుతే రాజా వ్రజన్‌ యాతివశం హి విద్విషామ్‌ 
బుధోత నుకూలో యది తత్ర సబ్బులన్‌ రిపూజ్జయేన్నైవ జయ; ప్రతీన్దుజే 41 
శుక్రుడు వక్రము,అస్తగతమై, నీచరాశిలో నున్నపుడు యాత్రచేయరాదు. శత్రువుకు 
వళీభూతుడగును. పరాజయము పొందును. ఆస్థితిలో బుధుడనుకూలమైన రాజు శత్రువును 
జయించును.కాని బుధుడు కూడ సమ్ముఖుడైన రాజుకు విజయము కలుగదు. 
శుక్రుడుదోషకారకుడైనట్లుగా బుధుడుకూడ దోషకారకుడగునని నారదుడు తెల్పెను.వశిష్ణ 
నుతాను సారము కుజబుధ,శుక్రులు ముగ్గురు సమ్ముఖమునందున్న దోషకారకు లగుదురు. 
ప్రతిశుక్రాపవాదము :- 
యావచ్చన్ట: పూషభాతృత్తికాద్యే పాదే శుక్రో౭ న్లో న దుష్టో౭_ గ్రదక్షే 
మధ్యేమార్గం భార్గవాస్తేత_పి రాజా తావత్తి ష్టేత్స మ్ముఖ త్వేం_పి తస్య 42 
చంద్రుడు రేవతి నుండి కృత్తిక ప్రథమ చరణము వరకుండునంత సమయము 
శుక్రుడు అంధుడగును. అంధశుక్రుడు సమ్ముఖములో దక్షిణభాగములో దోషకారకుడుకాదు. 
యాత్ర ప్రారంభించిన తర్వాత మార్గములో శుక్రాస్తమయమైన మరల శుక్రోదయమగు 
వరకు రాజు ఎదురుచూడవలెను. ఈవిధముగాయా[తలో శుక్రుడుసమ్ముఖుడైన, 
అనుకూలుడగు వరకు యాత్ర చేయరాదు. 
యాత్రలో లగ్నశుద్ధి వా 
కుమృ కుమ్మాంశకౌ త్యాజ్యౌ సర్వథా యత్నతో బుధైః: 
తత్ర ప్రయాతుర్నృపతే రర్థనాశ: పదే పదే 43 
యాత్రలో కుంభలగ్నమును, కుంభ నవాంశను విద్వాంసులు ప్రయత్నపూర్వకముగా 
త్యజించవలెను. కుంభలగ్న కుంభ నవాంశలలో యాత్ర చేయురాజు ధననాశనమును 
పొందును. 


లా | 


అథమీనలగ్న ఉత వా తదంశకే చలితస్య వక్రమిహ వర్మ జాయతే 
జనిలగ్న జన్మభపతీ శుభగ్రహౌ భవతస్తదా తదుదయే శుభో గమ: 44 
మీనలగ్నము మీననవాంశములలో యాత్ర చేయువానికి మార్గము వక్రముగా 
నగును. ఒకవేళ జన్మలగ్నేశుడు జన్మరాశీశుడు ఇద్దరు శుభగ్రహములైన యాత్రాకాలిక 
లగ్నములోనున్న యాత్రలో శుభము జరుగును. 
యాత్రలో అశుభలగ్నములు :- 
జన్మరాశితనుతో౭_ ష్టమేల_ థవా స్వారిభాశ్చ రిపుభే తనుస్థితే 


sess secs ce ccc 140 JSS SSS SSS Sls Sse 


TE TD TY TT 


న య కాలా స్యుర్గతం హి సృతేర్భతి పదమ్‌ 45 
జన్మరాశి, జన్మలగ్నము నుండి అష్టమభావరాశి లేక శత్రురాశి నుండి ప షష్టమభావ 
లగ్నములో, లేక దానిస్వామి గ్రహము యాత్రాకాలిక లగ్నములో నున్న యాత్రచేయు 
రాజుకు మృత్యుప్రదమగును. 
శుభలగ్నము :- 
లగ్నేచన్టే వాపివర్గోత్తమస్థే యాత్రాప్రోక్తా వాజ్ళీతార్జెకదాత్రీ 
అమ్మోరాశౌ వా తదంశే | ప్రశస్తం నౌకాయానం సర్వ్‌సిద్ధిప్రదాయి 46 
యాత్రాకాలిక లగ్నము లేక చంద్రుడు తనవర్గోత్తమ రాశులలోనున్నపుడు యాత్ర 
చేసిన కోరిన కోర్మెలను తీర్చును. జలరాశులలో (10,11 12) లేక జలరాశుల నవాంశలో 
లగ్నము,మరియు చంద్రుడున్న నౌకాయాక్ర అన్ని విధములైన శుభములనిచ్చును. 44వ 
శోకములో కుంభ, మీనరాశులకు వాటినవాంశలకు యాత్రలో నిషేధమును తెల్పను. 
వాటిని వదిలి మిగిలిన వర్గోత్తమ లగ్నములో లేక వర్గోత్తమ చంద్రస్థితిలో యాత్ర శు 
భఫలము నిచ్చును. 
దిగ్వార రాశిఫలము :- 
ద్విగ్వారభే లగ్నగతే ప్రశస్తా యాత్రార్థ దాత్రీ జయకారిణీచ 
హానిం వినాశం రిపుతో భయం చ కుర్యాత్తథా దిక్రతిలోమలగ్నే 47 
దిగ్గ్వ్వారరాశుల లగ్నములో నున్నపుడు యాత్రచేసిన శుభము, ధనలాభము 
విజయము, కలుగును. (మేషాదిరాశులలో, ఏరాశి ఏదిశలో చెప్పబడెనో ఆరాశులలో ఆ 
దిశలలో యాత్ర శుభమునిచ్చును) విపరీతదిశలలో యాత్రచేసిన హాని వినాశము 
శతృభయము కలుగును. 
నాలుగు దిశలలో మేషాదిరాశులను మూడుమార్లు ఆవృత్తి చేసిన దిగ్భారరాశులగును. 
హర్ష [-[ వేషము [| సింహము [| భయస్సు | 
దక్షణ | కృపను - క్వ [| మకరము 
వచ్చిన [-| _మిథునము [-| తుం... పంభము | 
ఉత్తర || _క్మాలకము[-| వృశ్చికము [| మీనము | 
ఫూర్వదిశకు మేషసింహ,ధనుస్సులు దిగ్వారరాశులు, ఈరాశుల లగ్నములలో 
ఫూర్వదిశలో యాత్ర శుభమునిచ్చును. ఫశ్చికదిశలో అశుభమునిచ్చును. ఇదేవిధముగా 
మిగిలిన దిశల ఫలితములను గ్రహించవలెను. 
శుభలగ్నము :- 
రాశి: స్వజన్మసమయె శుభసంయుతో యో 
య: స్వారిభాన్నిధన గో౭_పి చ వేళి సంజ్ఞ: 
అగ్వ్నొపగ: స a డా భూప 


స ms PTH యో నడవక 


| 


3౫౬5౬3౬3౬3౬3౬ 2322323౬ = పదకొండవ యాత్రా ప్రకరణము 3s sleet 

యోగైర్గమో విజయదో మునిఖి: ప్రదిష్ట: 48 
యాత్రికుని జన్మరాశి శుభగ్రహములతో కూడి ఉండి అదేరాశి యాత్రాకాలిక 
లగ్నము లోనున్న లేక శత్రువురాశి,లేక లగ్నమునుండి అష్టమరాశి, లేక జన్మసమయములో 
సూర్యుడు ఏరాశిపై నుండునో దానికి ద్వితీయభావరాశి యాత్రాలగ్నములో నున్న 


విజయము నిచ్చును.రాజయోగములలో యాత్రచేసిన విజయము ప్రాప్తించునని మునులు 


తెల్పిరి. 
దిక్కులకు స్వాములు :- 
సూర్య:సితో భూమిసుతోత థ రాహు: శని: శశీజ్ఞశ్చ బృహస్పతిశ్చ 
ప్రాచ్యాదితో దిక్షు విదిక్షుచాపి దిశామధీశా: క్రమత: ప్రదిష్టా: 49 


పూర్వాదిదిశలకు, విదిశలకు క్రమముగా సూర్యుడు, శుక్రుడు, కుజుడు, రాహువు, 
శని,చంద్రుడు, బుధుడు, గురువు స్వాములగుదురు. అనగా పూర్వదిశకు సూర్యుడు,ఆగ్నేయ 
మునకు శుక్రుడు,దక్షిణమునకు కుజుడు, నైర్భతికి రాహువు, పశ్చిమమునకు శని, 
వాయవ్యమునకు చంద్రుడు, ఉత్తరమునకు బుధుడు,ఈశాన్యమునకు బృహస్పతి 
స్వాములగుదురు. 
దిగీశుల ప్రయోజనము :- 
కేద్దే దిగధీశే గచ్చేదవనీశ: 
లాలాటిని తస్మిన్‌ నేయాదరిసేనామ్‌ ర్‌0 
దిశాస్వామి గ్రహము యాత్రాకాలిక లగ్నము నుండి కేంద్రస్థానములో నున్నపుడు 
రాజు యాత్ర లేక యుద్ధయాత్ర చేయవలెను. దిశాస్వామి లాలాటియోగములో నున్న 
రాజు శత్రుసేనలపై యుద్ధమునకు వెళ్ళరాదు. 
అలాటి యోగము :- 
ప్రాచ్యాదౌ తరణిస్తనౌ భృగుసుతో లాభవ్యయే భూసుత: 
కర్మ్శస్టోరి. థ తమో నవాష్టమగ్భహే సౌరిస్తథా సప్తమే 
చన: శత్రుగృహాత్మజేల_ పి చ బుధ: పాతాలగో గీప్పతి 
ర్విత్త భ్రాతృగృహే విలగ్న సదనాల్లాలాటికా: కీర్తితా: 51 
సూర్యుడు లగ్నములోనున్న పూర్వదిశలో, శుక్రుడు 11,12 భావములలోనున్న 
ఆగ్నేయములో,కుజుడు పదవభావములోనున్న దక్షిణములో, రాహువు 8,9 భావము 
లలోనున్న నైర్భతికోణములో, శని ఏడవభావములో నున్న పశ్చిమములో,చంద్రుడు 5,6 
భావములలోనున్న వాయవ్యములో, బుధుడు నాల్గవభావములో నున్న ఉత్తరములో, 
గురుడు 2,3 భావములలో నున్న ఈశాన్యకోణములో లాలాటిక యోగమగును. 


geseslesleseslesleslesleslesleslesleseslesleslesleslesle 142 Seslesleslesleslesleslesleslesleleslesle le slesle slo slesle le 


CTTW TW TT UE WY CU TT OY aT aM ara TT TT YT OY OT ST CUT AT CT aU al af 


ssc ముహూర్త చింతామణి ss sss See 


x 


ణీ 


లాలాటిక పటిక 
కాజా రా లా నాదా కారా యా 
వ. 


వ. వ వ్‌ 
మృగే గత్వా శివే స్థిత్వాదితౌ గచ్చ ఇ్ఞాయేద్రిపూన్‌ 
మైత్రే ప్రస్థాయ శాక్రే హి స్థిత్వా మూలే వ్రజంస్తథా ర్‌2 
మృగశిర నక్షత్రములో యాత్రప్రారంభించి మార్గములో ఆరా నక్షత్రములో 
విశ్రమించి పునర్వసు నక్షత్రములో మరల యాత్రప్రారంభించిన రాజు శత్రువులను 
జయించును. ఇదేవిధముగా అనూరాధ నక్షత్రములో యాత్రప్రారంభించి జ్యేష్టనక్షత్రములో 
విశ్రాంతి తీసుకొని మూలనక్షత్రములో యాత్రచేసిన శత్రువులపై విజయమును పొందును. 
ప్రస్థాయ హస్తే స్తేవ.నిలతక్షధిస్ట్రై స్థిత్వా జయార్ధీ ప్రవసేత్‌ ద్విదైవే 
వస్వన్య పుష్యే నిజసీమ్ని చైకరాత్రోషితుక్షాం లభతే౭_వనీశ: ర్‌తి 
హస్తలో యాత్ర ప్రారంభించి స్వాతి నక్షత్రములో విశ్రమించి విశాఖ నక్షత్రములో 
మరల యాత్ర చేసిన విజయాభిలాష కలిగిన వ్యక్తి కోరిక నెరవేరును. ధనిష్ట్రరేవతి, 
పుష్యమి,నక్షత్రములలో యాత్ర ప్రారంభించి తనసీమలో ఒకరాత్రి ఆగి తిరిగి యాత్ర 
(ప్రారంభించినరాజు భూలాభమును పొందును. శత్రువును జయించి రాజ్యమును పొందును. 
సమయబలము :- 
ఉష: కాలో వినాపూర్వాం గోధూలి: పశ్చిమాం వినా 
వినోత్తరాం నిశీథ: సన్‌ యానే యామ్యాం వినాభిజిత్‌ 54 
పూర్వదిశను వదలి మిగిలిన మూడుదిశలలో ఉషాకాలములో (రాత్రి పగలు 
సంధికాలము) యాత్ర శుభమునిచ్చును. పశ్చిమదిశ వదలి మిగిలిన దిశలలో 
గోధూళికాలము, ఉత్తరదిశను వదలి మిగిలిన దిశలలో అర్ధరాత్రి, దక్షిణను వదలి మిగిలిన 
దిశలలో మధ్యాహృకాలములలో యాత్ర చేసిన శుభము కలుగును. 
ద్వాదశభావ సంజ్ఞ వా 
లగ్నాద్భావా: క్రమాద్దేహకోశధానుష్కవాహనమ్‌ 
మన్రో౭_ రిమార్గ ఆయుశ్చ హృద్వాపారాగమవ్యయా: ర్‌ర్‌ 
1.దేహము 2.కోశము 3. పరాక్రమము 4. వాహనము ర.మంత్రము 6. శత్రువు 
7. యాత్ర 8. ఆయువు 9. హృదయము 10. వ్యాపారము 11. లాభము 12.వ్యయము 
ఇవి లగ్నము నుండి ప్రారంభించి క్రమముగా పన్నెండు భావములగును. 


seseseslesesesleslesleslesleseslesleslesleslesleslese 140 Sesleslesesesleseslesleslesesleseslesleslesle sles slesle 


WT TE WT Tarawa SSSA An NR In An In An AR An NR AM CAS URE 


. ee వా 
కేన్టేకోణే సౌమ్యఖేటా: శుభా: స్యుర్వానే పాపాస్రాయషట్‌ఖేషుచన 
నేష్టో లగ్నాన్యారి రగ్దే శని: ఖేస్తే శుక్రో లగ్నేట్‌ నగాన్యారి రన్టే 56 
యాత్రాకాలిక లగ్నమునుండి కేంద్ర, త్రికోణ (1,4,7,10, 5, భావములలో 
నున్న అన్ని శుభగ్రహములు యాత్రలో శుభఫలము నిచ్చును. పాపగ్రహములు 3,11,6,10 
భావములలో శుభఫలమునిచ్చును. చంద్రుడు లగ్న్మద్వాదశ, షష్ట, అష్టమభావములలో 
అశుభఫలము, శని దశమభావములో, శుక్రుడు సప్తమభావములో అశుభఫలము నిచ్చును. 
లగ్నస్వామి గ్రహము 7,12,6,8 భావములలో అశుభఫలము నిచ్చును. 
యోగయాత్రాది బలము :- 
యోగాకత్సిద్ధిర్ణరణిపతీనామృక్ష గుణైరపి భూదేవానామ్‌ 
చౌరాణామపి శుభశకునైరుకా భవతి ముహూర్తాదపి మనుజానామ్‌ 57 
యోగా యాత్రాబలముతో రాజులకు (క్షత్రియులకు) నక్షత్రబలముతో బ్రాహ్మణు 
లకు, శుభశకునముతో దొంగలకు యాత్రలో శుభము కలుగునని తెలుపబడెను. సామాన్య 
జనులకు ముహూర్తములననుసరించి కార్యము సిద్ధించును. 
యోగయాత్రాలగ్నము :- 
సహజే రవిర్దశమభే శశీ తథా శనిమజ్ఞలౌ రిపుగ్భహే సిత: సుతే 
హిబుకే బుధో గురురపీహ లగ్నగ: స జయత్యరీన్స చలితో?_ చిరాన్నప: ర్‌రి 
యాత్రా లగ్నము నుండి తృతీయభావములో రవి, దశమభావములో చంద్రుడు 
షష్టభావములో శని కుజుడు, పంచమభావములో శుక్రుడు, చతుర్ధములో బుధుడు, 
లగ్నములో గురుడున్నపుడు ప్రయాణము చేయురాజు అతిశీఘ్రముగా శత్రువుపై విజయము 
సాధించును. 


భ్రాతరి సౌరిర్భూమిసుతో వైరిణి లగ్నే దేవగురు: 
ఆయగతే౭ర్కే శత్రుజయశ్చేదనుకూలో దైత్యగురు: 59 
యాత్రాకాలిక లగ్నము నుండి తృతీయభావములో శని, షష్టమభావములో కుజుడు, 
లగ్నభావములో గురుడు, ఏకాదశములో రవి శుక్రులు అనుకూలురైన యోగములో 
ప్రయాణము చేసిన శత్రువుపై విజయము కలుగును. 
తనౌజీవ ఇన్దుర్భృతౌ వైరిగో9 ర్క 
ప్రయాతో మహీన్లో జయత్యేవ శత్రూన్‌ 60 
యా(త్రాకాలిక లగ్నములో గుంతుద, అష్టమభావములో చంద్రుడు, 
షమభావములో రవియున్న యోగములో యాత్రచేసిన రాజు శత్రువుపై తప్పక విజయము 
సాధించును. 


Sas RRR An In Cn An In A Rn An aR పజ wa వడ వ డవ 


వడ చ 
లాభధన స్టై: శేషనభోగై: 61 
యాత్రాకాలిక లగ్నములో గురుడున్న మిగిలిన గ్రహములు రెండవ, పదకొండవ 
భావములలోనున్న సమయములో యత్ర చేయురాజు శత్రువులను జయించువాడగును. 
ద్యూనే చగే సముదయగే౭ ర్కే జీవే శుక్రే విది ధనసంస్టే 
ఈ దృగ్యోగే చలిత నరేశో జేతా శత్రూన్‌ గరుడ ఇవాహీన్‌ 62 
యాత్రాకాలిక లగ్నమునుండి సప్తమభావములో చంద్రుడు, లగ్నములో సూర్యుడు, 
ద్వితీయములో గురుడు శుక్రుడు బుధులున్న రాజు శత్రువులను, గరుడుడు సర్పములను 
జయించినట్లు జయించును. 
విత్తగత: శశిపుత్రో భ్రాతరి వాసరనాథ: 
లగ్నగతే భృగుపుత్రే స్యుః శలభా ఇవ సర్వే 63 
ద్వితీయములో గురుడు, తృతీయములో రవి, లగ్నములో శుక్రుడున్న శత్రువుల 
స్థితి శలభముల (మిడతలు)వలెనగును. ఈ యోగములో రాజు యాత్రచేసిన శత్రుసేనలు 
శలభములు స్వయముగా అగ్నిలో పడినట్లుగా నాశనమును పొందెదరు. 
ఉదయే రవిర్యది సౌరిరరిగ: శశీ దశమే9 పి 
వసుధాపతిర్యది యాతి రిపువాహినీ వశమేతి 64 
లగ్నములో సూర్యుడు, షష్టమభావములో శని, దశమములో చంద్రుడున్న 
యోగములో యాత్రచేసిన రాజు శత్రుసేనను తనవశము చేసుకొనును. శత్రుసేన 
ఆత్మసమర్పణము చేసుకొనును. 
తనౌ శనికుజౌ రవిర్దశమభే బుధో భృగుసుతోల_పి లాభదశమే 
త్రిలాభరిపుభేషు భృసుతశనీ గురుజ్ఞ భృగుజాస్తథా బలయుతా: 65 
లగ్నములో శని కుజుడు, దశమములో రవి, పదకొండవ,పదవభావములలో 
బుధ శుక్రులున్న విజయము కలుగును. తృతీయ, ఏకాదశ దశ షష్టభావములలో కుజ 
శనులున్నుగురు బుధ శుక్రులు బలవంతులైన యాత్రచేయువారికి విజయము కలుగును. 
సముదయగే విబుధగురౌ మదనగతే హిమకిరణే 
హిబుకగతౌ బుధభృగుజా సహజగతా: ఖలఖచరా: 66 
లగ్నములో గురుడు,సప్తమములో చంద్రుడు, చతుర్ధములో బుధుడు శుక్రుడు, 
తృతీయములో దుష్టగ్రహమున్న యాత్రచేయువానికి విజయము కలుగును. 
త్రిదశగురుస్తనుగో మదనే హిమకిరణో రవిరాయగత:; 
సితశశిజావపి కర్మగతౌ రవిసుతభూమిసుతౌ సహజే 67 


ప పోవ పడ పడ వడ వోడ వడ వడ పడ వడ వడ వడ వడ వడవడ 145 alee see se le slo slo sles le Sle le le slo slo sl 


oe RDNA RDN RDU SSSA An NR In An In An AR An NR AM CASON 


క. 5 అదులో. ee వ. ర య. న 
బుధుడు దశమములో, శని కుజులు తృతీయభావములో నున్నప్పుడు యాత్రచేసిన 
వానికి విజయము కలుగును. 

దేవగురౌ వా శశిని తనుస్టే వాసరనాథే రిపుభవనస్టే 
పజ్బమగేహే హిమకరపుత్ర: కర్మణి సౌరి: సుహృది సితశ్చ 68 
గురువు లేక చంద్రుడు లగ్నములో, షష్టమములో రవి, పంచమములో బుధుడు, 
దశమములో శని, చతుర్ధభావములో శుక్రుడున్నపుడు యాత్ర విజయమును కలిగించును. 
హిమకిరణసుతో బలీ చేత్తనౌ త్రిదశపతిగురుర్హి కేన్దస్థిత: 
వ్యయగ్భహసహజారి ధర్మస్థితో యది చ భవతి నిర్చలశ్చన్థమా: 69 
బలవంతుడైన బుధుడు లగ్నములో,గురుడు కేంద్రములో,నిర్భలచంద్రుడు 12, 
3, 6, 9 భావములలో నున్నప్పుడు యాత్రవిజయము నిచ్చును. 
అశుభ ఖగైరనవాష్టమద సెర్షిబుక సహోదరలాభ గృహస్థ: 
కలిరిహ కేన్టగగీష్పతి దృష్టో వసుచయలాభకర: ఖలుయోగ: 70 
అశుభగ్రహము 9, 8, 7 భావములను వదలి మిగిలిన స్థానములలోనున్న 
43,11 భావములలో ఏదోఒకభావములో నున్న శుక్రుడు, కేంద్రములో నున్న గురునితో 
చూడబడినపుడు ఈ యోగములో యాత్రచేయువాడు ధనలాభమును పొందువాడగును. 
రిపులగ్నకర్మహిబుకే శశిజే పరివీక్షితే శుభనభోగమనై: 
వ్యయలగ్న మన్మథగృహేషుజయ: పరివర్ణితేషప్పశుభనామధరై: 71 
షయ, లగ్బదశమ, చతుర్ధభావములలో బుధుడు శుభగ్రహములతో చూడబడు 
తున్న పాపగ్రహములు 12, 1, 7 భావములను వదలి మిగిలిన భావములలో నున్న 
విజయము కలుగును. 
రాజ్యలాభ యోగము :- 
లగ్నేయది జీవ: పాపా యది లాభే కర్మణ్యపి వా చేద్రాజ్యాధిగమ: స్యాత్‌ 
ద్యూనే బుధ శుక్రా చన్లో హిబుకే వా తద్వతృలముక్తం సర్వైర్మునివర్యై: 72 
లగ్నములో గురువు, దశమ, ఏకాదశభావములో పాష(గ్రహములున్నపుడు యాత్ర 
చేసిన రాజ్యలాభము కలుగును. సప్తమభావములో బుధ శుక్రులు, చతుర్ధభావములో 
చంద్రుడున్న రాజ్యలాభము కలుగునని మునులు తెలిపిరి. 
విజయప్రద యోగము :- 
రిపుతనునిధనే శుక్రజీవేనవో హ్యథబుధభృగుజౌ తుర్యగేహస్థితౌ 
మదనభవనగశ్చన్టమా వామ్బుగ: శశిసుతభృగుజాన్తర్గతశ్చన్టమా: 73 
త. శుక్రుడు, లగ్నములో గురుడు అష్టమభావములో చంద్రుడున్న 


sesesdeslesesesleslesleslesleseslesleslesleslesleslesle 146 Sleseslesesesleslesleslesleseslesleslesleslesleslesle se sle 


TTT TU mar TTT TWIT WT TT a at 


Bs ముహూర్త చింతామణి ese 
విజయము కలుగును.బుధ శుక్రులు చతుర్ధభావములో, చంద్రుడు సప్తమ 
భావములో నున్నులేక చతుర్ధభావములో నున్న చంద్రుడు బుధ శుక్రుల మధ్యలోనున్న 
విజయము కలుగును. 
సితజీవ భౌమబుధ భాను తనూజాస్తను మన్మథారిహిబుక త్రిగృహేచేత్‌ 
క్రమతో?౭_రి సోదరఖశాత్రవహోరా హిబుకాయగైర్లురుదినేల_భిల ఖ్లేటై: 74 
శుక్ర గురు కుజ బుధ శనులు క్రమముగా లగ్న్కసప్తమ, షష్ట, చతుర్ధ, 
తృతీయభావములలో నున్న అనగా శుక్రుడు లగ్నములో, గురుడు సప్తమములో, కుజుడు 
షమములో, బుధుడు చతుర్ధములో, శని తృతీయభావములో నున్నపుడు యాత్రచేసిన 
రాజుకు విజయము కలుగును. గురువారము అన్నిగ్రహములు క్రమముగా 6,3,10,6,1, 
4,11 భావములలోనున్న (సూర్యుడు 6,చంద్రుడు 3, కుజుడు 10, బుధుడు 6, గురుడు 
1, శుక్రుడు 4, శని 11భావములోనున్న) యాత్రలో రాజుకు విజయము కలుగును. 
సహజే కుజో నిధనగశ్చ భార్గవో మదనే బుధో రవిరరౌ తనౌ గురు: 
అథ చే త్స్యురిజ్యసితభానవో జలత్రిగతా హిసౌరిరుధురౌ రిపుస్థితౌ 75 
తృతీయభావములో కుజుడు, అష్టమములో శుక్రుడు, సప్తమములో బుధుడు, 
షమములో సూర్యుడు, లగ్నములో గురుడున్న విజయము కలుగును. గురు-శుక్ర-రవులు 
చతుర్ధ లేక తృతీయభావములో నున్న శని కుజులు షష్టమభావములో నున్న విజయము 
కలుగును. 
యోగము - యోగాధియోగము :- 
ఏకోజ్టేజ్యసితేషు ప్బమ తప: కేన్దేషు యోగస్తథా 
ద్యౌ చేత్తేష్వధియోగ ఏషు సకలా యోగాధియోగ: స్మృతః: 
యోగే క్షేమమథాధి యోగగమనే క్షేమం రిపూణాం వధం 
చాథో క్షేమయశోవనీశ్చ లభతే యోగాధియోగే వ్రజన్‌ 76 
బుధ-గురు-శుక్రులలో ఒకగ్రహము పంచమ నవమ కేంద్ర (1,4 7,10)ము 
లలో నున్న 'యోగినామక యోగమగును. వీటిలో రెండు గ్రహములు ఉక్తస్థానములలో 
నున్న “అధియోగి నామకయోగమగును. మూడు గ్రహములు ఉక్తస్థానములలో నున్న 
యోగాధియోగమగును. 
యోగములో యాత్రచేసిన కళ్యాణము, అధియోగములో చేసిన కళ్యాణము, 
శత్రునాశము యోగాధియోగములలో చేసిన కళ్యాణము, కీర్తి రాజ్యలాభము కలుగును. 
విజయదశమి సిద్ధ ముహూర్తము :- 
ఇషమాసి సితా దశమీ విజయా శుభకర్షాసు సిద్ధికరీ కథితా 
శ్రవణర్‌క్షయుతా సుతరాం శుభదా: నృపతేషు గమే జయసనికారీ 77 


gesleseseseseseslesleslesleslesesleslesleslesleslesle 147 Sleslesleseslesesleslesleslesleslesleslesleslesle se sle sles 


అయే Damen Cn న AN RR CR ARR In In IR Nan In An Nn ADE An Caen An Nn eRe 


చన వానా 
సిద్ధిని కలిగించునదగును. దశమి శ్రవణ నక్షత్రముతో కూడియున్న ఎల్లప్పుడు శుభము 
నిచ్చును. రాజుల యాత్రలో విజయము సంధిని కలిగించునదగును. 
విజయదశమిని స్వయముగా సిద్ధముహూర్తమందురు. ఆరోజున ముహూర్తమును 
చూడవలసిన అవసరము లేదు. విజయదశమి రోజున శ్రవణ నక్షత్రమైన అత్యంత ఉత్తమ 
యోగమగును. ఈయోగము లో యుద్ధయాత్ర చేసిన తప్పక విజయము కలుగును. 
యాత్రలో శకున విచారము :- 
చేతో నిమిత్తశకునై: ఖలు సుప్రశస్తె: 
జ్ఞాత్వా విలగ్నబలముర్వ్యధిప: ప్రయాతి 
సిద్ధిర్భవేదథ పున: శకునాదితోతి పి 
చేతోవిశుద్ధిరధికా న చ తాం వినేయాత్‌ 78 
మనస్సులో ప్రసన్నత, అంగలక్షణాది శుభ నిమిత్తములు, పశుపక్షి ఆకాశముల 
వలన కలిగిన శుభ శకునములు, శుభలగ్నముల బలమును తెలిసికొని యాత్ర చేసిన 
రాజు అభీష్టఫలమును పొందును. శకునాదులు మనస్సుకు ప్రసన్నతతో పాటు అధికమహత్వ 
పూర్ణములగును. యాత్రాకాలములో మనసు ప్రసన్నముగా లేకున్న యాత్ర చేయకూడదు. 
యాత్రలో నిషిద్ధకాలము 3 
ప్రతబన్ధన దేవతాప్రతిష్టాకర పీడోత్సవసూతకా సమాప్తా 
న కదాపి చలేదకాలవిద్యుద్ధనవర్షాతు హినే9_పి సప్తరాత్రమ్‌ 79 
యజ్ఞోపవీత సంస్మారములో, దేవాలయ ప్రతిష్ట సమయములో వివాహ 
మహోత్సవములో, జన్మసంబంధ సూతకము, మృత్యుసంబంధ సూతక సమాప్తికి పూర్వము 
యాత్ర చేయకూడదు. 
ఏకదినసీమ యాత్రా విశేషము :- 
మహీపతే రేకదినే పురాత్‌ పురే యదా భవేతాం గమన |ప్రవేశకౌ 
భవారశూలప్రతి శుక్రయోగినీ విచారయేన్నైవ కదాపి పబ్లిత: 80 
రాజు ఒక నగరము నుండి యాత్ర ప్రారంభించి అదేరోజున వేరొక నగరమునకు 
వెళ్ళినపుడు నక్షత్రశూల-వారశూల, సమ్ముఖశుక్రుడు యోగినీ మున్నగు యోగముల 
విచారము విద్వాంసులు చేయరాదు. 
యద్యేకస్మిన్‌ దివసే మహీపతేర్నిర్లమ ప్రవెశౌ స్త: 
తర్షినిచార్య: సుధియా ప్రవేశకాలో న యా త్రికస్తత్ర 81 
రాజుకు యాత్ర ఒకరోజులో సమాప్తమైనపుడు ప్రవేశకాలమును గూర్చి మాత్రమే 
విచారణ చేయవలెను. యాత్రాకాల విచారము చేయనక్కరలేదు. 


'సజపోడ పడ ప పడ వడ వడవడ వడ పడవ వడ వడ వదన డవడవడవడవోడవడ 1 16 వడపడవడ వడ lesa le sle వడ sla le le slo slo వడ పడ వడ పడ Sle le sl 


WT TE WT UT aH awa SIDA D RD CRD UR A RD UR ROAD AI ROUK 


I ముహూర్త చింతామణి ee 
యాత్రలో త్రినవమీ దోషము :- = = = = = 
ప్రవేశాన్నిర్లమం తస్మాత్సవేశం నవమే తిధౌ 
నక్షత్రే చ తథా వారే నైవ కుర్యాత్మదాచన 82 
గృహములో ప్రవేశించు సమయములో నుండు తిథి వారములకు నవమ తిథి 
నక్షత్ర వారములలో యాత్ర, యాత్రకాలిక తిథినక్షత్ర వారముల నుండి నవమతిథి 
నక్షత్రవారములలో తిరిగి గృహప్రవేశము చేయకూడదు. 
యాత్రాకాలిక కర్తవ్యము :- 
అగ్నింహుత్వా దేవతాం పూజాయిత్వా నత్వా విప్రానర్చయిత్వా దిగీశమ్‌ 
దత్వా దానం బ్రాహ్మణేభ్యో దిగీశం ధ్యాత్వా చిత్తే భూమిపాలో9_ధిగచ్ళేత్‌ 83 
అగ్నిలో హవనము చేసి, దేవతలను పూజించి (బ్రాహ్మణులకు నమస్కరించి 
దిక్పాలకులను పూజించి , బ్రాహ్మణులకు దానమిచ్చి యాత్రచేయుదిశాస్వామిని ధ్యానించి 
రాజు యాత్రచేయవలెను. 
యాత్రలో నక్షత్రదోహదము :- 
కుల్మాషాం స్తిలతణ్ఞలానపి తథా మాషాంశ్చ గవ్యం దధి 
త్యాజ్యాం దుగ్ధమథైణమాంస మపరం తస్యైవ రక్తం తథా 
తద్వత్సాయసమేవ చాషపలలం మార్గం చ శాశం తథా 
షాష్టిక్యం చ ప్రియంగ్వ పూపమథవా చిత్రాబ్దజాన్‌ సతృ్సలమ్‌ 84 
అశ్విని నక్షత్రములో కుల్మాషము (బియ్యము మినుపపప్పు మిశ్రమము) భరణిలో 
నువ్వులు బియ్యము, కృత్తికలో మినుములు, రోహిణిలో ఆవు పెరుగు, మృగశిరలో 
ఆవునెయ్యి, ఆర్ధలో పాలు, పునర్వసులో మృగమాంసము, పుష్యమిలో మృగరక్తము, ఆశ్లేషలో 
పాయసము, మఘలో నీలకంఠపక్షి మాంసము, పుబ్బలో మృగమాంసము, ఉత్తరలో 
కుందేలు మాంసము,ప హస్తలో ష షష్టికాన్నము (ఒకవిధమై బియ్యము) చిత్తలో ప్రియంగువు 
(వృక్షములపై పెరుగు లత) స్వాతిలో అప్పడములు, విశాఖలో విభిన్న వర్ణపక్షి అనూరాధలో 
సుందరఫల భక్షణము దర్శనము లేక స్పర్శ చేసి యాత్ర చేయవలెను. 
కౌర్మం సారికగౌధికం చ పలలం శాల్యం హవిష్యం హయా 
ద్రుక్షే స్యాతృృసరాన్న ముద్గమపి వా పిష్టం యవానాం తథా 
మత్సా్యాన్నం ఖలు చిత్రతాన్నమథవా దధ్యన్నమేవం క్రమా 
దృక్ష్యా భక్ష్యమిదం విచార్య మతిమాన్‌ భక్షేత్తభాలోకయేత్‌ 8ి5 
జ్యేష్టలో కచ్చపమాంసము, మూలలో సారికాపక్షి మాంసము, పూర్వాషాఢలో 
ఉడుము మాంసము, ఉత్తరాషాఢలో శల్యకమాంసము, అభిజిత్తులో హవిద్రవ్యము, 
శ్రవణములో ఖిచిడి,ధనిష్టలో మృగము, శతభిషములో యవలధాన్యపు పిండి, పూర్వాభాద్ర 


Seseseslesesesesesleslesleslesesleslesleslesleslesle 140 Seslesleseslesleslesleslesleslesleslesesleslesleslesle sles 


Wann Rn Nn An An AM CR UNA UHR Ufa Rn Rn Rn CNM ACH URE Same In Cn Rn eI Nn An A CRA CR Ae Rn CR RA AC 


౫33౬5౬3౬౬3౬3౬ 25223 23౬33౬ పదకొండవ యాత్రా ప్రకరణము 3s sles sete 
లో చేపలు అన్నము, ఉత్తరాభాద్రలో మిశితరంగుల అన్నము,రేవతిలో పెరుగు అన్నము 
- ఈ విధముగా బుద్ధిమంతుడైన పురుషుడు భక్ష్యా భక్ష్య విచారము (తినేవి తినకూడనివి) 
చేసి యాత్రాకాలములో నక్షత్రానుసారము వస్తువుల భక్షణము లేక అవలోకనము చేసి 
యాత్ర చేయవలెను. 
దిగ్గోహదము వా 
ఆజ్యం తిలోదనం మత్స్యం పయశ్చాపి యథాక్రమమ్‌ 
భక్షయే దోహదం దిశ్యమాశాం పూర్వాదికాం వ్రజేత్‌ 86 
నెయ్యి, నువ్వులు, బియ్యము, చేపలు, పాలు క్రమముగా పూర్వాదిదిశలకు 
దోహదములు వీటిని సేవించి (భక్షణము దర్శనము స్పర్శ) యాత్ర చేయవలెను. అనగా 
పూర్వదిశలో నెయ్యి, దక్షిణదిశలో నువ్వులు,బియ్యము, పశ్చిమములో చేపలు, ఉత్తరము 
లో పాలు సేవించి యాత్రచేయవలెను. 
వారదోహదము :- 
రసాలాం పాయసం కాజ్జీం శృతం దుగ్ధం తథా దధి 
పయో౭_శృతం తిలాన్నం చ భక్షయేద్వారదోహదమ్‌ 87 
రవివారము శిఖీరిణి (చక్కెర, పెరుగు,కర్పూరములతో నిర్మించు పదార్థము) 
సోమవారము పాయసము,మంగళవారము కాంజి (చెరుకు, ద్రాక్షరసము వంటి పదార్ధము) 
బుధవారము వేడిపదార్థము, గురువారము పెరుగు, శుక్రవారము పచ్చిపాలు, శనివారము 
నువ్వులన్నము వారదోహదములగును. వీటిని తిని యాత్రచేయవలెను. 
తిథిదోహదము :- 
పక్షాదితోల_ర్మదల తణ్బుల వారిసర్పి: శ్రాణాహవిష్యమపి హేమజలం త్వపూపమ్‌ 
భక్త్యా వ్రజేద్రుచకమమ్బు చ ధేనుమూత్రం యావాన్నపాయస గుడాన 
సృగన్న ముద్గాన్‌ 88 
పాద్యమిలో మదారపత్రము, తదియలో బియ్యపుజలము, విదియలో నెయ్యి, 
చవితిలో బార్లి, పంచమిలో హవిష్యాన్నము, షష్టిలో బంగారము కడిగిన నీరు, సప్తమిలో 
అప్పములు, అష్టమిలో నిమ్మ, నవమిలో జలము, దశములో గోమూత్రము, ఏకాదశిలో 
యవాన్నము,ద్వాదశిలో పాయసము, త్రయోదశిలో బెల్లము, చతుర్దశిలో రక్తము, పూర్ణిమ 
అమావాస్యలలో అన్నము,మినుములు తిథి దోహదములగును. వీటిని సేవించి 
యాత్రచేయవలెను. 
ఉద్ధృత్య ప్రథమతవఏవ దక్షిణాంఘి ద్వాత్రింశద్పదమధిగత్య దిశ్యయానమ్‌ 
ఆరో హేత్తిలఘృతహేమ తామ్రపాత్రం దత్వాదౌగుణకవరాయ చ ప్రగచ్చేత్‌ 89 
యాత్రను ప్రారంభించునపుడు మొదట కుడిపాదమును ఎత్తి ముప్పదిరెండు 


eles 150 deslesesleae వడ వదన lose esl slo నడవదు esl sles 


Ja ARCA CR RR An I AR CRM Re An Re RRR NR AR An An An CRM AE An An An Rn An An Nn An RR Rn Rn eR 


వయ ccs 
నెయ్యి-బంగారము-వెండిపాత్ర దైవజ్జునకు దానముచేసి యాత్ర చేయవలెను. 
దిశాయానము :- 
ప్రాచ్యాం గచ్చేద్గజేనైవ దక్షిణస్యాం రథేన హి 
దిశి ప్రతీచ్యామశ్వేన తథోదీచ్యాం నరైర్చప: 90 
పూర్వదిశలో ఏనుగుపైకి ఎక్కి దక్షిణదిశలో రథముపై కూర్చొని, పశ్చిమదిశలో 
గుర్రముపై ఉత్తరదిశలో పల్లకి పైనెక్కి రాజాయాత్ర చేయవలెను. 
యాత్రలో నిర్గమన్థానములు పైలా 
దేవగ్భహాద్వా గురుసదనాద్వా స్వగ్భహాన్ముఖ్యకలత్ర గృహాద్వా 
పాశ్య హవిశ్యం విప్రానుమత: పశ్యన్‌ శృణ్వన్మజ్ఞల మేయాత్‌ 91 
దేవతాగ్భహము, గురుగ్భహము, స్వగ్భహము, ముఖ్యపత్నీగ్భహము, నుండి హవిష్యాన్న 
భోజనము చేసి, బ్రాహ్మణుల అనుమతి తీసుకొని మంగళ వస్తువులను చూచి, మంగళ 
వచనములు విని రాజయాత్ర చేయవలెను. 
వర్ణానుసార యాత్రా వస్తువులు :- 
కార్యార్థిరిహ గమనస్య చేద్విలమ్పో భూదేవారిభిరుపవీతమాయుధం చ 
క్షౌద్రం చామలఫలమాశు చాలనీయం సర్వేషాం భవతి యదేవ హృత్రియంవా 92 
యాత్రచేయవలసిన ముహూర్త సమయము ఆలస్యమైన (బ్రాహ్మణాది వర్ణముల 
వారు క్రమముగా యజ్ఞోపవీతము, అస్త్రము,మధువు, ఉసిరికాయను వెళ్ళవలసిన దిశలో 
వెంటనే పంపవలెను. అనగా (బ్రాహ్మణులు యజ్ఞోపవీతము, క్షత్రియులు అస్త్రము, 
వైశ్యులు, తేనె, శూద్రులు ఉసిరిని లేక తనకు ఇష్టమైన వస్తువులను వెంటనే వెళ్ళవలసిన 
ప్రదేశమునకు ముహూర్త సమయములో పంపవలెను. 
ప్రస్థాన ప్రమాణము :- 
గేహాద్గేహాన్తరమపి గమస్తర్హి యాత్రేతిగర్ల: 
సీమ్న: సీమాన్తరమపి భృగుర్చాణ విక్షే పమాత్రమ్‌ 
ప్రస్థానం స్యాదితి కథయతే£_.థో భరద్వాజ ఏవం 
యాత్రా కార్యా బహిరిహ పురాత్స్యాద్వసిష్టోబ్రవీతి 93 
తనగ్భహము నుండి ఇతరుల గృహమునకు వెళ్ళుటకు గర్లుడు యాత్ర అని 
తెల్చెను. ఒకనగరము నుండి వేరొక నగరమునకు వెళ్ళిన యాత్ర యగునని భృగుడు 
తెల్పెను. ఒకహస్తముతో వేసిన బాణము ఎంతదూరము వెళ్ళునో అంతదూరము వరకు 
భరద్వాజుడు యాత్ర అని తెల్పెను. గ్రామ, నగరముల నుండి వేరొక గ్రామ నగరములకు 
వెళ్ళుటను యాత్రయని వశిష్టుడు తెల్పను. 


gesleslesesesesesleslesleseslesesleslesleslesleslesle 151 Sleslesesesleseslesles 


mw umn దడదడ వేడీ 6 డవ కవీ 6వ 6వ 6బీ 6వ 6వ 6బీ డవ 66 


౨౨3౨ పదకొండవ యాత్రా ప్రకరణము Stelle 
ప్ర న్థానమత్ర ధనుషాం హి శతాని పజ్బ 
కేచిచ్చతద్వయముశన్తి దశైవచాన్యే 
సమ్ర్పస్థితో య ఇహ మన్దిరత: ప్రయాతో 
గన్తవ్యదిక్షు తదపి ప్రయతేన కార్యమ్‌ 94 
యాత్రలో దూరమును గూర్చి తెల్పుతు కొంతమంది ఆచార్యులు గృహమునుండి 
50 ధనుస్సుల అనగా 2000 హస్తములని,కొందరు 200 ధనుస్సులు, కొందరు ఇంటినుండి 
10 ధనుస్సుల దూరమును యాత్రా క్షేత్రముగా తెల్పిరి. యాత్ర కొరకు తన ఇంటినుండి 
బయలుదేరి గంతవ్య (వెళ్ళుతున్న దిశకు ప్రయాణము చేయవలెను. 
ప్రస్థానే భూమిపాలో దశదివసమభి వ్యాప్య నైకత్ర తిస్టేత్‌ 
సామన్త: సప్తరాత్రం తదితరమనుజ: పబ్బురాత్రం తథైవ 
ఊర్ధ్వం గచ్చేచ్చుభాహే౭_ప్యథ గమన దినాత్సప్తరాత్రాణి పూర్వం 
చాశకౌ తద్దినేల_సౌ రిపువిజయమనా మైథునం నైవ కుర్యాత్‌ 95 
యాత్రచేయు రాజు ఒకే స్థలములో పదిరోజులకన్న ఎక్కువ కాలముండరాదు. 
సామంతరాజు ఏడుదినములు, సామాన్యజనులు ఐదురోజులు కన్న అధికముగా ఒక 
స్థలములోనుండరాదు. చెప్పబడిన దినములకన్న ఎక్కువ రోజులుండవలసి వచ్చిన ఇంటికి 
తిరిగి వచ్చి శుభముహూర్తములో మరల యాత్ర చేయవలెను. శత్రువుపై విజయమును 
కోరురాజు యాత్రచేయు దినము నుండి ఏడుదినముల ముందు నుండి మైథునము 
చేయరాదు. ఏడు దినములు బ్రహ్మచర్యము పాటించలేనపుడు యాత్రాదినమున సంభోగము 
చేయరాదు. 
యాత్రలో త్యాజ్యవస్తువులు :- 
దుగ్ధం త్యాజ్యం పూర్వమేవ త్రిరాత్రం క్షౌరం త్యాజ్యం పజ్బారాత్రంచ పూర్వమ్‌ 
క్షౌద్రం తైలం వాసరే9_స్మిన్వమిశ్ళ్చ త్యాజ్యం యత్నాద్భూమి పాలేన నూనమ్‌ 96 
యాత్రాకాలమునకు ముందు మూడు దినముల నుండి పాలు, ఐదుదినము 
నుండి క్షౌర కర్మ (క్షౌరము గడ్డము చేయించుకొనుటము) రాజు వదిలి పెట్టవలెను. 
యాత్ర చేయురోజున తేనె నూనె సేవించటము,వాంతి చేసికొనటము ప్రయత్న పూర్వకముగా 
చేయకూడదు. అనగా యాత్రచేయురోజున శరీరము స్థిరరూపములో నుండునట్లు 
చూచుకొనవలెను. 
స ౧ వలన దుష్పరిణామము :- 
భుక్వా గచ్చతి యది చేత్తెలగుడక్షారపక్వమాంసాని 
వినివర్తతే సరుగ్గః స్రీద్విజమవమాన్య గచ్చతో మరణమ్‌ 97 
నూనె, బెల్లము, ఉప్పు, పందిన మాలనము సేవించి యాత్ర చేయువాడు రోగియై 


gesleseseseseseslesleslesleslesesleslesleslesleslesle 162 Slesleslesleslesesleslesleslesleslesleslesleslesle se slo sles 


Ew SN Nn Ne Nn ln An eRe TTT TU TTT WT WT Ta aH ama 


౨రగి వచ్చును. స్రీలను బ్రాహ్మణులను అవమానించి యాత్రచేయువానికి మృత్యువు 
కలుగును. 
అకాలవృష్టి జన్యదోషము వా 
యది మాస్తు చతుర్ను పౌషమాసాదిషు వృష్టిర్హి భవేదకాలవృష్టి: 
పశుమర్వపదాజ్మితా న యావద్వసుధా స్యాన్నహి తావదత్రదోష: 98 
పుష్యాది (పుష్యము, మాఘము, ఫాల్గుణము, చైత్రము) నాలుగుమాసములలో 
వర్షము కురిసిన అకాలవర్షమనబడును. భూమిపై పశువుల మనుష్యుల పాదచిహ్నములు 
పడనంత వరకు అకాలవృష్టి దోషముండదు. అధికవర్షము వలన భూమిపై పాదముద్రలు 
కనపడిన అకాలవృష్టి దోషమగును. 
ఫుష్యాది మాసములలో మేఘములకు గర్భాధారణ జరుగును. ఈ మానములలో 
వర్షించిన మేఘగర్భమునకు నష్టము కలుగును. దాని ప్రభావము వర్షాకాల వర్షముపై 
డును. 
అకాలవృష్టి దోషశాంతి :- 
అల్పాయాం వృష్ణా దోషో౭_ల్పే భూయస్యాం దోషో భూయాన్‌ 
జీమూతానాం నిర్జోషే వృష్ణా వా జాతాయాం భూప: 
సూర్యేన్వోర్చిమ్చే సౌవర్డే కృత్వా విప్రేభ్యో దద్యాద్‌ 
దు:శాకున్యే సాజ్యం స్వర్ణం దత్వా గచ్చే తేచ్చాభి: 99 
అల్బవృష్టి కురిసిన అల్పదోషము, అధికవర్షము కురిసిన అధికదోషమగును. 
అసమయ మేఘగర్ణనము, వర్షము కురిసిన రాజు సూర్య చంద్రులమూర్తులను 
బంగారముతో చేసి దానము చేయవలెను. యాత్రాకాలమున అపశకునములు కనపడిన 
నెయ్యితోపాటు బంగారము దానము చేసి ఇచ్చానుసారము యాత్రచేయవలెను. 
శుభశకునములు :- 
విప్రాశ్వేభ ఫలాన్నదుగ్ధదధి గోసిద్దార్థ పద్మామ్బరం 
వేశ్యావాద్యమయూర చాషనకులా వద్దెక పశ్వామిషమ్‌ 
సద్వాక్యం కుసుమేక్షు పూర్ణ కలశచ్చత్రాణి మృత్మన్యకా 
ర ష్నీష సితోక్ష మద్వస ససుతప్రీ దీప్త వైశ్వానరా: 100 
నట్‌ ధౌత వస్తరజకా మీనాజ్య సింహాసనం 
శావం రోదన వర్షితం ధ్వజమధుచ్చాగాస్త్ర గోరోచనమ్‌ 
భారద్వాజన్ఫయానవేదనినదా మాజ్ఞల్యగీతాజ్ముశా 
దృష్ట: సత్సలదా: ప్రయాణసమయే రికౌ ఘట: స్వానుగ: 101 
బ్రాహ్మణులు, గుర్రము,ఏనుగు,ఫలములు, అన్నము, పాలు, పెరుగు,ఆవు ఆవాలు, 


నం న రం ల క న క ల ల le slo slo slo slo le slo slo slo slo జ జ జ ఆ 


'య(మల1యుల[యుల[యల[లుల(మలలల1ముట[యిల[లుట[ములయటరుల[రు CTT TTY TW TW WT TT a MT aH ama 


కు se వేశ్య కా మయూరము, న్‌ ముంగిస మ. పశు 
వు,మాంసము,మంచిమాటలు, పుష్పము, చెరుకు, పూర్ణకలశము, ఛత్రము, మట్ట, కన్య, 
రత్నము, తపపాగ, తెల్లనిఎద్దు, సుర,(సారాయి) పుత్రునితో కూడినస్తీ, మండుతున్న అగ్ని, 
అద్దము, కాటుక, ఉతికిన బట్టలతో చాకలివాడు, చేప,సింహాసనము, మృతశరీరము, 
పతాకము, తేనె, మేక, అస్త్రము, గోరోచనము, భారధ్వాజపక్షి పల్లకి, వేదధ్వని, మాంగలిక 
గీతము, అంకుశము, ఖాళీకుండ, యాత్రికుని వెనుక వైపునుండి వెళుతు యాత్రా సమయము 
లో కనపడిన శుభఫలదాయకమగును. 
అశుభ శకునములు :- 

వన్ఫ్యా చర్మ తుషాస్థి సర్పలవణాజ్డారేన్థనక్షీబవిట్‌ 

తైలోన్మత్త వసౌషధారిజటిల ప్రవ్రాట్‌ తృణవ్యాధితా: 

నగ్నాభ్యక్త విముక్త కేశపతితా వ్యజ్ఞ క్షుధార్తా అస్ఫక్‌ 

స్రీపుష్పం సరఠ: స్వగేహదహనం మార్జారయుద్ధం క్షుతమ్‌ 102 

కాషాయీగుడ తక్ర పజ్క విధవాకుబ్దా: కుటుమే కలి 

ర్వస్తాదే: స్థలనం లులాయసమరం కృష్ణాని ధాన్యాని చ 

కార్పాసం వమనం చ గర్భభరవో దక్షేల_ తిరుట్‌ గర్భిణీ 

ముణ్గార్హామృర దుర్వచో౭_న్ల బధిరోదక్యో న దృష్టా: శుభా: 103 

వంధ్యస్తీ (సంతానము లేనిస్రీ) చర్మము, పొట్ట, ఎముకలు, ఉప్పు, బూడిద, 

కర్రలు, నపుంసకుడు, మలము, నూనె, పిచ్చివాడు, కొవ్వు, బెషథధము, శత్రువు, జటాధారి, 
సన్యాసి, గడ్డి,రోగి, వప్రహీనుడు, నూనెరాసుకున్న వ్యక్తి చెదిరిన జుట్టు కలిగిన స్త్రీ 
పురుషుడు, ఊసరవెల్లి, తన ఇల్లు కాలుట, పిల్లులయుద్ధము, తుమ్ము, కషాయవస్త్రధారి, 
బెల్లము, మజ్జిగ,బురద, విధవస్త్రీ, గూనివాడు, కలహము, శరీరము నుండి వస్త్ర చత్రాదులు 
పడుట, దున్నపోతుల యుద్ధము, నల్లని అన్నము (మినుములు మున్నగునవి) దూది, 
వాంతి, దక్షిణ భాగములో గాడిదధ్వని,అతికోపముతో నున్న ప్రాణి, గర్భిణీస్తీ, తలగొరిగించు 
కున్న వ్యక్తి, తడిసిన వస్త్రము, అపశబ్దము వినుట, గ్రుడ్డివాడు, చెవిటివాడు, రజస్వల స్త్రీ, 
వీరు యాత్రచేయు సమయములో కనపడిన శుభము కలుగదు. 
ఇతరశకునములు :- 

గోధాజాహకసూకరాహిశశకానాం కీర్తనం శోభనం 

నో శబ్లో న విలోకనం చ కకపిబుక్షాణామతో వ్యత్యయ: 

నద్యుత్తారభయ ప్రవేశసమరే నష్టార్థసంవీక్షణే 

వ్యత్యస్థా: శకునా నృపేక్షణవిధౌ యాత్రోదితా: శోభనా: 104 

ఉడుము, జాహకము,(మెడ చిన్నగా నుండు జంతు విశేషము) పంది, సర్పము, 


gesleseseslesesesleslesleslesleslesesleseslesleslesle 154 వోడవీఓవ6వీ6విడవ6వీ6వ6వ6వీ6వీడ6వ6వీ6ప6వ6వీ6ప6వ6వీ6ఏ6 


WT TTY mm CTU TTT WU TWIT TW a 


మ. య. చ ఎరా జ ల 
నీయవు. కోతి ఎలుగుబంటి ఉడుము మున్నగువాటివలన వ్యతిరేక ఫలితము కలుగును. 
వీటిశబ్దము దర్శనము నామోచ్చారణము అశుభఫలము నిచ్చును. నది దాటే సమయములో, 
భయము కలుగునపుడు, భయముతో పరిగెత్తు సమయము, గృహప్రవేశము, యుద్దము, 
పోయిన వస్తువులు వెదికే సమయములలో విపరీత శకునములు కూడ శుభఫలము 
నిచ్చును. రాజదర్శన సంబంధిత కార్యములలో యాత్రా విషయములో ముందు తెల్పిన 
శుభ శకునములే శుభఫలమునిచ్చును. 
వామాళ్లే కోకిలా పల్లీపోతకీ సూకరీరలా 
పిజ్ఞలా ఛుచ్చుకా్రేష్టా: శివా: పురుష సంజ్ఞితా: 105 
కోకిల, బల్లి, పోతకి(పక్షి విశేషము) పంది, రల(పక్షి విశేషము) పింగల చుంచెలుక, 
నక్క పురుష సంజ్ఞ పక్షులు, (పావురము, ఖంజనము, తిత్తిరపక్షి హంస) యాత్రా 
సమయములో శుభమును కలిగించును. 
ఛిక్కర: పిక్కకో భాస: శ్రీకణ్డో వానరో రురు; 
ప్రీ సంజ్ఞకా: కాకబుక్షశ్వాన: స్యుర్దక్షిణా: శుభా: 106 
ఛిక్కరమృగము, ఏనుగుపిల్ల, భాసపక్షి నెమలి, కోతి, రురుమృగము, ప్రీసంజ్ఞక పక్షులు, 
కాకి, ఎలుగుబంటి కుక్క యాత్రా సమయములో దక్షిణభాగములో నున్న శుభము నిచ్చును. 
ప్రదక్షిణగతా: శ్రేష్టా యాత్రాయాం మృగపక్షిణ: 
ఓజా మృగా ప్రజనోల_ తిధన్యా వామే ఖరస్వన: 107 
యాత్రా సమయములో దక్షిణభాగములో వెళుతున్న మృగములు పక్షులు శుభ 
ఫలముల నిచ్చును. విషమసంఖ్యలో మృగములున్న అధికఫలితమునిచ్చును. వామ 
భాగములో గాడిదశబ్దము వినపడిన యాత్రలో శుభము కలుగును. 
అశుభ శకునముల పరిహారము :- 
ఆధ్యే౭_ పశకునేస్థిత్వా ప్రాణానేకాదశ వ్రజేత్‌ 
ద్వితీయే షోడశప్రాణాం సృతీయే న క్వచిద్‌ వ్రజేత్‌ 108 
యాత్రా సమయములో మొదటిసారి అపశకునము కనిపించిన 11 ప్రాణముల 
(11 మార్లు శ్వాసవచ్చు వరకు) సమయము వరకు ఆగి యాత్ర చేయవలెను. రెండవసారి 
అపశకునము కనపడిన 16ప్రాణముల సమయము ఆగి యాత్ర చేయవలెను. మూడవసారి 
అపశకునము కనిపించిన యాత్రచేయరాదు. 
యాత్రానివృత్తా శుభదం ప్రవేశనం మృదుధ్రువై: క్షిప్రచరై: పునర్గమ: 
ద్వీశేల_ నలే దారుణభే తథోగ్రభే ప్రీగేహ పుత్రాత్మ వినాశనం క్రమాత్‌ 109 
యాత్ర సమాప్తి అయిన తర్వాత మృదుసంజ్ఞక (మృగశిర, రేవతి, అనూరాధ, 


sesesesesesesleslesleslesleseslesleslesleslesleslesle 155 Slesesleseseslesesleslesleseslesleslesleslesleslesle se sle 


TT TT TT UT CU aH aw at TET TT UT UW WT TCU WOT ET OT UY a a af 


కీఓక3 ౬35౬3౬33౬3౬33 పదకొండవ యాత్రా ప్రకరణము sss sees 
చిత్త) ధ్రువసంజ్ఞక (ఉత్తరాత్రయం, రోహిణి) నక్షత్రములలో తమ గృహములో ప్రవేశము 
శుభమునిచ్చును. క్షిప్రసంజ్ఞక (అశ్విని, పుష్యమి, హస్త, అభిజిత్తు) చరసంజ్ఞక (స్వాతి, 
పునర్వసు, శ్రవణము, ధనిష్ట శతభిషం) నక్షత్రములలో ప్రవేశించిన తిరిగి యాత్రచేయ 
వలసి వచ్చును. విశాఖనక్షత్రములో (యాత్ర జరిగిన తర్వాత తన గృహములో) ప్రవేశించిన 
స్రీనాశము, కృత్తికలో ప్రవేశించిన గృహనాశము, దారుణసంజ్ఞక (మూల, జ్యేష్ట, ఆర్ధ, 
ఆశ్లేష) నక్షత్రములలో ప్రవేశించిన స్వయముగా తనకు వినాశనము కలుగును. 
యాత్రలో నిషిద్ధ యోగములు :- 

అయనర్‌క్ష మాసతిథి కాలవాసరోద్భవశూల సమ్ముఖసితజ్ఞదిక్కపా: 

గురువక్రతాది పరిఘాఖ్య దణ్ఞక (స్త్రతుజాద్య శౌచమపిచోత్సవాదికమ్‌ 110 

మృతపక్ష రిక్తరవితర్క సంఖ్యకాస్థిభయ శ్చ సౌరిరవిభౌమవాసరా: 

అపి వామపృష్టగవిధుస్త థాడలో వసుపజ్బకాభిజిదథాపి దక్షిణే 111 

అయన -నక్ష్మత్ర-మాస -తిథి-కాల-దినముల వలన ఉత్పన్నమైన శూలాది 
దోషములు, సమ్ముఖ శుక్ర బుధ దిశాస్వామి గ్రహములు, గురుని వక్రత్వము అతిచారాది 
దోషములు, జననాశౌచము, మరణాశౌచము, దీపమాలిక, హోలిక ఆదిపర్వములు, 
వ్రతబంధ వివాహాది ఉత్సవములు మృతపక్షము రిక్త (4,9,14) 12, 6 తిథులు, 
శని-రవి-మంగళ వారములు,వామ, పృష్ట భాగములలో నున్న చంద్రుడు, ఆడలయోగము 
వదిలిపెట్టబడినవి. ధనిష్టా పంచకము (ధనిష్ట శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, 
రేవతి నక్షత్రములు) అభిజిత్తు ముహూర్తము దక్షిణదిశ యాత్రలో వదిలి పెట్టవలెను. 

ఫైదోషములు విలాహాది ప్రకరణములలో తెలుపబడినవి. మరల గుర్తు చేయుటకు 
లాటిని విశేణించి తెలిపెను. 

లగ్నే జన్మర్‌క్ష తన్వోర్భతిగగహమహితర్‌క్షాచ్చ షష్టం తదీశా 

వాలగ్నే కుమృమీనర్‌క్ష నవలవతనూ చాపి పృష్టాదయం చ 

పృష్టాశా సంస్థమృక్షం దశమశనిరథో సప్తమే చాపి కావ్య: 

కేన్టే వక్రాశ్చ వక్రిగ్రహ దివస వివాహోక్త దోషాశ్చ నేష్టా: 112 

జన్మరాశి, జన్మలగ్నము నుండి అష్టమరాశితనశత్రురాశి నుండి షష్టమరాశి లేక 
షష్టమభావ స్వామి గ్రహము, కుంభ మీనరాశులు వీటినవాంశము పృష్టాదయ 
(5,6,7,8,11) రాశులు షష్టభాగములో నున్న నక్షత్రము యా(త్రాకాలిక లగ్నములో 
వదలిపెట్టవలెను. యాత్రాలగ్నము నుండి దశమభావములో శని,సప్తమములో శుక్రుడు, 
కేంద్రములో (1,4,7,10) వక్షగహములు అశుభమును కలిగించును. వక్రగ్రహముల 
దినములు,పగలందు వివాహప్రకరణములో తెల్పిన దోషములు యాత్రలో శుభమునీయవు. 

పదకొండవ యాత్రాప్రకరణము సమాప్తము 


అది 


¥ 


హహా స సట పటపట పదపద పద పఓ వం వంక 


కరకర లతల నకం కలత ముహూర్త చింతామణి $s ss 


ummm TTT WT WW TT WT a 


12. వాస్తు ప్రకరణము 
స్థాన శుభాశుభ విచారము :- 
యద్భం ద్వజ్మసుతేశ దిజ్మితమసౌ గ్రా: శుభో నామభాత్‌ 
స్వం వర్గం ద్విగుణం విధాయ పరవర్గాధ్యం గజై: శేషితమ్‌ 
కాకిణ్యస్త్వ్రనయోశ్చ తద్వివరతో యస్యాధికా: సోఇ౭ర్ధ 
దో౭థ ద్వారం ద్విజవైశ్యశూద్ర నృపరాశీనాం హితం పూర్వత: 1 
తన నామరాశి నుండి అభీష్ట(కోరిన) స్థాన నామరాశి 2,9,5,10,11సంఖ్యతో 
నున్న అభీష్టస్థానములో నివాసము శుభమగును. అ,క,చ,ట, త, ప, య, శ -ఈ వర్గము 
లలో తన నామ రాశివర్గ సంఖ్యను రెట్టింపు చేసి దానికి స్థానవర్గును కలిపి ఎనిమిదిచే 
భాగించిన మిగిలిన శేషము ఆవ్యక్తికి కాకిణి యగును. ఇదే విధముగా స్థానవర్ద సంఖ్యను 
రెట్టింపు చేసి పురుషవర్గ సంఖ్యతో కలిపి ఎనిమిదిచే భాగించిన మిగిలిన శేషము స్థానకాకిణి 
యగును. రెండు కాకిణులలో అధికమగునది ధనము నిచ్చునదగును. (పురుష కాకిణి 
కన్న స్థానకాకిణి అధికమైన శుభమగును) 
బ్రాహ్మణ-వైశ్య-శూద్ర-క్షతియవర్ణ రాశివారికి క్రమముగా పూర్వ దక్షిణపశ్చిమ, 
ఉత్తర దిశలలో గృహద్వారము శుభమునిచ్చును. అనగా బ్రాహ్మణవర్ణ (కర్మాటక, వృశ్చిక 
మీన)రాశులవారికి పూర్వదిశలో, వైశ్యవర్ణ (వృషభ,కన్య, మకర) రాశివారికి దక్షిణదిశలో, 
శూద్రవర్ణ (మిథున,తుల, కుంభ) రాశివారికి పశ్చిమదిశలో, క్షతియవర్ణ (మేషసింహ, 
ధనుస్సు) రాశులవారికి ఉత్తరదిశలో గృహద్వారము శుభమునిచ్చును. 
ఉదాహరణకు - సత్యనారాయణ కొరకు నారాయణప్రరము గ్రామము శుభమా కాదా 
విచారించవలను. 
సత్యనారాయణ వర్గ సంఖ్య 8, నారాయణపురము తర్గసంఖ్య 5 
8X2+5=16+5=21+8= శేషము 5 సత్యనారాయణకు 
కాకిణిరైనది. 
5౫%2+85= [0 +5 = (6 = 6 శేషము 2, 
5 - 2 = 8 సత్యనారాయణ కాకిణి అధికఘ్లైనది కావున నారాయణవఫు్రరము 
గ్రామము నత్యనారాయణకు నివాసయోగ్యము కాదు. 
2) సత్యనారాయణకు కాళ్ళకూరు అనుకూలమా కాదా చూడవలసిన 
5౫2 + 2= [6 + 6 = శేషము 2 నత్యనారాయణకు కాకిణియైనది. 
2౫2+-6= (2 = 6 శేషము 4, 
4- 2 = 2 కాళ్ళకూరు కాకిణి అధికమైనది కావున ఆగ్రాకము సత్యనారాయణ 
కనుకూలమైనది. 


ETI I 1 ర7 చదరం వనర నన III II వనన 


Ne a CIR Cn CIR IR CNR Ine బు టబు లుల 


ie 
hE 
ie 
ie 
ie 
a 
i 
ye 

a 


క్ర 3౪ పన్నెండవ వాస్తు ప్రకరణము క see 
అ క క 

గోసింహ నక్రమిథునం నివసే సన్న మధ్యే 

గ్రామస్య పూర్వకకుభో౭_లిర్తుషాబ్గనాశ్చ 

కర్కో ధనుస్తులభమేష ఘటాశ్చ తద్వత్‌ 

వర్గా: స్వపజ్బమపరాబలిన: స్యురైన్హ్యా: 2 

వృషభ, సింహ, మకర, మిథునరాశి వారు (గామమధ్యములో, వృశ్చికరాశివారు 

పూర్వదిశలో మీనరాశివారు ఆగ్నేయదిశలో,కన్యారాశివారు దక్షిణదిశలో, కర్మాటకరాళి 
వారు నైర్భతిలో,ధనూరాశివారు పశ్చిమములో,తులారాశివారు వాయవ్యములో, మేషరాశి 
వారు ఉత్తరములో ,కుంభరాశివారు ఈశాన్యకోణములో నివాసముండరాదు. ఇదేవిధముగా 
పూర్వాదిదిశలలో క్రమముగా ఎనిమిదివర్గులు బలమైనవగును. పూర్వదిశలో అ వర్డు, 
ఆగ్నేయములో కవర్లు, దక్షిణములో చ వర్డు, నైర్భతిలో ట వర్గు,పశ్చిమములో త వర్డు, 
వాయవ్యములో ప వర్డు, ఉత్తరములో య వర్డు, ఈశాన్యములో శ వర్గు బలమైనవగును. 
తనవర్గుకు పంచమవర్గు శత్రువర్గుయగును. శత్రువర్గులో నివాసముండరాదు. 
ఉదాహరణకు - రమేశ్‌ వర్గు య వర్గు అయినది. య వర్గుకు ఐదవ వర్గు చ వర్గు 
అయినది. చ వర్గు దిశ దక్షిణము అందువలన దక్షిణదిశ అనుకూలముకాదు. రమేశ్‌కు ఉ 
త్రరదిశ ఉత్తకుమైనది. దక్షిణము వదలి మిగిలిన దిశలు మధ్యమఫలము నిచ్చునని 
తెలిసికొనవలెను. 


నామానుకూల వర్ణపట్టిక 


అ 


కేలేకేకేఆకఆ ఆఆఆ ఆఆఆ ఆఆఆ ముహూర్త చింతామణి “sss 3 


manne TT TT TE a af వీడపీ వడిన 6వ డవ డవ1వ6 


ఏకోనితేష్ట ర్‌క్షహతా ద్వితిథ్యో రూపోనితేష్టాయహతేన్లునాగై: 
యుక్తా ఘనైశ్చాపి యుతా విభక్తా భూపాశ్విభి: శేషమితో హిపిణ్ణ: 38 
స్వేష్ణాయనక్షత్రభవోల_థ థైర్హ్య హృత్సాద్విసృ తిర్విసృతిహృచ్చ దీర్హతా 
ఆయాధ్వజో ధూమహరిశ్వగోఖరే భధ్వాబ్‌క్షకా: పిణ్ణ ఇహాష్టశేషితే 4 
అభీష్ట నక్షత్ర సంఖ్యలో 1 తగ్గించి మిగిలిన సంఖ్యను 152చే గుణించవలెను. 
అభీష్టఆయములో ఒకటి తగ్గించి శేషమును 81తో గుణించవలెను. రెండింటిని జోడించి 
దానికి 17 కలిపి 216తో భాగించిన శేషము ఇష్టఆయము ఇష్ట నక్షత్రము ద్వారా 
ఉత్పన్నమగు గృహపిందమగును. అభీష్ట పొడవుతో పిండమును భాగించిన వెడల్పు, 
అభీష్ట వెడల్పుతో పిండమును భాగించిన పొడవు వచ్చును. పిండమును 8చే భాగించిన 
ఏకాది శేషక్రమములో 1.ధ్వజము 2.ధూమ్రము 3. సింహము 4. శ్వానము ర. 
వృషభము 6. ఖరము 7. గజము రి. ధ్వాంక్ష సంజ్ఞక ఆయములగును. 
ఇష్ట నక్షత్ర కల్పన లేలాఫకము ననుసరించి చేయవలను. గ్యహస్వామి నాకు 
నక్షత్రముతో వనక్షత్రమునకు లమేలావకము అనుకూలమగునో అనక్షత్రమును కల్పన 
చేయవలిను. ఇష్టనక్షత్ర కల్పన చేయునపుడీ విషయమును కూడ గ్రహించకలెను. ఒకేనాడిలో 
వచ్చు నక్షత్రములను గ్రహించవచ్చును. ఇదేవిధముగా ఆయకల్పనలో విషకాయకు 1,3,5,7 
(ధ్వజ, సింహ, వృషభ, గజులను గ్రహించవలెను. 
ఉదాహరణకు - గృహస్వామి సూర్యనారాయణ - నక్షత్రము శతభిషము, గృహనక్షత్రము 
పూర్వాభాద్రపద ఆయము వృషథభాయము కల్పనబేసిన ఇఫ్టనక్షత్ర సంఖ్య 25, ఆయసంఖ్య 
5. 25-[= 24 ౫ 152 = 3648 
5-1=4X81= 324 
3648 + 324 + 17 = 3789 + 216 = 101 శేషము. గృహలిండము [01 
అయినది. 
గృహము వెడల్పు 9 హస్తములైన 101 = 9 = ఐడల్పు ॥ హస్తముల 5 అంగుళముల 
2 యవలగును. ఆయసాధనకు గ్యృహపిండమును 85 చే భాగించిన 101 = 5 = శేషము 5 
వచ్చును. వ్యషభామలమైనది. 
ఆయవశమున ద్వారజ్ఞానము :- 
ధ్వజాదికా: సర్వదిశి ధ్వజే ముఖం కార్యం హరౌపూర్వయమోత్తరే తథా 
ప్రాచ్యం వృషే ప్రాగ్యమయోర్లజే9_ థవా పశ్చాదుదక్పూర్వయమే ద్విజాదిత: 5 
ధ్వజ,సింహ,వృషభ, గజాయములలో క్రమముగా ద్వారవిచారము ఈ విధముగా 
చేయవలెను. ధ్వజాయమునకు అన్నిదిశలలో, సింహాయమునకు పూర్వ దక్షిణ ఉత్తర 


sesesesesesesleslesleslesleseslesleslesleslesleslesle 160 వీడజిడవ6వీ6విడవ6వీడవిడవ6వీ6విడవ6వీ6వడవ6వ6విడవ6వీ6విడవ6 


TTT WT TT WT ar CTT TY TW WT WT TH ama 


|| 


నన యయా 
ద్వారనిర్మాణము చేయవలెను. వర్ణవిభాగముననుసరించి బ్రాహ్మణులకు పశ్చిమము, 
క్షత్రియులకు ఉత్తరము, వైశ్యులకు పూర్వము, శూద్రులకు దక్షిణములో ద్వారము 
శుభము నిచ్చును. 
గృహారంభములో కాలశుద్ధి వా 
గృహేశత త్రీసుతవిత్తనాశో9_ర్కే ద్వీజ్య శుక్రే విబలే౭_స్తనీచే 
కర్తు: స్థితిర్నో విధువాస్తునోర్భే పుర: స్థితే పృష్టగతే ఖని: స్యాత్‌ 6 
సూర్య, చంద్ర,గురు,శుక్రుల నిర్బలులై,అస్త,నీచరాశులలో నున్న క్రమము గా 
గృహస్వామికి, గృహేశుని పత్నికి,సుఖము, ధనములకు నాశము కలుగును. సూర్యుడు 
నిర్బలుడై నీచరాశిగతుడైన గృహస్వామికి,చంద్రుడు నిర్బలుడైన నీచరాశిగతుడైన 
గృహపత్నికి, గురుడు నిర్బలుడై నీచరాశిగతుడైన సుఖమునకు, శుక్రుడు నిర్చలుడై అస్త 
నీచరాశిగతుడైన ధనమునకు నాశము కలుగును. చంద్ర నక్షత్రము వాస్తు నక్షత్రములు 
రెండు గృహమునకు ఎదురుగానున్న దిశలోనున్న గృహస్వామికి నివాసమునకా గృహమను 
కూలించదు. ఉక్త రెండు నక్షత్రములు గృహమునకు పృష్ట (వెనుక) భాగమున నున్న 
దొంగల వలన భయము కలుగును. 
గృహాద్వారముండు దిశలో గృహలిండము వలన ప్రాప్తించు నక్షత్రము, గృభోరంభదిన 
నక్షత్రమున్నప్రడు గహయజమానికి ఆదిశలో నివసించిన నష్టము కలుగును.ముఖ్యద్వారము 
నకు విఫరీతదిశలో రెండు నక్షత్రములున్న పృష్ట్థ నక్షత్రము లగును.దీనిలో గృతోరంభముబేసిన 
దొంగల వలన భయము కలుగును. అనగా గృహద్వారమునకు లాలు దక్షిణదిశలలోదైనిక 
నక్షత్రము వాన్లు నక్షత్రములున్న గృభోరంభము శుభము నిచ్చును. నక్షత్రదిశా జ్ఞానము 
సప్తశలాక చక్రము వలన తెలియును. 
వ్యయ అంశల జ్ఞానము ర 
భం నాగతుష్టం వ్యయ ఈరితోత సౌ ధ్రువాదినామాక్షరయుక్‌ సపిణ్జ: 
తష్ణో గుణైరిన్ట కృతాన్తభూపా హ్యంశా భవేయుర్న శుభో౭న్తకో౨ త్ర 7 
గృహనక్షత్ర సంఖ్యను 8చే భాగించిన శేషము వ్యయమగును. వ్యయసంఖ్యను 
గృహపు ధృవాది నామాక్షర సంఖ్యతో కలిపి దానికి గృహపిండమును జోడించి కిచే 
భాగించిన 1 శేషము వచ్చిన ఇంద్ర, 2 శేషము వచ్చిన యమ, 3 శేషము వచ్చిన భూప 
నామక అంశమగును. వీటిలో యమాంశము మంచిదికాదు. 
ఉదాహరణకు - గృహనక్షత్రము పూర్వాభాద్ర, సంఖ్య 25 
25 + 8 = శేషము 1, అందువలన వ్యయము 1 


elected 1 60 deseslesesesle ale sole sles వదన దవడ se le sle le sls 


Jann CR RR An In AR CRM Ra A Re Sn In In An Rn ie Sen Rn Cn In Rn An Rn Re 


వటట లలల ముహూర్త చింతామణి lls 
ధ్రువాంక సాధనము :- 
దిక్షు పూర్వాదిత: శాలాధ్రువా భూద్వాకృతా గజా: 
శాలా ధ్రువాజ్మసంయోగ: సైకో వేళ్ళ ధ్రువాదికమ్‌ 8 
పూర్వాది నాలుగు దిశలలో క్రమముగా 1,2,4,8 శాలాధ్రువాంకములగును. 
(అనగా పూర్వదిశలో 1, దక్షిణములో 2,పశ్చిమములో 4,ఉత్తరములో 8 శాలాధ్రువాంకము 
లగును) ఏఏదిశలలో గృహద్వారములు కావలెనో ఆయాదిశలలో ధ్రువాంక యోగములో 
ఒకటి కలిపిన (ధ్రువాదిగ్భృహముల సంఖ్య యగును. 
తిథ్యర్మాష్టాష్టి గోరుద్రశక్రే నామాక్షరం త్రయమ్‌ 
భూ ద్య్యబ్దీష్వజ్గదిగ్వహ్నివిశ్వేషు ద్వౌ నగే౭_బ్ధ యః: 9 
శాలాధ్రువాంకపు యోగమునకు ఒకటి కలిపిన 15, 12,8,16,9,11,14 సంఖ్యలైన 
గృహనామము మూడు అక్షరములదగును. ఉక్తయోగము 1,2,4,5,6, 10,3,13 సంఖ్యలైన 
గృహనామము రెండు అక్షరములదగును. ఉక్తయోగము 7 సంఖ్యయిన నామాక్షర సంఖ్య 
నాలుగగును. 
ధ్రువధాన్యే జయనన్హా ఖరకాన్తమనోరమం సుముఖ దుర్ముఖోగ్రం చ 
రిపుదం విత్తద నాశే చాక్రన్ష విపుల విజయాఖ్యం స్యాత్‌ 10 
1. ధ్రువ 2.ధాన్య 9. జయ 4.నంద 5.ఖర, 6. కాంత, 7.మనోరమ 8. సుముఖ 
9. దుర్ముఖ 10.ఉగ్ర 11. రిపుద 12. విత్తద 13. నాశ 14.ఆక్రంద 15.విపుల 
16.విజయ ఇవిక్రమముగా గృహనామములు. 
ఉదాహరణకు - ధ్రులాది నామసాధనము గృహములో ఫూర్వ మరియు ఉత్తరద్వారముల 
భీష్ట్రములైన శాలాధ్రువాంక యోగము 1 + 8 = 9, 9 + [= 10 యోగసంఖ్య 10 అయినది. 
వదవగ్యహనాముు ఉగ్ర రెండు అక్షరములదగును. 
అంశ సాధనము ఫూర్వసాధితవ్యయము 1, ధ్రులాది గ్యృహనామాక్షరము సంఖ్య 2 
గృహలిండము 101, [12 = 3+10| = [04౯8 = శేషము 2 అందువలన యమ అంశమగును. 
పిండ అంశాదుల సాధనము :- 
పిబ్దే నవాజ్కాబ్గ గజాగ్నినాగనాగాబ్ది నాగైర్గుణితే క్రమేణ 


స్‌ 
ie 
వే 


విభాజితే నాగనాగాజ్క సూర్య నాగార్‌క్ష తిథ్యుక్ష ఖభానుభిశ్ళ 11 
ఆయోవారాంశకో ద్రవ్యమృణమృక్షం తిథిర్యుతి: 
ఆయుశ్చాథ గృహేశర్‌క్షం గృహభైక్యం మృతిప్రదమ్‌ 12 


గృహపిండమును తొమ్మిది స్థానములలో నుంచి క్రమముగా 9,9,6,8,83,8, 
8,4,8 అంకెలతో గుణించి గుణన ఫలమును 8,7, 9, 12, 8, 27, 15, 27, 120 తో 


gesleseseseseseslesleslesleslesesleslesleslesleslesle 161 Slesleseseslesesleslesleslesleslesleslesleslesle se sle sles 


an Nn I nn An Ane TTT TY TTT WT WT CT a MT aH ama 


పీడ పేడ పేడ 6వ పేడ పోడి! న్నెండవ వాస్తు ప్రకరణము కీకికీకిజీక కడ కడ sss ee 
భాగించిన కన శేషము క్రమముగా ఆయ, వార, అంశ, ద్రవ్య, బుణ, నక్షత, తిథి, 
యోగ, ఆయువులగును. గృహనక్షత్రము, గృహస్వామి నక్షత్రము ఒకటేయైన 
మృత్యుదాయకమగును. 


3 
[ey 
[ey 
న 


ఆయాదిసాధన పట్టిక 
ఆయపిందము 101 అనుకొనిన 
101 x9 - 909 = 8 శేషము - 5 ఆయము 
101 x9 - 909 + 7 శేషము - 6 వారము 
101 x 6 - 606 = 9 శేషము - 3 అంశము 
101 x 8 - 808 + 12 శేషము - 4 ద్రవ్యము 
101 x 3 - 303 = 8 శేషము - 7 బుణము 
101 x 8 - 808 + 27 శేషము - 25 న-త్రము 
101 x 8 - 808 + 15 శేషము - 18 తిథి 
101 x 4 - 404 + 27 శేషము - 26 యోగము 
101 x 8 - 808 + 120 శేషము - రిరి ఆయువు 
గృహారంభములో వృషభవాస్తు చక్రము :- 
గేహాద్యారమ్మే౭_ ర్క భాద్వత్సశీర్నే రామైర్దాహో వేదఖైరగ్రపాదే 
శన్యంవేదై: పృష్టపాదే స్థిరత్వం రామై: ష్ట పృష్టే శ్రీర్యుగైర్దక్షకుక్షౌ 13 
లాభోరామై: పుచ్చగై: స్వామినాశో వేదైర్షై; స్వం వామకుక్షౌముఖ సై: 
రామై: పీడా సన్తతం వార్మాధిష్టాదశ్రై రుదైర్డిగ్బి రుక్తం హ్యసత్సత్‌ 14 
గృహనిర్మాణములో సూర్యనక్షత్రము నుండి ఏడునక్షత్రములు వృషభ(చక్రుశీర్షము పై 
అగ్నిదాహము చేయునవి, 4నక్షత్రములు ముందు కాళ్ళపై శూన్యములు, నాలుగు 
నక్షత్రములు వెనుకకాళ్ళపై స్థిరప్రదానములు, మూడు నక్షత్రములు వీపుపై ధనమునిచ్చునవి, 
నాలుగు నక్షత్రములు దక్షిణకుక్షిపై లాభమునిచ్చునవి, మూడు నక్షత్రములు తోకపై 
స్వామినాశన కారకములు, ముఖముపై నిరంతరము పీడను కలిగించునవి యగును. 
సూర్యనక్షత్రము నుండి ఏడు నక్షత్రములు అశుభములు 11 నక్షత్రములు శుభములు, 
10నక్షత్రములు అశుభమునిచ్చునవని తెలిసికొనవలెను. 
గ్యహారంభములో వృషభచక్ర, శుద్ధి తప్పకచూడవలెను. శుభఫలనక్షత్రములైన సూర్య 
నక్షత్రము నుండి లేనిమిదవ నక్షత్రము నుండి 18 వరకు శుభఫలదాయకములు 
గృభానిర్మాణము చేయవలెను. 


వ్రీడవీడవీ6వీడబీ6వీడవీ6బ6వీ6వ6వ6వీ6వీడవ6వీ6విడవ6వీడపడవీడ 162 కేడవీడవి6వి6వడవిడవ6వ6వి6వడవీ6విడవ6వ6వ6వ6వ6విడవ6వీ6ఏ6 


ann Nn Nn An Rn fe An AR An An Rn Rn Re Tarawa 


sess se slesle sl slo sl se sle seedless మృహూర చింతామణి వ sl slo slo sl le slo slo sle ale sl 


Carr TT WT TE a af ఇం DAD ADD ADD AMADA RDM RM RD UR 


వృషభ చక్ర పట్టిక 


స క కల భర కర జం క 


_ చా 
వృషభచక్ర శీరము పృష్టి పృష్టము దకిణ పుచ్చము వామ |ముఖము 
అంగములు పాదము | పాదము కుక్షి కుక్షి 
నాశము 
నిష్కర్న 7 11 10 
ధ అశుభము శుభము(గ్రాహ్యము) అశుభము (త్యాజ్యము) 
కుమే౭_ర్కే ఫాల్లునే ప్రాగపదముఖగ్భహం శ్రావణే సింహకర్యో: 
న్నే నక్రే చ యామ్యోత్తరముఖ సదనం గోజగేం_ర్మేచ రాధే 
మార్గే జూకాలిగే సద్‌ ధ్రువమృదువరుణస్వాతి వస్వర్శపుప్వై: 
సూతీగేహం త్వదిత్యాం హరిభవిధిభయోస్తత్ర శస్తః ప్రవేశ: 15 
ఫాల్గుణమాసములో కుంభరాశిలో సూర్యుడున్న పూర్వపశ్చిమ ముఖద్వారములు, 
(శావణమాసములో కర్నాటక సింహరాశులలో, లేక పుష్యమాసములో మకరములో 
సూర్యుడున్నప్పుడు పూర్వపశ్చిమ ముఖద్వారములు నిర్మాణము చేసిన శుభము కలుగును. 
వైశాఖమాసములో వృషభ మేషరాశులలో, లేక మార్గశిర మాసములో తులా వృశ్చికరాశు 
లలో సూర్యుడున్నపుడు ఉత్తర దక్షిణదిశ ముఖగ్భహము నిర్మాణము శుభము నిచ్చును. 
ధ్రువసంజ్ఞక (ఉత్తరాత్రయం,రోహిణి) మృదుసంజ్ఞక (మృగశిర,రేవతి, చిత్త అనూరాధ ) 
శతభిషం స్వాతి, ధనిష్ట హస్త, పుష్యమినక్షత్రములలో గృహనిర్మాణము,పునర్వసు నక్షత్రములో 
సూతికా గృహనిర్మాణము శుభమునిచ్చును. శ్రవణ,అభిజిత్తు నక్షత్రములలో సూతికా 
గృహప్రవేశము శుభమునిచ్చును. 
గృహారంభములో మతాంతరము :- 
కైశ్చిన్మేషరవౌ మఘౌ వృషభగే జ్యేష్టే శుచౌకర్మటే 
భాద్రే సింహగతే ధటే9_శ్వయుజి చోర్డేత_లౌ మృగే పౌషకే 
మాఘ నక్రఘటే శుభం నిగదితం గేహం తథోర్జో నసన్‌ 
కన్యాయాం చ తపా ధనుష్వపి న సన్‌ కృష్ణాది మాసాద్భవేత్‌ 16 
కొంతమంది ఆచార్యుల మతానుసారము మేషములో సూర్యుడున్న చైత్ర 
మాసములో, వృషభములో సూర్యుడున్న జ్యేష్టమాసములో, కర్మాటకములో సూర్యుడున్న 


slesleslesleslesleslesleslesleseslesleslesleslesleslesle 163 Sesesleseseseslesesleslesesleslesleslesle leslie sesle 


iE 


క ల Rn RAE న UR ERE TTT WT DUTT WU WY Wa లుకు 


తర పన్నెండవ వాస్తు ప్రకరణము కీ 
ల. 
ఆశ్వయుజమాసములో, వృశ్చికములో సూర్యుడున్న కార్తీకములో, మకరములో సూర్యుడున్న 
పుష్యమాసములో, మకర కుంభరాశులలో సూర్యుడున్న మాఘ మాసములో గృహనిర్మాణము 
శుభమగును. కన్యారాశిలో సూర్యుడున్న కార్తీకమాసములో, ధనూరాశిలో సూర్యుడున్న 
మాఘమాసములో గృహనిర్మాణము శుభమునీయదు. ఇక్కడ మాసగణన కృష్ణ షపక క్ష పాడ్యమి 
నుండి శుక్లపక్ష పూర్ణిమ వరకు తీసికొనబడినది. 
తిథివశమున ద్వార నిషేధము :- 

పూర్ణేన్దుత: ప్రాగ్వదనం నవమ్యాదిషూత్తరాస్యం త్వథ పశ్చిమాస్యమ్‌ 

దర్శాదితః శుక్షదలే నవమ్యాదా దక్షిణాస్యం న శుభం వదన్తి 17 

పూర్ణిమ నుండి ప్రారంభించి కృష్ణపక్ష తిథి పర్యంతము పూర్వాభిముఖము, నవమి 
నుండి కృష్ణపక్ష చతుర్దశి వరకు ఉత్తరాభిముఖము, అమావాస్య నుండి శుక్లపక్ష అష్టమి 
వరకు పశ్చిమాభిముఖము, నవమి నుండి శుక్లపక్ష చతర్దశి వరకు దక్షిణాభీ ముఖ 
గృహము నిర్మాణము చేసిన అశుభము కలుగును. 
గృహారంభములో పంచాంగ శుద్ధి వా 

భౌమార్మరిక్తామాద్యూనే చరోనే౭_జ్లే విపజ్బుకే 

వ్యష్టాన్యస్థై: శుభైర్లేహారమృ స్రాయారిగై: ఖలై: 18 

మంగళవారము రవివారము రిక్త (4,9,14) అమావాస్య పాడ్యమి తిథులను 
వదలి మిగిలిన తిథివారములలో, చరలగ్నములను వదలి మిగిలిన లగ్నములలో పంచక 
(ధనిష్ట శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభా ధ్ర,రేవతి)నక్షత్రములు వదలి మిగిలిన నక్షత్రము 
లలో,లగ్నము నుండి 8, 12భావములు వదలి మిగిలిన భావములలో శుభగ్రహములు, 
తృతీయ, షష్ట ఏకాదశభావములలో పాపగ్రములున్నప్రడు గృహారంభము శుభమునిచ్చును. 
దేవాలయాది నిర్మాణములో రాహుముఖ జ్ఞానము వా 

దేవాలయే గేహవిధౌ జలాశయే రాహోర్ముఖం శమ్బుదిశో విలోమత: 

మీనార్క సింహార్మ్క మృగార్మతప్రిభే ఖాతే ముఖాత్‌ పృష్టవిదిక్ళుభా భవేత్‌ 19 

దేవాలయ గృహ జలాశయ నిర్మాణములో క్రమముగా మీన,సింహ,మకర రాశు 
ల నుండి మూడేసి రాశులలో సూర్యుడున్నపుడు రాహుముఖము ఈశాన్యకోణములో 
ప్రారంభించి విపరీత క్రమములో నాలుగు కోణములలో నుందును. (మీన మేషవృషభము 
లలో సూర్యుడున్నపుడు దేవాలయ నిర్మాణములో రాహుముఖము ఈశాన్యకోణములో, 
మిథునము కర్మాటక సింహరాశులలో సూర్యుడున్నపుడు వాయవ్యకోణములో, కన్యాతుల 
వృశ్చికములలో సూర్యుడున్నపుడు నైర్భతికోణములో, ధను,మకర,కుంభములలో 
సూర్యుడున్నపుడు రాహుముఖము ఆగ్నేయకోణములో నుండును. ) ఏకోణములో 


Sesleseseseseseslesleslesleslesesleslesleslesleslesle 164 Slesleseseslesesleslesleslesleslesleslesleslesle se sle slo sle 


య్‌ 


DTW TT WT UT a a ama TTT TV TTT WT WT TT MT cH ama 


పేడ వీడ వడ వడ వదన డ వదన se sles sede ముహూర చింతామణి వ less le se le slo ssl slo sll sles 


CTT WU WT TT aU aT raf ఇం DTT TW TT UT TT SH aU CUT aE 


రాహుముఖముండునో దానికి వెనుకభాగములో గోతిని త్రవ్వటమారంభించవలెను. 

రాహుముఖము నైర్భతికోణములోనున్న గోతిని త్రవ్వటం వాయవ్యకోణములో చేయవలెను. 
రాహుముఖ పృష్ట బోధక పట్టిక 

ee [oer Jame న [=| 


woe [rome [ras [ane [ras = 


కూపనిర్మాణ ఫలము :- 


పే వాస్తోర్మధ్యదేశే9_ ర్ధనాశస్వెశాన్యాదౌ పుష్టిరై శ్వర్యవృద్ధి: 
సూనోర్నాశ: స్త్రీవినాశో మృతిశ్చ సమ్పత్వీడా శత్రుత: స్యాచ్చసౌఖ్యమ్‌ 20 
వాస్తుమధ్యలో కూపమున్న గృహస్వామికి ధననాశము, ఈశాన్యకోణములో నున్న 
పుష్టి పూర్వదిశలో ఐశ్వర్యవృద్ధి,అగ్నికోణములో పుత్రనాశము,దక్షిణములో స్రీనాశము, 
నైర్భతిలో మృత్యువు, పశ్చిమములో సంపత్తి, వాయవ్యములో శత్రుపీడ, ఉత్తరదిశలో 
కూపమున్న సౌఖ్యము కలుగును. 
స్నానాగ్ని పాకశయనాగ్ర భుజశ్చ ధాన్య 
భాణ్ఞారదైవత గృహాణి చ పూర్వత: స్యుః: 
తన్మధ్యతస్తు మధథనాజ్యపురీష విద్యా 
భ్యాసాఖ్యరోదన రతౌషధ సర్వధామ 21 
పూర్వాది ఎనిమిదిదిశలలో క్రమముగా పూర్వదిశలో స్నానగ్భృహము, ఆగ్నేయ 
ములో పాకగ్భృహము, దక్షిణములో శయనాగారము, నైర్భతిలో శస్రాగారము, పశ్చిమము 
లో భోజనస్థానము, వాయవ్యములో అన్న సంగ్రహాలయము, ఉత్తరములో ధనాగారము, 
ఈశాన్యములో పూజాగృ్భహము నిర్మాణము చేయవలెను. పూర్వఅగ్నికోణముల మధ్యలో 
దధిమంధన గృహము, ఆగ్నేయ దక్షిణదిశలమధ్యలో ఘృత(నెయ్యి) సంగ్రహగ్భహము, దక్షిణ 
నైర్భతుల మధ్యలో శౌాచాలయము, నైర్భతి పశ్చిమముల మధ్యలో విద్యాభ్యాస గృహము, 
పశ్చిమవాయవ్యముల మధ్యలో రోదనగ్భహము, వాయవ్య ఉత్తరముల మధ్యలో రతి 
గృహము, ఉత్తర ఈశాన్యముల మధ్యలో బెషధగృ్భృహము, ఈశాన్య పూర్వదిశల మధ్యలో 
వస్తువుల గృహము నిర్మాణము చేయవలెను. 


alee eee ele eles 165 పడడవడ వడ le sle ale sle sla slo le le slo slo పడ పడ వడ leslie 


| 


ann IR ID IR NE IE IE IE An An An Ae hn Re గా 


(కులకు కు లు 


ప్రాబీన వాన్లు శాస్త్రజ్ఞులు వస్తువులు లాటి వలన కలుగు ఉపయోగము లననుసరించి 
తాటిస్థానములను నిర్ణేశించుట జరిగినది. ఉపకరణములుచిత స్థానములందుడుట వలన 
గ్యహస్త్థులకు తగిన విధముగానుపయోగవడును. 
గృహవిభాగ పట్టిక 
= ఉ.వాయ ఉత్తరము ఉ. ఈశాన్య ఈశాన్యము 


జెషధ పూ 
Bes Ma వ గృహము క 


ప.వాయ 
పశ్చిమము 
వైరం [సప 
అస్తా శౌచా ఘృత 
నైరృతి | గారము (లయము .. గృతాము.. వాకశాల 


ద. నైర్భతి దక్షిణము ద,ఆగ్నేయ 
లగ్నము వలన గృహఫలము వా 
జీవార్క విచ్చుక్రశనైశ్చరేషు లగ్నారిజామిత్ర సుఖత్రిగేషు 
స్థితి: శతం స్యాచ్చరదాం సితార్మారేజ్యే తనుత్యజ్ఞసుతే శతేద్వే 22 
గృహారంభ లగ్నములో గురుడు, షష్టభావములో రవి, సప్తమభావములో బుధుడు, 
చతుర్ధభావములో శుక్రుడు, తృతీయభావములో శనియున్న గృహము వంద సంవత్సరము 
బువదును శుక్రుడు లగ్నములో, రవి తృతీయములో, కుజుడు షష్టమములో గురుడు 
పంచమములో నున్న 200 సంవత్సరముల వరకు గృహముండును. 
లగ్నాన్బరాయేషు భృగుజ్ఞభానుభి: 
కేన్టే గురౌ వర్షశతాయురాలయ: 
బన్ఫా గురుర్యోమ్ని శశీ కుజార్మజౌ 
లాభే తదాశీతి సమాయురాలయ: 28 
గృహారంభ లగ్నములో శుక్రుడు, దశమములో బుధుడు, ఏకాదశమములో 
రవి, కేంద్రములో(1,4,7,10) గురుడున్న గృహము 100 సంవత్సరముండును. చతుర్ధ 
భావములో గురుడు, దశమములో చంద్రుడు, ఏకాదశములో కుజ శనులున్న గృహము 


gesleseseseseseslesleslesleslesesleslesleslesleslesle 166 కేడవీడనిడవి6వీడవిడవ6వ6పి6వ6వీ6విడవ6వీ6వి6వ6వ6పడవ6వీడఏ6 


కరర లలత కతత ప్రన్నెందవ వాస్తు ప్రకరణము కేరరేకేకకకేరకర త తరతతరనతటనక 


IID IR CIR AND NO AD AD NO AD అలుల CTT TY TTT WT WT CT a MT aH ama 


3399౪ ముహూర్త చింతామణి ISS 
80 సంవత్సరమయలు ఆయువు కలిగియుండును. = 
చిరాయుయోగము :- 
స్వోచ్చేశుక్రే లగ్నగే వా గురౌ వేశ్ళ్శగతే9_థవా 
శనౌస్వోచ్చే లాభగే వా లక్ష్యా యుక్తం చిరం గృహమ్‌ 24 
ఉచ్చరాశి మీనలగ్నములో శుక్రుడు, లేక ఉచ్చరాళి కర్మాటకములో గురుడు 
చతుర్ధభావములో లేక తన ఉచ్చరాశి తులలోనున్న శని లాభభావములోనున్న ధన 
ధాన్యములతో చిరస్థాయిగా గృహముండును. 
గృహ హస్తాంతర యోగము :- 
ద్యూనామృరే యధదైకోల పి పరాం శస్తో ో (గ్రహోగ్ళహమ్‌ 
అబ్బాన్త: పరహస్తస్థం కుర్యాచ్చేద్వర్హపోః బల: 25 
గృహారంభ “సమయములో ఏదైన ఒకగ్రహము శత్రుగ్భహ నవమాంశములో 
నున్న వర్ణస్వామి గ్రహము నిర్బలమైన ఒక సంవత్సరము లోపల గృహము ఇతరుల 
చేతికి వెళ్ళును. 
గృహారంభ నక్షత్ర వార ఫలములు :- 
పుష్యద్రువేన్దుహరిసర్పజలై: సజీవై: 
తద్వాసరేణ చ కృతం సుతరాజ్యదం స్యాత్‌ 
ద్వీశాశ్వితక్ష వసుపాశిశివై: సశుకై 
ర్వారే సితస్య చ గృహం ధనధాన్యదం స్యాత్‌ 26 
గురువుతో కూడిన పుష్యమి, (ధ్రువసంజ్ఞక (ఉత్తరాత్రయం, రోహిణి) మృగశిర 
(శ్రవణం ఆశ్లేష పూర్వాషాఢ నక్షత్రములలో గురువారమునాడు ప్రారంభించిన గృహము 
పుత్ర రాజ్యసుఖము నిచ్చునదగును. శుక్రునితో కూడిన విశాఖ, అశ్విని, చిత్త, ధనిష్ట, 
శతభిషం, ఆర్ధ నక్షత్రములలో శుక్రవారమునాడు ప్రారంభించిన గృహము ధనధాన్యముల 
నిచ్చునదగును. 
సారైః కరేజ్యాన్యమఘామ్బుమూలై: కౌజేత_ హ్నివేశ్మాగ్ని సుతార్తిదం స్యాత్‌ 
సజ్జ: కదాస్రార్యమతక్ష హస్తె: జ్ఞస్యైవ వారే సుఖపుత్రదం స్వాత్‌ 27 
కుజునితో కూడిన హస్త పుష్యమి, రేవతి, మఘ, పూర్వాషాఢ,మూల నక్షత్రములలో 
మంగళవారమునాడు ప్రారంభించిన గృహము అగ్నిభయమును,పుత్రులకు కష్టము నిచ్చున 
దగును. బుధునితో కూడిన రోహిణి, ఉత్తర, చిత్త, హస్త, నక్షత్రములలో బుధవారమునాడు 
ప్రారంభించిన గృహము సుఖమును పుత్రులనిచ్చును. 
అజైకపాదహిర్భుధ్య్య శక్రమిత్రానిలాస్తా: 


కీలక పన్ఫెండవ వాస్తు ప్రకరణము 3st lt 


In Inn In Rn Re 


సమన్దైర్మన్దవారే స్యాద్రక్షోభూతయుతం య 28 
శనితో కూడిన పూర్వాభాద్ర,ఉత్తరాభాద్ర, జ్యేష్ట అనూరాధ, స్వాతి, భరణి, 
నక్షత్రములలో శనివారమునాడు నిర్మించిన గృహము రాక్షస భూత ప్రైతములకు 
నిలయమగును. 
ద్వారచక్ర మతాంతరము :- 
సూర్యర్‌క్షాద్యుగభై: శిరస్యథ ఫలం లక్ష్మీస్తత: కోణఖై 
ర్నాగైరుద్వసనం తతో గజమితై: శాఖాసు సౌఖ్యం భవేత్‌ 
దేహల్యాం గుణభైర్ముతిర్దహఫతే ర్మధ్యస్థితై ర్వేదభై: 
సౌఖ్యం చక్రమిదం విలోక్య సుధియాద్వారం విధేయం శుభమ్‌ 29 
సూర్యుడున్న నక్షత్రము నుండి నాలుగు నక్షత్రములు ద్వారచక్ర శిరము 
నందుండును. వీటిలో ద్వారస్థాపన లక్ష్మీప్రదమగును. తర్వాత ఎనిమిది నక్షత్రములు 
కోణములో నుండును. అవి గృహస్వామికి ఉద్వేగమును కలిగించును. తర్వాత ఎనిమిది 
నక్షత్రములు ద్వారశాఖపై నుండును. సుఖమును కలిగించును. తర్వాత మూడు నక్షత్రములు 
చౌకట్టులో నుండును. అవి మృత్యుకారకమగును. చివరి నాలుగు నక్షత్రములు ద్వారమధ్య 
భాగములో నుండును. వీటిలో ద్వారము స్థాపించిన సుఖదాయకమగును. బుద్ధిమంతుడైన 
పురుషుడు ఈద్వారచక్రమును చూచి శుభఫలము నిచ్చు నక్షత్రములో ద్వారస్థాపన 
చేయవలెను. 


ద్వారఫల పట్టిక 


పన్నెండవ వాస్తు ప్రకరణము సమాప్తము 


Jes ఆ ఆఆఆ ముహూర్త చింతామణి క Sele 


bruuuwuu Cyr ms 7 


13. గృహప్రవేశ (ప్రకరణము 
సౌమ్యాయనే జ్యేష్ట తపో౭_న్యమాధవే 
యాత్రానివృత్తౌ నృపతేర్నవే గృహే 
స్యాద్వేశనం ద్వాఃస్థమృదు ధ్రువోడుఖి 
రన్మర్‌క్ష లగ్నోపచయోదయే స్టిరే 1 
సూర్యుడుత్తరాయణములో నున్నప్పుడు జ్యేష్ట మాఘ, ఫాల్గుణ, వైశాఖ మాసము 
లలో గృహమునకు ముఖ్యద్వార దిశకు సంబంధించిన మరియు మృదు (మృగశిర, 
రేవతి, చిత్త అనూరాధ) ధ్రువ (ఉత్తరాత్రయం,రోహిణి) సంజ్ఞక నక్షత్రములలో జన్మరాశి 
జన్మలగ్నము నుండి ఉపచయ (3,6,10,11) స్థిర(2,5,8, IL} లగ్నములలో యాత్రను 
పూర్తి చేసిన రాజు తనగ్భహములో పునఃప్రవేశము, అదే విధముగా నూతన గృహప్రవేశము 
శుభమునిచ్చును. 
గృహావ్రవేశము మూడువిధములు : 1. అప్రూర్వ ప్రవేశము 2. సహ్రూర్వప్రలేశము ౩. 
ద్వంద్వాభయ ఫ్రలేశము. కొందరు విద్వాంసులు వధూవ్రవేశమును కూడ వీటితో ఫాటు 
నాల్గవ ప్రవేశముగా తెల్పిను. నూతనగ్యహప్రవేశము అపూర్వ సంజ్ఞక ప్రవేశము. ఒకసారి 
ముహాూర్తానుసారము యాత్ర ప్రారంభించి తర్వాత ముహూర్తానుసారము రాజప్రాసాదములో 
తిరిగి ప్రవేశించిన అది సపూర్వనంజ్ఞక వ్రఖేశమగును. జలము, అగ్నిరాజకోవముల వలన 
ఫీడింపబడిన వ్యక్తి ఇతరగ్య్వహములో ప్రవేశించిన అది ద్వంద్వాభమ ప్రవేశమగును. వసిష్టుడు 
ఈ మూడు విధములైన ఫ్రలేశములను తెల్పెను. 
జీర్ణగ్భహ ప్రవేశ ముహూర్తము :- 
జీర్ణేగ్భహే౭_ గ్బాదిభయాన్నవే౭_పి మార్గోర్దయో: శ్రావణికే౭_పి సన్‌స్యాత్‌ 
వేశో9_మ్బుపేజ్యానిలవాసవేషు నావశ్యమస్తాది విచారణాత్ర 2 
గృహము జీర్ణమైనపుడు, అగ్నిరాజకోపముల వలన నష్టపోయినపుడు తిరిగి 
కొత్తగా నిర్మించిన గృహములో మార్గశీర్ష కార్తీక, శావణమాసములలో శతభీషం,పుష్యమి, 
స్వాతి, నక్షతములలో గృహప్రవేశము చేయవచ్చును. ఆసమయములలో గురు శుక్రుల 
అస్తాది విచారణ చేయవలసిన అవసరము లేదు. 
మృదుధ్రువక్షిప్ర చరేషు మూలభే వాస్వర్చనం భూతబలిం చ కారయేత్‌ 
త్రికోణ కేన్హాయ ధనత్రిగై: శుఖైర్లగ్నే త్రిషష్టాయగతైశ్చ పాపకై: తి 
శుద్ధామ్బురనే విజనుర్భమృత్యౌ వ్యర్మారిరిక్తాచర దర్శచైత్రే 
అగ్నేం_ మ్బుపూర్ణం కలశం ద్విజాంశ్చ కృత్వా విశేద్వేశ్మ భకూట శుద్ధమ్‌ 4 


x 


ణీ 


HR TT WY TT TE cH Ta 


dese sslelse sess 169 Seeds 


మృదుసంజ్ఞక (మృగశిర TT త రయం న 
చరసంజ్ఞక (స్వాతి పునర్వసు శ్రవణ, ధనిష్ట, శతభిషం) మూల నక్షత్రములలో వాస్తుపూజ 
చేసి భూతబలి (హవనము తర్వాత ఇచ్చు క్షేత్రపాలకుని బలి) నివ్వవలెను. అనంతరము 
ఏలగ్నము నుండి త్రికోణము (5,9) కేంద్ర (1,4,7,10) 11,2,3భావములలో శుభ 
(గహములుండునో, 3,6,11భావములలో పాప(గహములుండునో 4,8 భావములు 
శుద్ధముగా నుండునో, గృహయజమాని జన్మలగ్నము లేక జన్మరాశి నుండి అష్టమరాశి 
ప్రవేశలగ్నము కాకుండ ఉండునో అటువంటి సమయములో రవివారము, మంగళవారము, 
రిక్త(4,6, 14) తిథులు, చర (1,4,7,10) లగ్నములు అమావాస్య చైత్రమాసములను 
వదలి భకూటము (2౫12, 5x9, 6౫8లను వదలి) శుద్ధముగా నున్నపుడు జలముతో 
నిండిన కలశమును బ్రాహ్మణులను ముందుంచి గృహ ప్రవేశము చేయవలెను. 
వామార్మ జ్ఞానము :- 

వామోరవిర్మృత్యుసుతాథలాభతో9_ర్కే పజ్బమే ప్రాగ్వదనాది మన్దిరే 

పూర్నతిథా ప్రాగ్వదనే గృహేశుభో నన్గాదికే యామ్యజలోత్తరాననే 5 

అష్టమ,పంచము, ద్వితీయ ఏకాదశభావముల నుండి ఐదేసిభావములలో 

సూర్యుడున్నపుడు పూర్వాది దిశలలో ముఖ్యద్వారముగల గృహములలో (ప్రవేశము చేయు 
సమయమున వామరవి యుండును. అనగా ప్రవేశ లగ్నము నుండి 8,9,10, 11,12 
భావములలో సూర్యుడున్న పూర్వాభిముఖగ్భృహములో,5, 6, 7,8,9 భావములలో 
సూర్యుడున్న దక్షిణాఖిముఖగ్భహములలో, 2,3,4 5, 6భావములలో సూర్యుడున్న పశ్చిమా 
ముఖములో, 11, 12, 1,2, 8భావములలో సూర్యుడున్న ఉత్తరాఖీముఖ గృహములలో 
ప్రవేశించు సమయములో వామరవియుండును. ఆప్రవేశము శుభము నిచ్చును. పూర్ణ 
(5,10,15) తిథులలో పూర్వాభిముఖ గృహములో,నంద(1,6, 11) తిథులలో దక్షిణాభిముఖ 
గృహములో,భద్ర(2, 7, 12)తిథులలో పశ్చిమాభిముఖ గృహములో, జయ (3,86,138) 
తిథులలో ఉత్తరాభిముఖ గృహములో గృహప్రవేశము శుభమునిచ్చును. 
గృహప్రవేశ కుంభజ్ఞానము :- 

వక్రే భూరవిభాత్పవేశ సమయే కుమ్మే౭_ గ్నిదాహ: కృతా: 

ప్రాచ్యాముద్వసనం కృతా యమగతా లాభ: కృతా: పళ్చిమే 

శ్రీర్వేదా: కలిరుత్తరే యుగమితా గర్భే వినాశోగుదే 

రామా: స్టైర్యమత: స్థిరత్వమనలా: కణ్ణే భవేత్సర్వదా 6 

గృహప్రవేశ సమయములో సూర్యుడున్న నక్షత్రము కుంభచక్రముఖము 

నందుండును. దీనిలో స ర వ నాలుగు య. 


ఇ mon 
తర్వాత నాలుగు పశ్చిమ నక్షత్రములలో ప్రవేశించిన ప్రీలాభము, తర్వాత నాలుగు 
ఉత్తరదిశా నక్షత్రములలో (ప్రవేశించిన కలహము, తర్వాత గర్భములోనున్న నాలుగు 
నక్షత్రములు వినాశకారకము,తర్వాత కలశమునకు నీచభాగములో నున్న మూడు 
నక్షత్రములలో ప్రవేశించిన స్థిరత్వము, తర్వాత మూడు కంఠ నక్షత్రములలో ప్రవేశించిన 


ఎల్లప్పుడు స్థిరముగా నుండుట జరుగును. 
య పట్టిక 


సౌర నక్షత్ర 
వా 


కా Ni: కలహము |నాశము హ్‌ రా 


ఉపసంహారము :- 
ఏవం సులగ్నే స్వగృహం ప్రవిశ్య వితానపుష్పశుతిఘోష యుక్తమ్‌ 
శిల్పజ్ఞ దైవజ్ఞ విధిజ్ఞపౌరాన్‌ రాజార్చయేద్భూమిహిరణ్య వస్తె: 7 
ఈ విధముగా తెలుపబడిన శుభలగ్నములలో మండపపుష్టమాలలు వేద 
ధ్వనులతో గృహములో ప్రవేశించి రాజు శిల్పి జ్యోతిష పురోహిత నాగరికులకు భూమి 
స్వర్ణము వస్తాదులనిచ్చి గౌరవించవలెను. 
పదమూడవ గృహప్రవేశ ప్రకరణము సమాప్తము 
14. [గ్రంథకర్త వంశ వర్ణనము 
ఆసీర్ధర్మపురే షడజ్గనిగమాధ్యేతృద్విజైర్మన్దితే 
జ్యోతిర్విత్తిలక: ఫణీన్హరచితే భాప్యే కృతాతి శ్రమ: 
తత్తజ్ఞాతక సంహితాగణిత కృన్మాన్యో మహాభూభుజాం 
తర్మాలజ్బతి వేదవాక్యవిలసద్యద్ధి: స చిన్లామణి: 1 
ఆరు అంగము (శిక్ష కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము) 
లతో కూడిన వేదముల అధ్యయనము అధ్యాపనము చేయువాడు, బ్రాహ్మణులతో 
సుశోభితుడు, ధర్మపురనామక గ్రామములో జ్యోతిషులలో సర్వ[శ్రేష్ణుడు, శేషనాగముచే 
రచింపబడిన మహాభాష్యములో కఠినమైన పరిశ్రమ చేసినవాడు హోర, సంహిత, 


న్‌ 


ల క. య. పం. నా 
న్యాయాలంకార మీమాంసాశాస్తములలో నిపుణుడు బుద్ధిమంతుడైన చింతమణి పేరుతో 
నాపితామహుడుండెను. 

జ్యోతిర్విద్దణ వస్దితాట్తి కమలస్తత్సూనురాసీత్కృతీ 

నామ్నానన్త ఇతి ప్రథామధిగతో భూమణ్ఞలాహస్మర: 

యో రమ్యాం జనిపద్ధతిం సమకరోద్దుష్టాంశ యధ్వంశినీమ్‌ 

టీకాం చోత్తమకామధేను గణితే£_ కార్పీత్సతాం ప్రీతయే 2 

దైవజ్ఞులచే పూజింపబడిన చరకమలములవాడు, అధ్యయన, అధ్యాపనములలో 

కుశలుడు, భూమిపై సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడు, చింతామణి దైవజ్ఞ 
పుత్రుడు అనంతనామముతో విఖ్యాతుడైన నాతండ్రి ఉండెను. అతడు ఫలితశాస్త్రములో 
ఆసక్తి కలిగినవాడు, సంశయములను దూరము చేయువాడు, రమణీయమైన జాతక 
రచనచేసినవాడు, సజ్జనుల ప్రసన్నత పొందుటకు కామధేను నామక, ఉత్తమ గ్రంథమునకు 
వ్యాఖ్యానము వ్రాసెను. 
(గ్రంథకార పరిచయము :- 

తదాత్మజ ఉదారధీర్విబుధనీల కణ్ణానుజో 

గణేశపదపజ్మజం హృది నిధాయ రామాభిధ: 

గిరీశనగరే వరే భుజభుజేషు చనైర్మితే 

శకే వినిరమాదిమం ఖలు ముహూర్తచిన్లామణిమ్‌ 8 

అనంత దైవజ్ఞుని పుత్రుడు, ప్రసిద్ధ దైవజ్ఞుడు నీలకంఠుని సోదరుడు ఉదార 
హృదయముగల రామ దైవజ్ఞ్జుడు, భగవానుడు శంకరుని నగరమైన కాశీలో గణేశుని 
చరణ కమలములను హృదయము నందు ధరించి 1522 శకాబ్దములో ఈ ముహూర్త 
చింతామణి గ్రంథ రచన చేసెను 
శ్రీరామ దైవజ్ఞ విరచిత ముహూర్త చింతామణి గ్రంథము సమాప్తము 


| 


: పాలకోడేరు (మండలం) పశళ్చిమగోదావరిజిల్లా. 


; కాలేజీ విద్యార్థుల కొరకు తెలుగు వా 


జ్యోతిషవిశారద - వాస్తు సమ్రాట్‌ 


' డాముదు౦టి నాథరాజు 
గ! దగగర 


: 01.11.1952 


"భాషా ప్రవీణ. ఎం.ఏ. తెలుగు, హింది, సంస్కృతం, 


ఎం:ఏ జ్యోతిషం: (యూనివర్సి టిలో ప్రథములుగా ఉత్తీర్ణత) 
జ్యోతిర్వాస్తు దిప్తామ,,కన్నడ భాష్మాదిప్తామ.వాస్తు శాస్త్రంలో పీ షోహైచ్స్‌,డీ 


:-ప॥గో।;జిల్లా పరిషత్‌' ఉన్నత పాఠశాలల్లో | 


1976 నుండి.1982 వరకు తెలుగు భాషా బోధన 

(ప్రస్తుతం) నేషనల్‌ పోలీసు అకాడమీలో ఐ.పి.ఎస్‌ అధికారులకు 
తెలుగు కన్నడ భాషల బోధన. 
తెలుగు యూనివర్సిటి జ్యోతిష విభాగంలో 
వాస్తు, జ్యోతిషశాస్త్ర బోధన. 

వ్యాకరణం, ఇంగ్లీషు తెలుగు 
హింది భాషలలో డిక్షనరీలు, స్వబోధినులు, కన్నడ హింది 
ఇంగ్లీషు సంస్కృత భాషల' అనువాదాలు: 

వి నరా ప్రాయ వాసు రాతలు ర ల్లు సద 


లే శి 


అగు ఇర్మాణ 


Deepthi Printers, Hyd. 9949703224 


